గణుపతి 


1, 2 భాగములు 


కళా ప్రపూర్ణ 
చిలకమర్తి లక్ష్మీనరసింహముగారిచే 
రచింపంబడినది. 


పబ్లిషర్సు : 
వెలగల వీండ్తి, 
కాలచక్రం ప్రచురణలు. 
నత్తారామేశ్వరం. 
(వయా) పెనుమంట్ర, పశ్చిమ గోదావరి జిల్లా. 


గౌరవ సంపాదకులు : 
మహీధర జగన్మోహనరావు 


1966 మార్చి ముద్రణ 


అవంతీ ప్రెస్‌, రాజమండ్రి-2. 


ప్రతులు:వేయి వెల:6 


మనవి 


1963 నవంబరులో మా ప్రధమ ప్రచురణ “సూక్తిముక్తావళి తో ఆరంభించి 13 
పుస్తకములను ప్రచురించితిమి. కీ.శే. కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహంపంతులుగారి 
గ్రంధములు 11టిని వెలువరచి, ప్రస్తుతము “గణపతి పూర్తి గ్రంథము ప్రకటించుచున్నాము. ఇక 
1966లో పంతులుగారి లఘుగ్రంథములు మరికొన్నిటినీ, జీవితచరిత్రలనూ వేయ 
దలపెట్టియున్నాము. చిలకమర్తి వారి గ్రంథములన్నీకూడ విశిష్టత గలట్టివే ఆంధ్రభాషకు, 
ఆంధ్రదేశమునకు అనన్యసేవ గావించిన ఈ మహానీయుని గ్రంధములు మంచి గ్లేజుకాగితముపై, 
తప్పులు లేకుండ, మంచిగెటప్‌ తో ప్రచురించి, తెలుగు దేశములోని గంధాలయములకు వెలలేని 
భూషణగా యివ్వతలపెట్టిన మాకు గ్రంథాలయాధికారులందరూ  తగుప్రోత్సాహ 
మీయగోరుచున్నాము. విద్యార్థిదశలోనే చిలకమర్తివారి రచనలను చదివినవారు ఉత్తమపౌరులుగా 
తయారగుదురని నిస్సందేహముగా చెప్పనగును. 


అంతేగాదు. 1987లో శ్రీ చిలకమర్తివారి శతవార్షికోత్సవము రానున్నది. అప్పటికి శ్రీవారి 
గ్రంధములన్నీ వెలువర్చదలచితిమి. వారి గ్రంథములులేని గ్రంథాలయము అసమగ్రమనుట 
సాహసము గాదు గాన గ్రంథాలయాధికారులు, కార్యకర్తలు, విజ్ఞాలు యీ గ్రంథము లన్నీ 
తెప్పించి, తమ పాఠకుల కందించుటయే పంతులుగారికి మన మొనర్చు గౌరవము కాదగును. 
విద్యాశాఖాధికారులు ముఖ్యంగా యీ విషయములో చేయదగిన దెంతైన గలదని మా మనవి. 


“సూక్తిముక్తావళి ప్రథమ ముద్రణపు ప్రతులు రెండేండ్లలోనే పూర్తిగా ఖర్చగుటచేత దానిని 
పునర్ముద్రించ దల పెట్టితిమి. ఆంధ్రపాఠక లోకము, పత్రికాప్రపంచము, పండితవర్యులుకూడ 
యీ గ్రంథము నెడ మంచి అభిప్రాయము నిచ్చియున్నారు. గతములోని 1250 శ్లోకములకు మరి 
750 కూడ చేర్చి, గ్రంథమును మరింత శోభాయమానముగా రెండవ కూర్పులో తెచ్చుచున్నాము. 
ఇందులకై బహుపరిశ్రమ గావించి, యీ మార్పులు, చేర్పులు గావించిన శ్రీ మహీధర 
జగనో హనరావుగారికి కృతజ్ఞులము. మా గ్రంథమండలికి గౌరవసంపాదకులుగా ఉండి, వారు 
గావిందుచున్న స సహకారము అనన్యమైనది. ఒక్కమాటలో చెప్పాలంటే వారి సహకారమే మే మీ 
సేవలు గావించుటకు ముఖ్యకారణము అని చెప్పిన చాలును. 


ఇక యీ నవలను గురించి నాలుగు మాటలు, ఆంధ్రదేశములో గోదావరీతీరస్థమైన 
కోనసీమ. యౌ నవలకు 'ప్రధానరంగము.: కోనసీమ బ్రాహ్మణులు విద్యావిజ్ఞానములకు 
సుప్రసిద్ధులు. కాని యీ గ్రంధములో వర్ణించబడిన గణపతివంశచరిత్ర ఏమాత్రమున్నూ 
ప్రతిషాకరమెనది కాదు. బ్రాహ్మణులలోని అతినికృష్ణ మైనవిగా దీనిలోని పాత్రలను మనము 
తీసికోవచ్చును. అట్టిపాత్రలను ప్రవేశపెట్టుటవల్ల గ్రంథకర్త సాధించదలచిన ఆశయమేమి? 


వాఠకుల మనస్సులలొ నవలలొని వాత్రలపట్లనూ మెత్తంగా బ్రాహ్మణులమిదనూ అనాదరమును, 
ఏహ్యభావమును'కలిగించుటకా? లేక మరొక మహదాశయ మేమైన దీనివల్ల సాధించుటకా? 


ఈ ప్రక్రియ తెలుగుభాషలో నూతనమనియే చెప్పదగును. పాశ్చాత్యనవలలో సుప్ర ప్రసిద్దమైన 
డాన్‌ క్విక్షోట్‌ ద్వారా సాధించ దలచిన కవి సాంఘిక పునరుజ్జీవనమునే చిలకమర్తివారు 
దృష్టియందిడుకొని, గణపతిపాత్రను సృష్టించిరని తోచును. పాతసమాజములోని విలువలు, 
యోగ్యతలు మారినప్పుడు కాలానుగుణ్యమైన నూతనమార్పులు సాధించిన వ్యక్తుల, సంఘముల 
సాంఘికోపయుక్తత నిలచునే గాని లేనిచో క్షీణత సర్వదా తప్పదని వ్యంగముద్వారా యీ నవల 
సూచించుచున్నదని విజ్ఞుల అబిప్రాయము. 'గణపతి' నవల చదివి, గణపతివలె హాన్యాస్పదులు 
కాకుండుటకు యత్నించుమనియే కవిగారి సందేశమని ఊహింపవచ్చును. 


ఆంధ్రమహాజనులు మా కృషికి దోహద మొనర్పగోరుచు సెలవు దీసికొందును. 


సత్తారామేశ్వరం ఇట్లు, 
(వయా) పెనుమంట్ర వెలగల పీర్రెడ్డి. 
పశ్చిమ గోదావరి. 10-3-1966. 


మిత్రులు శ్రీ వెలగల వీర్రెడ్డిగారు దేశభక్తి, భాషానురక్తి గల వారు, 1962 లో తమకున్న 
భాషాసేవ గావించు ఉద్దేశ్య మున్నదనిన్నీ, అందులోనూ అభ్యుదయ భావవ్వాప్తి గావించుటకై 
గ్రంథమండలిని నడుపుటకు తమకు చేయూతనిమ్మనీ అడిగినప్పుడు వారితో మాకుగల చిర 
పరిచయంవల్లనే అందు కంగీకరించాను. కాని యీజద్దేశ్యం స్‌ వరకు కార్యరూపం 
ధరించనేలేదు. 


1963 లో వారు స్తాపించబోవు ప్రచురణ సంస్తకు గౌరవసంపాదకులుగా నన్నుండ మని 
కోరుటయేగాక నేను పౌతికేండ్లుగా సేకరిస్తూ వచ్చిన సూక్తులను ప్రచురణకై తమ 
గ్రంథమండలిలో ప్రథమ కుసుమముగా చేసెదమనిన్నీ, తమకు ఆ అవకాశము నిమ్మనీ కోరిరి. ఆ 
సూక్తిముక్తావళి గా వెలువడుటయు, సంవత్సరము న్నరలోపే ప్రతులైపోయి, పునర్ముద్రణ 
గావించుటయు జరిగినది. 


దాని తరువాత కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారి గ్రంథములను 
వరుసగా ముద్రించ బూనికొని, అందముగా, నిర్హుష్టముగా ప్రచురించ నారంభించితిమి. గతమున 
ప్రచురించిన 11 పుస్తకములు గాక యిప్పుడీ సంవత్సరము 'గణపతి' 1, 2 భాగములను కలిపి 
ఒకే బైండు, లైబ్రరీ ఎడిషనుగా వెలువర్చితిమి. త్వరలోనే మరిన్ని కూడ వెలువడ గలవు. 


భాషకు పుష్టిని కూర్చగల మహామహుల రచనలనే ప్రచురించ బూనుకొని యన్ని 
“కాలచక్రం ప్రచురణలు” ప్రజలయు, భాషాభిమానులయు సహాయ సహకారములు పొందగలదని 
ఆశించుచు సెలవు దీసి కొందును. 


10-3-1966, మహీధర జగన్మోహనరావు, 
రాజమండ్రి గారవసంపాదకుడు. 


న | 
Ana 


ఎషయసూచక 


మొదటి ప్రకరణము 9 
రెండవ ప్రకరణము 15 
మూడవ ప్రకరణము 24 
నాలుగవ ప్రకరణము 59 
ఐదవ ప్రకరణము 75 
ఆణవ ప్రకరణము 84 
ఏడవ ప్రకరణము 99 
ఎనిమిదవ ప్రకరణము 118 
తొమ్మిదవ ప్రకరణము 149 
పదియవ ప్రకరణము 1/3 
పదునొకండవ ప్రకరణము 189 
పన్నెండవ ప్రకరణము 203 
పదమూడవ ప్రకరణము 220 
పదునాల్లవ ప్రకరణము 231 
పదిహేనవ ప్రకరణము 297 
పదహారవ ప్రకరణము 266 
పదిహేడవ ప్రకరణము 290 
పదునెనిమిదవ ప్రకరణము 309 
పందొమ్మిదవ ప్రకరణము 325 


ఇరువదియవ ప్రకరణము 335 


1వ భాగము 


మొదటి ప్రకరణము 


"శుకాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్నవదనం ధ్యాయే త్పర్వవిఘ్నోపశాంతయే" 


అని విఘ్నేశ్వర దేవతానీకమైన స్తుతిశ్లోక మొకటి కలదు. "తెల్లని వస్త్రములు ధరించువాండు, 
సర్వవ్యాపకుడు అ ధవళమెనవాండు, నాలుగు భుజములుగలవాడు, టం 
మొగముగలవా6(6డు నగు విఘ్నేశ్వరుని సర్వ విఘ్న శాంతికొరకు ధ్యానించుచున్నాండ' నని 
యాశ్లోకమున కర్థము. సర్వతోముఖ _పాండిత్యముగల యొకానొక _బుద్దిమంతుండు 
చమత్కారముగ నీశ్లీకము గాడప నుద్దేశించి చెప్ప[బడిన దని విపరీతార్థము గల్పించి చెప్పెను. 
అది యెొట్లనంగా శుక్తాంబరధరం అనంగా ధవళవస్త్రములు ధరించునది, చాకలివాం డుదికిన 
తెల్లనివస్తములు మోయునది గావున నీ శబ్దము" గాడిదకే యర్థ మగుచున్నదని చెప్పెను. 
విష్ణుశబ్బమునకు సర్వవ్యాపకత్వ మర్ధ మున్నది గదా. గాడిద యెక్కడ చూచిన నక్కడే కనంటడు 
చుండును. కావున నిక్కడ విష్ణుశబ్బమునకు గాడిదయే యర్థ మని వాక్రుచ్చెను. కేవ మనలా 
చంద్రునివలె ధవళమైనది, గాడిద తెల్లగా నుండును గావునే నీ యర్థము నిర్వివాద మయ్యెను. 
చతుర్భుజ మనంగా నాలుగు భుజములు గలది, గాడిదకు నాలుగు" భుజము లుండుటవలనC 
జతుర్చ్భుజశబ్దము సార్థక మనియెను. అవి భుజములు కావు; పాదము లని చదువరు లెవ్వరైనను 
సందియపడుదు రేమో, "నిరంకుశాః కవయః” యను నార్యోకి జ్ఞప్తికి. దెచ్చుకొను(డు. కవులు 
నిరంకుశులు, వారు పాదములు భుజములు చేయంగలరు. భుజములు పాదములు చేయంగలరు. 
ప్రసన్నవదన మనగా ప్రసన్నమైన ముఖము గలది. ప్రసన్నమైన మనసు వ చూచిన యెడల దాని 
వ ప్రసన్న న కావున 3 నిర్వివాదమె. ఇటువంటి గాడిదను 
సర్వవిఘ్మోపశాంది కొబికు ధ్యానించుచున్నాండ నని యీ శ్లోకార్థమైనట్లు తన నిరుపమాన 
ని ప్రకర్షము చేత నా విద్యాంసు6డు విపరీతార్థము జెప్పి 'సమర్థించెను, గణపతి యనయగా 
విఘ్నేశ్వరుడు; మ హైశ్వరునియొద్ద పరమభక్తు లగు “పమథు లను దేవ్యులు కొందరు గలరు. ఆ 
ప్రమథుల కే ప్రమథగణ మని పేరు. మహే హీశ్వరుండు నిర్హేతుక జాయమాన కటాక్షము చేతనో లేక 
నిరుద్యోగియైన తన కుమారుని నేదేని నొక యధికారమునం దుంచవలయునను నిచ్చ చేతనో, 
నాయకుండు లేనియెడల బ్రమథులు కట్టుతప్పి చెడిపోవుదు రను భయముచేతనో యా ప్రమథ 
గణమునకు వినాయకుని నాయకుని జేసెను, ఆ గణమునకధిపతి యగుటచేత వినాయకునకు 
గణపతి యను పేరు వచ్చెను. గణ పతి యనంగా విఘ్నేశ్వరు. డగుటచేత విఘ్నేశ్వరు నుద్దేశించి 
చెప్పబడిన పూర్వోదాహృతశ్లోకముయెక విపరీతార్థము నీ గ్రంథ కథానాయకుండైన మా 
గణపతి కన్వ్నయింపంజేయ వలదని కొరుటకై యాశోక ముదహరించితిని ఆ గణపతి 
ప్రమథగణపతి గదా, మా గణపతి యే గణమున కధిపతి యని మీ రడుగవచ్చును, అది నేను 


we © © అ ~ కి జు ఇంటో 


చెప్పుట కష్టము. మిరె యూహించుకొనవచ్చును. తల్లిదండ్రు లితనికి గణపతి నామ మెల పెట్టరొ 
నాకు తెలియదు, కాని గణపతి నామ లక్షణము అనేకము లీతనియందు, కాని 
గణపతియందుండు లక్షణము లనేకము లీతనియందు గలవు. ఉండ్రములమీ6ద నతని కెంత 
యిష్టము గలదో వర్ణించుటకు సపాదలక్షగ్రంథముగల మహాభారతము రచించిన వేదవ్యాసుడు 
దిగి రావలయును గాని సాధారణకవులు సామాన్య వచన గ్రంధ ప్రణేతలు పనికిరారని కంఠోక్తిగాC 
చెప్పగలను. అది మొదటి సామ్యలక్షణము. పానకము, వడపప్పు, కొబ్బరికాయలు మా గణపతికి 
కావలసినన్ని దొరకవు గాని దొరికినపక్షమున దక్కిన ప్రజ్ఞావిషయమున కాకపోయినను 
భోజనవిషయమున మహాగణాధిపతిని మా గణపతి యవరలీలగ" జయింప౯గలడు. ఇది రెండవ 
లక్షణము, మహాగణపతిది గుజ్జారూపమే యని శపథము. జేసి చెప్పగలను, ఇది మూడవ 
లక్షణము. ఆ విఘ్నేశ్వరుని దేనుగు మొగము, మా గణపతిది యేనుగు మొగమువంటి బుంగ 
మొగము, ఇది నాల్గవ లక్షణము. సామ్యములైన లక్షణములు గణపతుల కిద్దబికు మూండు కలవు 
గాని మా గణపతి యా గణపతికంటె నెన్నో విషయములయందు ఘను డని చెప్పవచ్చును. బొజ 
విషయములో మా గణపతి త కర్పు డని పండితు లెందరో 
సెలవిచ్చియున్నారు. లంబోదర శబ్దము విఘ్నేశ్వరునకు నేతిబీరకాయవలె సార్థకము గాదనియు 
మా గణపతియందు లంబోదరత్వము సార్థకమైన దనియు నా దృఢవిశ్వాసము; విఘ్నేశ్వరుం 
డేకదంతుడు, మా గణపతి ముప్పదిరెండు “దంతములు గలవాడు. స్టాలీపులాక న్యాయముగC 
బైనుదహరింపబడిన కొన్ని యతిశయలక్షణములు జూపంబడియె. మహాగణపతికి సమానములైన 
లక్షణములు కొన్ని, యతేనికంటె నతిశయములైన లక్షణములు యుండుటచేత మొత్తముమీంద 
గణపతి శబ్దము మా కథానాయకునియందు కొంతవజకు సార్థకమైన దని మీకిప్పుడు నమ్మిక 
కలిగియుండవచ్చును. జగదారాధ్యుండైన వినాయకునియందు గల లక్షణంబులే తమ 
ప్రియపుత్రునియందు€౬ గలుగునని నమ్మి తలిదండ్రులా నామ మతని కిచ్చి యుందురాయని 
మమ్మడుగ వచ్చును. దాని కుత్తరము. జెప్పుట మిక్కిలి కష్టము, తల్లిదండ్రులు బిడ్డల కొకప్పుడు 
తమ యిష్టదైవతముల పేర్లు పెట్టవచ్చును. ఆ దైవతముల యుందున్న గుణములు “బిడ్డ లయందు 
పొడగట్టవచ్చును. పొడగట్టక పోవచ్చును. రాముని నామము ధరించిన వారందణు" బితృవాక్య 
పరిపాలకులై యేకపల్నీ " వ్రతస్తులైరా? తలిదండ్రులను నిరంతరము గొట్టి తిట్టునట్టి 
కష్టచరిత్రుండుగూడ రాము డను పేరం బబగుచుండును. అట్టి మూర్ముండు సాపాటు 
వ గాని గుణములలో దశరథరాము€ డగునా? నోరు6 విప్పునపు "డెల్ల నబద్ధములే 

వ హరిశ్చంద్రు డనుపేర6 బరగవచ్చును. లక్మిపసాదుండను నామధేయము గలహండు 

రుపెద గావచ్చును. తలిదండ్రులు వెట్టెయ్య యని పేరు పెట్టుకొన్న బాలుడు మేథావంతుడై తన 
టా జగంబును వెలయింపవచ్చును. తలిదండ్రు లొక యుద్దేశముతో 
బేరుపెట్టవచ్చును, కుమారుని యుత్తరచరిత్ర మా యుద్దేశమునకు వైరుధ్యమును జూపవచ్చును. 
గణపతి తలిదండ్రులు తమ కుమారున కిష్షదేవత పేరే పెట్టియుండవచ్చును, లేదా వినాయక 
చతుర్థినాం డతండు జన్మించి యుండుటచే నా నామము గలిగి యుండవచ్చును. కాదేని వారి 
వృద్ధ 'ప్రపితామహుండు యా పేరువాండై యుండనోపు. అదియును గానిపక్షమున బుట్టినప్పడు 
బుల్లీబొజ్జ, బుంగమొగము, బుబ్దముక్కు, గుజ్జారూపముC జూచి తమ "భక్తికి దమ తపః 
ప్రభావమునకు మెచ్చి యదితి కశ్యపుల గర్భమున శ్రీమన్నారాయుణుయడు వామనరూపము 


ధరించి జన్మి ంచినట్లు తమ్ము ధన్యుల౬ జెయుటకు దమపెరు మహితలమున వెలయించుటకు6 
దమ ప. పావనముం వ గణపతి తమ గర్భవాసమున జన్మించియుండునని నమ్మి 
మాతాపిత్చ లానామమిచ్చి యండవచ్చు. ఒక్కవిషయమున దక్క యితండన్నివిషయముల 
గణపతికి. దుల్యు డనవచ్చును. మహాగణపతి విద్యల కధిపతి, మన గణపతి కదొక్క టే కొబిత. 
ఇట్ల నుటచేత నితండు చదువు రానివాండని తలంపవద్దు. ఆ కొరత దీరుకొను టకై యత 
డుపాధ్యాయత్వము. జేసి కొందరు బాలుర బాగుచేసెను. తాను గ్రంథములు చదువుకొనుటకు 
విద్య రాదు. కాని యొకరికి చెప్పుట కతనియొద్ద నెంత విద్యయైన గలదు. కాని యెకరికి చెప్పుట 
కతనియొద్ద నెంత విద్యయైన గలదు. ఏవంగుణ విశిష్టుండైన గణపతియొక్క చరిత్రమునం 
దుపోద్దాతము వ్రాయయడినది. ఈ యుపోద్దాతము చదువగానె వాని చరిత్రము 
నామూలాగ్రముగ జదువవలయునని మీ మనస్సులు, వినవలయునని మీ చెవులు 
నువ్విళ్ళూరుచుండ వచ్చును. అందుచేత నామధేయ ప్రకరణమును విడిచి వంశరూపధేయాది 
ప్రకరణములయందు బ్రవేశింతము. గణపతి చరిత్రము మిక్కిలి గొప్పది. ఇది చదువరుల 
యదృష్టముచేత మాకు లభించినది. వాల్మీకి కిట్టి చరిత్ర దొరికిన పక్షమున రామాయణమును 
మాని యత డా కథయే వ్రాసి యుండును. వేదవ్యాసున కిట్టిది లభించిన పక్షమున 
కష్టనాధ్యములైన పదునెనిమి పురాణములను, మహాభారతమును ర్‌ విటుంచుటి మాని తన 
యశస్సు కల్పాంతస్తాయి యగునట్టు లా చరిత్రమునే రచియించి కృతార్ణుండై యుండును. ఇంకం 
గాలిదాస భవభూలీ ప్రముఖుల "మాట చెప్పనేల! ఇటువంటి చేత్రకథ శవణగోచరము 
గాకపోవుటచేతనే బాణుడు కాదంబరీ హర్షచరిత్రలను విధిలేక వ్రాసియుండును. మన పూర్వజన్మ 
పుణ్యముచేత లభించిన యీ యద్భుత చరిత్రమును గణపతి ప్రతిష్పకుం దగినట్లు 
రచియింపలేకపోయినను _ నేదోవిధముగ యథాశక్తి సహగమనమువలె డ రచియింప 
దలచుకొంటిని. 


రెండవ ప్రకరణము 


ఆహాహా! మన దేశమునందు జీవచరిత్రములు లేని లోప మిప్పుడు కనంబడు చున్నది. 
చరిత్రరచనమునందు మన పూర్వులకు శ్రద్ధ యెంతమాత్రము లేకపోవుటచే నొక్కమహాపురుషుని 
చరిత్రయైన జదివెడు భాగ్యము మన కబ్బినది కాదు. రాజరాజనరేంద్ర ప్రముఖులగు మహారాజుల 
యొక్కయు నన్నయభట్లారక తిక్కనసోమయాజి ప్రముఖ మహాకవుల యొక్కయు చరిత్రములు 
చేకూరనందుకు మన మంత విచారించవలసిన పనిలేదు. కాని గణపతియొక్క చరిత్రము 
సంపూర్ణముగ లభియింపనందుకు మనము కడుంగడు విచారింపవలయును. ఆ విచారములోనె 
గుడ్డిలో మెల్ల యనునట్లు కొంత చరిత్రము మన కసంపూర్తిగనైన లభించినందుకు 
సంతోషింపవలయు; సంగ్రహముగనైన నీ చరిత్రము నాకెట్లు లభించినదో చెప్పెద వినుండు. 
ఒకనాడు నేనొక మిత్రునింటికి విందారగింపం బోతిని. ఆ మిత్రులయింట వివాహము 
జరుగుచుండెను. ఆ విందు నిమిత్తము మిత్రులనేకులు వచ్చియుండిరి. ఇప్పటివలె చీట్లు పంపి 
భోజనమునకు పిలిచెడు నాచార మప్పుడు లేదు. పెందలకడ భోజనము పెట్టు నాచారమంతకంటె 
లేదు. విస్తళ్ళు వేయునప్పటికి రెండుజాముల రాత్రి యయ్యెను. వడ్డించు నప్పటికి మణినాలుగు 
గడియలు ప్రొద్దుపోయెను. భోజనము చేసి లేచునప్పటికి కొక్కురో కో యని కోండికూసెను. 
విస్తళ్లు వేయకమునుపు, విస్తళ్లముందుకి గూర్చుండిన తరువాతను, భోజనము సేయుచు నెడనెడ 
వంటకములు వచ్చులోపలను నేను నాలుగు కునుకులు కునికితిని. ఆ నిద్రలో నాకొక స్వప్నము 
వచ్చెను. ఆ స్వప్నములో విలక్షణమైన యొక విగ్రహము కనబడెను. కర్కోటకుడు కజచిన 
తరువాత మారురూపము దాల్సిన నలుడా? యితండని యా విగ్రహమును జూచి నేను 
వితర్కించుకొంటిని. వామనరూపు6డా యని మజికొంతసే పనుకొంటిని. అప్పటికి నాకు దోచిన 
కొన్ని కారణములచేత నే ననుకొన్న రెండు రూపములు కావని నిశ్చయించుకొనియుంటి నని 
భావించి భయపడితిని. ఆ పురుషుడు నా భయము జూచి నవ్వి "భయపడకు, నేను నీకు హాని 
సేయుదలంచి రాలే" దని మీంద చేయివైచి తట్టి వెండియు నిట్లనియె. "అయ్యా! నేను గణపతిని; 
కాని పార్వతీపరమేశ్వరుల కుమారుండైన వినాయ కుండనుగాను, నా చరిత్రము మిక్కిలి 
రమణీయమైనది. ఇది మీ రాంధ్రభాషలో రచింపవలయునని నాకోరిక. నా చరిత్రము మిక్కిలి 
లోకాపకారము. ఇది మీరు తప్ప మణి యెవ్వరు వ్రాయజాలరు. సాహిత్యవిద్యా చతుర్ముఖులైన 
విద్వాంసులు లోకమున ననేకులు కలరు. తర్కవ్యాకరణశాస్త్రపారంగతులగు పండితులు. 
బెక్కండ్రు కలరు. కాని వారిచేత నా చరిత్రము వ్రాయించుకొనవలయు నని నా కిష్టములేదు. 
వారు నా చరిత్ర వ్రాయందగరు. వారెంత సేపు భావాతీతములైన యుత్రేక్షలతో 
నతిశయోక్తులతోం గాలక్షేపము సేయుదురు. వారిదృష్టికి వెన్నెలలు చందమామలు 
తామరపువ్వులు కలువపువ్న్వులు హంసలు చిలుకలు తోటలు కోటలు మేడలు మిద్దెలు 
మలయమారుతములు విరహతాపములు మకరంద ప్రవాహములు మొదలయినవే వచ్చును కాని 
నిగర్వమైన నా చరిత్రము వారికి నచ్చదు. అందుచేత గీర్వాణవిద్వాంసుల గీర్వాణము జూచిన 
నాకు దయలేదు. ఇప్పుడు నా చరిత్రము మీకు చెప్పెదను. విని వ్రాయకపోయిన పక్షమున మీరు 
కాశీలో గోహత్య జేసి నట్లె. ప్రయాగలో బ్రహ్మహత్యసల్సినట్లే. కురుక్షేత్రములోం6 గుక్కను తిన్నట్లే. 


ఇంతకు మిరు వ్రాయని పక్షమున నెను దయ్యమునై మిమ్మును మి వంశము వారిని బదునాలుగు 
తరములవరకు బట్టుకొని పీకికొని ra జాగ్రత. వ్రాసిన తరువాత నాచరిత్రము 
పఠియించిన వారికి పంచమహా పాతకము లడంగును. పఠియింపని వారు చదపురుగులై పుట్టి 
మజీయొక జన్మమున బుస్తకముం దిని వేయుదురు. 


అని చెప్పి తన వృత్తాంతము సంగ్రహముగ నాకజీంగించెను. నాలుగు కునికిపాటులలో 
నాలుగుపావులు చెప్పి సంగ్రహమైన యీ కథ ముగించి వః కనున సందేహములున్న నడుగుమని 
మణీ మజి యడిగెను. అడుగుటకు నేను ప్రయత్నములచేసి నోరు తెరవంబోవుచుండ వడ్డన 
Ss నాచెతిమీఃద వేడిచారు' పోసెను. -నేను విస్తరి ముందర గూర్చుండి 
చారెంతసేపటికి రాకపోవుటచే గొడకు జేరంబడి దొన్నెలోం' జేయిపెట్టుకొని కునుకుచు 
స్వప్పసుఖమనుభవించుచుండగా మోట బ్రాహ్మణుడు నా చేయిగాల్సెను. “అందుచేత నాకు 
మెలకువ వచ్చెను. మరలమజ్జిగ వచ్చునప్పటికి. గొంతయాలస్యమైనది; కాని చేతి మంటచే నిద్ర 
పట్టినదికాదు. మరల నిద్రపట్టిన పక్షమున గణపతి నా కలలో మరలం గనయడి నా 
సందియములం దొలగించి యుండును. "మటణీయొకసారి యడుగుదమని తలంచితిని గాని నాటికి 
నేటికి మరల నతండు స్వప్పమున6 గనబడలేదు. భోజనానంతరమున నేను నా గృహమంబున 
కరిగి మంచముపై6 బండుకొంటిని. కాని నిద్రపట్టినదికాదు. భుజించిన వంటకములు త్రేన్సు 
రా౭యదొయడగను. గణపతి చరిత్రము సృతిపథమున నిలువంజొచ్చెను. అతని మూర్తి నాకన్నుల 
యెదుట నిలిచినట్లే యుండెను. ఇది నిజముగా స్వష్టమై మెయుండునా నామనోభ్రమయా యని 
నేను కొంతసేపు వితర్కించితిని. నిశ్చయముగ స్వప్నమే యని సిద్దాంతము చేసితిని. కలలోని 
వృత్తాంతమును నమ్మి గణపతి చరిత్రమును నేను వ్రాయవలసి యుండునాయని నాలో 
నేనాలోచించుకొంటిని. వ్రాయిటయే సర్యోత్తమమని నిశ్చయించితిని. వ్రాయకపోయిన పక్షమున 
నతండు పిశాచమై పీడించునను భయమున నే నిది రచియింప సమకట్లలేదుసుడీ. ఎందుచేత 
నన, నేను దయ్యములు లేవని వాదించు వారలలో నొకండను. అట్లయిన నేల వ్రాసితినందురేమో; 
స్వప్నమం దొక పురుషుండు కనంబడుటయు6 దన చరిత్రము సంక్షేపముగం జెప్పుటయు నది 
వ్రాయమని కోరుటయు నది యెంతో చిత్రముగ నుండుటయు మొదటికారణము. 
ఆంధ్రభాషాభిమానము రండవ కారణము. భారత భాగవత రామాయణాది పురాణములు విని 
విని చెవులు తడకలు కట్టినవారికి వినోద మేదైన గల్పింపవలయు ననునది మూండవ కారణము. 
ఆంగ్లేయ భాషాభివృద్ది “యుగుచున్న యీ దినములలో స్వప్నములలో మనుష్యులగపడుట 
గ్రంథములు వ్రాయమనుట చదువరు లనేకులు నమ్మకపోవచ్చును. నమ్మకపోయిన నా 
కేమిభయము. ఇది యబద్దము కాదు గదా! మహాకవియగు తిక్కన సోమయాజికి నతని 
జనకు(డగు కొమ్మనదండనాధుడును హరిహర నాధుండును స్వప్నమున సాక్షాత్కరించి 
మహాభారత _ రచనకు6 _ బురికొల్పలేదా, _ కృష్ణదేవరాయల వారికి _ శ్రీకాకుళమున 
నాంధ్రనాయకస్వామి కలలో రై విష్ణుజిత్తీయ మను నామాంతరముగల 
యాముక్తమాల్యద్‌ను రచియించి తన కంకిత మిమ్నని కోర లేదా, తెలుగుకవులు కావ్యరచనకు 
ముందు కలలు గనుట సాంప్రదాయ సిద్ధము. కాబట్టి మా కలలో నంత వైపరీత్య మేమియులేదు. 
కలమాటం గట్టి పెట్టి కథాకథనములోకి దీగియెద. 


చ్యాట్‌ హా 


ఆంధ్రకవులు తమకావ్య ముఖములకు మనొహర తిలకంబులై యుండునట్లు గృతిపతుల 
యొక్కయు. గధానాయకులయొక్కయు వంశముల వర్ణించుట సుప్రసిద్ధము. నేనును నాలుగు 
పద్యము లల్లనేర్చి కొందజిచేతల గాక పోయిన గొందబచేత నైనను కవీ ననిపించుకొనుటచేం 
గవుల సాంప్రదాయ మనుసరింపవలయు నను దృఢసంకల్పము నాకు. గర్లినది. అందుచేత నీ 
కథానాయకుని వంశము ముం దభివర్ణించెద. మా కథానాయకు నది లోకము తగులం బెట్టు 
సూర్యవంశముగాదు. దొంగపోటుగ రాత్రులు తిరుగు మచ్చగల చంద్రవంశము గాదు. ఈ 
వంశమునకు బ్రహ్మదేవుండే మూలపురుషు6 డగుటచేత నిది పవిత్రమైన బ్రహ్మవంశము. ఆ 
బ్రహ్మవంశములో నొక్కుతాను పప్పుభొట్లవా రనుపేరం బరగజొచ్చె. ఇది కేవల పౌరుషనామము 
కాని యూరక పెట్టుకొన్న పేరుకాదు. మా గణపతి పూర్వులలో నొకండు పందెమువేసి మూండు 
తవ్వల కందిపప్పు వండించుకొని తానొక్కడే. భక్షించి మూడు వరహాలు బహుమానముగ 
గ్రహించుటం జేసి నాటనుండియు వాని యింటిపేరు పప్పుభొట్లవా రని ప్రసిద్దికక్కను. గోదావరీ 
తీరమున మందపల్లి యను నొక గ్రామము కలదు. ఇక్కడ శనైశ్చరుండు శివప్రలీష్టం జేసెను. శనికి 
మందుండను నామాంతరము గలదు. కావున శని ప్రతిష్టితు౯డై యీశ్వరుం డచ్చోట 
మందేశ్వరు(డని వ్యవహరింపయడుచుండును. ఈ మందేశ రస్వామివలన నీ గ్రామము 
దయ... గాక కృష్ణా విశాఖపుర మండలములయందుం గూడ మిగులు 
న శనిపీడ గలవారీ గ్రామమునకు. బోయి బ్రాహ్మణులకు వలసిన తిల దానములిచ్చి 
తైలాఫిషేకము మందేశ్వరునకుం జేసిన పక్షమున శనిదోషంబు శమియించు నని 
స్టలపురాణజ్ఞులు చెప్పుదురు. ఆస్తికబుద్ధిగల మనవా రందణు శనిగ్రహావిష్ణులైనప్పుడచ్చటకుC 
బోయి కొంత ధనము వ్యయముజేసి శేనివిముక్తులగుచుందురు. అనేక మహర్షులు దేవతలు 
బ్రహ్మస్థలముల యందు మహేశ్వరప్రతిష్టలు చేసిరి. కాని శనైశ్చరుడు ప్రతిష్టంజేయుట తరచుగ 
వినము. సేతువుదగ్గర రఘురాముని చేతల  బ్రతిష్టి ంపంబడిన మహే హీశ్వరు(డు, 
రాజమహేంద్రవరమున మార్కండేయుని చేత బ్రతిష్టింపబడీన మహేశ్వరుడు, మజీయు 
నగస్తాది మహర్షులచేతం బ్రతిష్టింపబడిన మహేశ్వరుడు శనైశ్చరుని చేత నేల బ్రతిష్టింపంబడె నని 
నాకు వలెనే మీకును సంశయము దోపకపోదు. మృత్యుంజయుడైన సదాశివునకు గూడ 
శనిగానివలన భయము జనించి యుండుననియు నతండు తన్ను బ్రతిష్టింపం గోరినపుడు 
భయపడి వలదనంజాలక యియ్యె కొనియెననియు నాకుం దోచుదున్నది. అంతకన్న శంకరుడు 
శనైశ్చర ప్రతిష్ట నంగీకరించుటకు మజీయొక కారణ మగపడదు. ఆ మందపల్లియె మన 
కథానాయకుని పూర్వుల నివాసస్తానము. ఆ గ్రామమున మన గణపతి యిల్లిదియని 'యుద్దేశించి 
చెప్పుటకు వీలులేదు. అతని సంతతివా రుండిన పక్షమున మాపెద్దల సల మిదియిని యిల్లిది 
యని చెప్పుకొందురు. పప్పుభొట్లవారి వంశము బ్రహ్మచర్య దీక్షితుండై “జీవనము వెళ్ళబుచ్చిన 
మన గణపతితో సమాప్తమైనందున గణపతి కక్క సెల్లెండ్రైనను "లేమి థొాహిత్రుండుగూడ 
లేకపోవుటచేతను ప పప్పుభొట్ల వంశస్థులకు పరంపరగా నివాసమైన నివేశనసలమునిరేశించుట 
కవకాశము లేకపోయినది. అట్లు నిర్దేశిిపంగలిగిన సక్షమున మందపల్లి వెళ్ళిన దీర్ధవాసు. లందణు 
మందేశ్వర స్వామివారి యాలయము జొచ్చి తరించిట్లే గణపతివారి గృహముకూడ ప్రవేశించి 
చూచి తరించుచుందురు గదా. ఆ యదృష్ట మాంధ్రదేశమునకు లేదు. గతించినవారికి 
విచారించిన ఫలమేమి? ఆ  గ్రామమందున్న పాడు  దిబ్బలలో నేదో యొక దిబ్బ పూర్వము గణపతి 


యిల్లయి యుండవచ్చును. కాదని నడు సకలసంపదలు కలిగి కలకలలాడుచున్న యిండలొ 
నొకటి మన _ కథానాయకునిదై యుండవచ్చును. గణపతికి. బూర్వు లేడు 
పురుషాంతరములవారు మందపల్లిలో నివసించిరి. అంతకుముందు వారి పూర్వుల నివాసస్థానము 
నక్కపల్లి. ఈ గ్రామము తూర్పునాడున నున్నది. నక్కపల్లినుండి గణపతి పూర్వులు మందపలికి 
వచ్చుటకు గొప్ప కారణము గలదు. గణపతి కెనిమిదవ పూర్వపురుషుండు నక్కపల్లిలోం 
గాపురము చేయుచుండ యొొకానొక దినమున భార్యమీద మిక్కిలి కోపగించిన వాడై 
కోపమాపుకొనలేక జందెములు త్రెంపివేసి చెరువు గట్టుననున్న రావిచెట్టు కడకు బోయి 
ముండనము జేయించుకొని సన్యసించెను. సన్యాస మిప్పించుట కెవరైన గురువు కావలయునని 
శాస్త్రములో నున్నది గదా! కోపమే పరమగురువై యీతనికి సన్యాస మిప్పించుటచేత నీతని 
సన్యాస మశాస్తీయమని వైరాగ్య భావముచేత సంప్రాప్తమైనది కాదని గ్రామ మందలి బ్రాహ్మణులా 
యపూర్వ స్వాములవారిని వెలివేసి భిక్షలు చేయుట మానిరి. ఒకరు భిక్షలు చేసెడిదేమి? నాయిలళ్లే 
మఠము. నాభార్యయే నాకు శిష్యురాలు. నా బిడ్డలేముఖ్యశిష్యులని యా ధూర్తస్వామి 
కడుపుమంట కాగలేక మూండవనాయె స స్వగృహంబున కరిగి భార్యను బ్రతిమాలి యొడంబఖచి 
సన్యాసమునకు సన్యాసమిప్పించి కోమటి పెరి శెట్టి దగ్గర జందెములు వెలకుంగొని మెడలోవేసికొని 
రెండు మాసములలో. బిల్లజుట్టు6 బెంచికొని "మరల గృహస్థుండయ్యెను. ఊరివా రందబు6€ 
గట్టుగట్టి ఆ కుటుంబమున " కంతకు నాంక్ష జేసి బాధిరచుటచే నక్కడ _బాధపడలేక 
కుటుంబసహితముగా బహు గ్రామములు తిరిగి తిరీగి యెట్టకేలకు మందపల్లి జేరెను. 


మూడవ ప్రకరణము 


గణపతి ప ను. సిరాస్తి కొంత కలదు. కాని యది లోకులందజకు6€ గల స్థిరాస్తి కాదు. 
లోకములో స్థిరాస్తి యనగో భూములు మాన్యములు మొదలగునవి. పప్పుభొట్ల వారికిగల 
భూములు “రుద్రభూములు, మాన్యములు సామాన్యములు. ఇంక గృహవిషయము 
విచారించితిమా యెప్పు డెక్కడ నివాసముగ నున్న నదియె వారి గృహము. అది మొదట వారి 
గృహము కాకపోయినను గ్రమక్రమముగ6 జిరకాల నివాసము చేత నది వారిదెయగుచు వచ్చెను. 
గృహయజమానులు వచ్చి వీరిని లేచి పొమ్మన్న పక్షమున వీరెప్పుడు లేచువారు కారు. 
బలవంతముగ వారిని బంపివేయుట మనుష్య మాత్రునకు సాధ్యము కాదు. అందుచేత 
మందపల్లిలో వారున్న యిల్లు భుజబలముచేత సంపాదింప6 బడిన దని చెప్పవచ్చును. గణపతి 
పూర్వులు లోక కుటుంబులు. వారి గ్రామమంతయు వారి స్వగృహముగానే వారి చేత 
భావింపంబడుచుండును. ఎవరిపొలముగట్టుమీంద మామిడిచెట్టున్నను కొబ్బరిచెట్టున్నను దాని 
కాయలు పప్పుభొట్ల వారివె. ఎవరిదొడ్లలో మంచిపాదులు పెట్టుకొన్నను వాని కాయలు 
పప్పుభొట్లవారివె. వారు చండశాసను లగుటచేత నిది యేమనుటకు వీలులేదు. ఇన్నిమాట 
లెందుకు? గణపతి Chee పురుష వృషభులు. అచ్చుబోసి విడచిన యాబోతులు సకల 
క్షేత్రములలో నెట్లు స్వేచ్చావిహారము సలుప వచ్చునో, పప్పుభొట్ల వారుగూడ నట్లె 
సకలగృహారామ క్షేత్రములలో విహారము చేయవచ్చును. కాని ప్రజల కాంబోతులమీద మిక్కిలి 
భక్తియుండుటచే నవి తమచేలు మేయుట యిష్టము. పప్పుభొట్లవారియెడ భయము గలుగుటచే 
వారు తమసొత్తు హరించుట మనసులో నిష్షము లేకపోయినను భుజబలమున, వాగ్సలమున 
వారిని గెలువలేక మందపల్లి నివాసులూరకుండ వలసినవారైరి. మొత్తముమీద మందపల్లి 
గామవాసులు భయభక్తులు గలవారని ప్రతిష్ట సంపాదించిరి. వారికి స్థిరాస్థి కొంత కలదని యౌ 
ప్రకర ణారంభమున నుదాహరింప6 బడినదీ. అది పితృపితామహార్దితమైన యాస్థి. అది దొంగ 
లపహరించుటకు వీలులేనిది. కావలసినంత శరీరపుష్టి చేయునట్టిది. ఎన్నితీరములనుండి 
యనుభవించినను విజుగు తటుగు లేనిదగుటచే నక్షయము. అక్షయమనుటచేతను ముచ్చు 
లపహరించుటకు వీలులేని దగుటచేతను శరీరపుష్టి చేయునదనుటచేతను భ రృహరియొక్క 
వెళ్టిమాటలు చదువుకొన్న వారు కొందజు “హర్తకుంగాదుగోచర” మను పద్యము జ్ఞప్తికి 
దెచ్చుకొని యా స్థిరాస్థి విద్యయేమో యనుకొని భ్రమపడుదురుకాంబోలు, అట్టి భ్రమలో 
బడవద్దు. పప్పుభొట హరి పితృపితామహులు సంపాదించినది విద్యాధనము కాదు. అది 
వేదోక్తమైనది. అందుచేత శ్లాఘాపాత్ర మైనది. "బ్రాహ్మణస్య ధనం భిక్ష" మని మీ రెప్పుడును 
వినలేదా? శాస్త్రములు శిష్టాచారమును ననుసరించి వీలగు నంత వజకు నడచుటయే పారికిం 
బరమధర్మ మగుటచే నితర బ్రాహ్మణుల వలె మ్లేచ్చభాషలు న యుద్యోగములు సేయుట, 
కాంపు వృత్తియగు వ్యవసాయము జేయుట మొదలగు నశాస్త్రీయ వ్యాపారములయందు వారు 
దిగక యక్షయపాత్రమునే వారు నమ్ముకొనిరి. భూములు సంపాదించిన పక్షమున నవి 
కొడుకులో మనుమలో యన్యాక్రాంతమును జేయ వచ్చును. ధనమార్దించిన పక్ష మున నదియు 
బుత్రపొత్రులు పాడుచేయవచ్చును. లేదా చోరగ్రస్తము కావచ్చును. అక్షయపాత్ర పైవిధముగ 


రి 


నన్యాక్రాంతము చెయుటకు _విలులెనిదని చిరకాలము __దిర్హాలొచనముం  జెసిన 
వం తన వంశమువారికి స్టిరమై యుండునట్టి వృత్తి నేర్వరచవలయునని 
యావృత్తి వ. నాగలి పెట్టి నేల దున్నకుండ విత్తనములు చల్లకుండ వాన కురిసినది లే 
దన్న బెంగ లేకుండ మిడతలదండు మొదలగునవి వచ్చి పడునన్న విషాదములేకుండా నిద్రలేనట్లు 
రాత్రులు కాపు గాయకుండ౦ బెట్టుబడి యక్కరలేకుండ దంపుకొన వలసిన యవసరము లేకుండ 
గాదులలోం బోసి కష్టపడి నిలువ జేసికొన వలసిన యగత్యము లేకుండ వారి కుటుంబమునకే 
దినమునకు6౬ గావలసిన బియ్య మాదినమున నక్షయపాత్ర _ప్రసాదించుచుండెను. 
వేదశాస్త్రసమ్మతమైన యట్టివృత్తి నవలంబించి వారెన్నో తరములు సుఖజీవనముచేసిరి. గణపతి 
పూరు “లలో నతని మ. చరిత్రము దక్క 'సక్కినవారి చరిత్రములు లభించినవి కావు. 
అతని “పితామహుని పేరు పాపయ్య, పప్పుభొట్లవారు వైదికు లగుటచేత సాంగవేదా ధ్యయనము 
వారి కవశ్య కర్తవ్యమయినను వారు యజుస్సా మాధర్వణ వేదమును విడిచి బుగ్వేదమునం 
దెనిమిదవ యర్హమును విడిచి తొమ్మిదవ యర్హమును మాత్రము విడువక ప్రాణపదముగ 
నెంచుకొని పారాయణము. జేయుచు వచ్చిరి. ఆ యర్హములో మన పాపయ్యకుంగల ప్రజ్ఞ 
యసాధారణము. పదము క్రమము జట చెప్పంగలడని చేప్పనే యక్కజలేదు. ఆ యర్హములో 
నతడు ఘనాపారీ యని బిరుదుపొందెను. ఆరంభించినాండంటే స్‌క్క తిరగకుండ నోరు 
తడబడకుండ గొంతెండి పోకుండ గంటలకొలది కాలము పారాయణము జేయంగలడు. 
అందజు€౬ జదివిన వేదమే పాడినదేపాడరా యన్నట్లు తానును జదివిన పక్షమున నందు 
గౌరవములేదని పప్పుభొట్ల వారీ యర్హమును ప్ర ్వకముగ వల్లించిరి. వంశ క్రమాగతమైన 
విద్యయగుటచేతను విశేషించి బుద్ధిజాతి “మిక్కిలి గొప్పదగుట చేతను పాపయ్య కొన్ని కొన్ని క్రొత్త 
పనసలు కనిపెట్టి పూర్వులందరికంటె గొప్పవాండనిపించుకొనెను. పాపయ్యకు దక్కిన 
వేదాధ్యయనమన్నం దలనొప్పి. స్వాధ్యాయ మతని చెవిని బడినప్పుడు “ఈ బ్రాహ్మణులు చెవి 
గోసిన మేకల వలె యజచు చున్నారు. వీళ్ళ గొంతులు కోయ యని విసుంగుకొనుచుండ్రును. 
సామగాన మతని చెవిని బడినప్పుడు “వీళ్ళపాట తగులంబెట్ట, ఏడిచినట్లె యున్నదిరా అని 
తిట్టుచుండును. అతని వేదమున కొక్కటే స్వరము. కాని యిన్ని స్వరములు లేవు. అందుచేత 
నతనికిం దక్కిన స్వరములు హు, నసహ్యములు, బ్రాహ్మణు లందరు యజన 
యాజనాధ్యయనాధ్యాపక ప్రతిగ్రహ షట్కర్మ నిరతులైనను నియోగులు మొదలగువారు యజ్ఞము 
చేయుటయె గాని చేయించుట మానిరి. వేదాధ్యయన మాచరించుటయె గాని న. 
మానిరి. దాన మిచ్చుటయె కాని పుచ్చుకొనుట మానుకొనిరి. వైదికు లీ షట్కర్మలు గూడదని 
శంక దెచ్చుకొని షట్కర్మలలోం గొన్ని కర్మలు దాముకూడ విడిచి కొన్నిటిని న. గ్రహించెను. 
ఎన్నివిడిచి యెన్నిగ్రహించె నని మీ రడుగవచ్చును. అయిదింటిని విడిచి యాజవది యగు దాన 
ss మాత్రము గ్రహించెను. ఆజీంటిలో మూండు కర్శలను విడిచిమూడింటిని 
స్వీకరించుటకు నియోగులకెంత యధికారముకలదొ ఐదింటిని విడిచి యొక్కటి 1 స్వికరించుటకు 
మా పాపయ్యకు నంత యధికారమె కలదు. ఇట్లనుటచేతం దక్కిన పంచకర్మల నత డెన్నం 
డాచరింపలేదని మీ రనంగూడదు. అతండు కొన్ని దానము అప్పుడప్పుడు చేయుచువచ్చెను. 
అందుముఖ్యమైనవి రండు కలవు. పితృదేవతలకు పిండప్రదాన మొకటి. తన మిత్రుల 
కప్పుడప్పుడు డిచ్చు పొగచుట్టలదానము రెండవది. యజ్ఞములు చేయలేదని లోకమున నతనికి 


నిష్కారణముగ నప్రతిష సంభవించినది. కాని నిష్పక్షపాతముగ నతనిచరిత్ర వ్రాయుదుమెని 
నతం డొక యజ్ఞముంజేసినాండని వ్రాయక తప్పదు. ఆయజ్ఞము నిమిత్తమతం డెవ్వరిని 
బాధింపలేదు. పందిళ్ళు పాకలు వేయలేదు. పరర చేయలేదు. యధావిధిగ నతండె 
రెండవ కంటివాం  డెజుంగకుండ జేసెను. అది యెట్లు ఎ సెనరదురో వినుడు: 
ఆతండిరువదియేండ్లు వయస్సుగలవాడై నప్పుడు తల్లి రాత్రిరొట్టె కాల్చుకొనవలయునని 
మినుపపప్పుచేటలోంబోసి వాకిటీలో నెండంబెట్టుకొనెను. ఒక మేళ యెక్కడనుండియో వచ్చి 
యాపప్పు దినుచుండెను. చత్వారముచేతం తల్లికది కనంబడలేదు. పాపయ్య వీధిలోనుండి వచ్చి 
యదిచూచి మేను గొట్టుటకు మంచికబ్బ దొరకకపోవుటచే సత్తువకొలంది నొక్కతన్నుం 
దన్నెను. ఆ మేక పదిగజముల దూరమునంబడి యొక్క యజపజచి వెంటనె చచ్చెను. ఆ 
వార్తవిని మేక యజమానుండగు గొల్లవాండు తన చుట్టములగుంపుతో వచ్చి యింటిమీందబడి 
మేకకు జరిగినంతపని పాపయ్యకు చేయవలయు ననీ సంకల్పించెను. కాని నలువురు జేరి 
మేంకకు నాలుగు రూపాయలు వెలగట్టి చెరిసగము జేయుదుమని తునితగవుజేసి పాపయ్యచేత 
రెండు రూపాయలు వానికిప్పించి " పంపిరి. యజ్ఞములోగూడ మేకలను జంపుటయె 
ప్రధానముగనుక పాపయ్యకు యజ్ఞఫలము చేకూరినదని చెప్పవచ్చును. లోకుల నందజ6 బీడించి 
ధనము సంపాదించి పందిళ్ళు" పాకలు వేయించి యన్నము దినకుండ మలమలమాడి 
కుమృరులచేత, మేకలను జంపించి కుండలములు వేసి కొన్నవానికి యజ్ఞఫలము దక్కి 
పాపయ్యకు దక్కకపోవునా? బ్రహ్మయు బుత్విక్కులు నుద్దాతయు హోతయే నధ్వర్యుడు 
మొదలగువారక్కజలేకుండ మంత్రములతో “పనిలేకుండనతండు  గాంధర్వవివాహామువలె 
యట్టహాసము చేయక  రహస్యముగ యజ్ఞము చేయుటచే లోకులతనిని హీనునిగం 
జూచుచున్నారు. తక్కువ వర్లమువారైన కుమ్మరుల చేత ముక్కు చెవులుమూసి బాధపెట్టి 
చంపించుటకంటె స్వచ్చమైన బ్రాహ్మణుండు  స్వయముగం  జంపుటవలన మేకకు 
సద్యోమోక్ష ముసంప్రాప్తమైయుండునని యొక్కండైన నాలోచింపడుగదా. లోకములో 
న్యాయములేదు. ప్రస్తుతము లోకులేమనుకొన్నను పాపయ్యకు భవిష్యత్కాలమునైన రావలసిన 
కీర్తి రాకపోదు. 'విద్యావిత్తకరీ యని యొక లోకోక్తిగలదు. వవ. 5 కేర్చుకోన్న తొమ్మిదవ 
యర్థముగూడ నొకానొక విద్యలోం చేరినదే కావునదానివలన నవ పుడు 
చేయుచుండెను. పచ్చని తోరణము గట్టుకొని యెవరు వివాహము చేసుకొన్నను పాపయ్య 
నా౭డొక యవధాని బిరుదమో దీక్షితబిరుదమో సోమయాజి బిరుదమో వహించి 
యచ్చోటికింబోయి సంస్కారులతోయాటు తన్నుగూడ సత్కరింపవలసినదని కోరుచుండును. 
అట్లు వారు సత్కరింపనిచో6 జిన్ననాటనుండియు ముష్టిజీవనమున కలవడి యుండుటచేత 
ముష్టియుద్ధము ప్రారంభించి పురోహితులను గన్యాప్రదాతను వధూవరులను తదృ్పంధుగణమును 
దన 'నవమోర్తముతోC గొంతవరకు దీవించి తోరణములు తెంపి పెండ్డ పందిరి యుద్ధభూమిగ 
మార్చి తన పంతము నెగ్గించుకొని సంభావన దండిగ లంకించుకొని వచ్చును. అందుచేత నతనికి 
బండబూతుల పాపయ్య యనియు, పిడిగుద్దుల se యనియు రెండు పౌరుషనామములు 
కలిగినవి. అధికారుల యిండ్లచుట్లుం దిరిగి వారి సేవకుల నాశ్రయించి పండ్లు పంచదార చిలుకలు 
మొదలగు సూడిద లంపి యధికారుల యనుగ్రహమునకు6 బాత్రులై కోందరీ కలియుగమున 
బిరుదుల కనర్హు లయ్యు సంపాదించుచుందురు, పాపయ్య సంపాదించిన బిరుదము లట్టివికావు. 


బిరుదుల నిమిత్త మంత డొకరి నెన్నండాశ్రయింపలెదు. అతని కంఠశక్తియు భుజశక్తియు నతనికి 
బిరుదులు సంపాదించి] పెట్టినవి. కాని యధికారుల కటాక్ష వీక్షణముచేతం ప్రసాదింపంబడినవి 
కావు. పాపయ్యకు. దొమ్మిదవయర్హము నేర్పిన గురు వెవ్వరైయుందురని మీకు సందియము 
తోంచవచ్చును. అతనికి గురువే లేడు. గురుకుల వాసము లేకయె శుశ్రూషాపీడ లేకయే యెందు 
బహువిద్యలలో నధికప్రొఢులైరని మనము వినుచుండుట లేదు. తన విద్యావిషయమున మన 
పాపయ్యయు నట్టి పట్టికలో జేరందగినవాండెసుండీ. ఇట్లనిన మీరు నమ్మక నవ్వ మొదలు 
పెట్టెదరు. వాల్మీకి ఛందో వ్యాకరణాది లక్షణ జ్ఞానము గురుబోధలేకయే సముపార్టించె నన్న మీ 
రహహా యని నవ్వి SE భాగవత" ప్రణేత యగు పోతరాజు సహజ “పాండిత్యము 
గలవాండని చెప్పినంత మాత్రముననేె విశ్వసింతురు. సహజ పాండిత్య మొకరిసామ్మా? ఈ విద్య 
యావిద్య యనకుండ సకలవిద్య లలో వారి వారి పూర్వజన్మవశముననో యదృష్టవశముననో 
సహజ పాండిత్య న ల కాంబట్టి పక్షపాతము మాని పాపయ్యకు గూడ 
విద్యలో నట్టి ప్రతిభా విశేషము గలదని నమ్ముండు. అతని పుణ్యమేమో కాని పాపయ్యకు 
బాల్యము నుండియు నదె తసిద్ధి సహజముగానె గలిగినది. యం. శ్రమపడి యెంద రెందరో 
గురువులకు శుశూషలో జేసి శంకరభాష్య సమేతముగ దశోపనిషత్తులు భగవద్గీతయు 
బ్రహ్మసూత్రములు వల్లించిన మహానుభావులకె స్టిరమైనయద్వెతభావము' సార్థక మందైనం 
గలుగుట _ మిక్కిలి “కష్టము. అట్టియెడ నూనూగుమీనోలు మొలకలెత్తక మునుపె 
యుపనయనమైన గాక మునుపె గోగణము విడిచి యంగవస్త్రమును గట్టక మునుపె మాటలైనను 
సరిగరాకమునుపె స్వవస్తు పరవస్తు భేదజ్ఞానము నశించి పరవస్తువు లన్నియు దన వస్తువులే 
యని నదతభావము గలుగుట “మెంతో గొప్పమాట! అది యెంతవానికి లభియించును! 
పూర్వయుూగములలో నట్టిబుద్ది యనేకుల కుదయించి యుండవచ్చును, కాని కలియుగములో 
నది మందపల్లి నివాసుడగు పప్పుభొట్ల పాపయ్యకే సిద్దించినది, నాణెములు కాని చెంబులు కాని 
వెండిగిన్నెలు కాని వస్త్రములు కాని తినియెడు పదార్థములు కాని యతని కంటయిడెనా యెప్పుడో 
యవి యతనిచేత బిడినవే. నీ వీ వస్తువు దీసితివో యని యెవరైన నడిగిన పక్షమున -నతండు 
స్పష్టముగ లేదని చెప్పుచుండును. లేదనుటలో నతం డబద్ధమాడెనని యెవ్వరు దలంపం గూడదు. 
"గజం మిధ్య పలాయనం మిధ్య" యన్నట్లు వస్తువులేదు. దొంగతనము" లేదని యభిప్రాయమై 
యుండవచ్చును. లోకులు కాకులవంటివారు కదా! పాపము ! పాపయ్య లేమిచేతనో 
యద్వైతభావము చేతనో హస్తచాపల్యము చేతనో చిరతరాభ్యాసము చేతనో హస్తలాఘవము. 
జూప నభిలాష చేతనో గ్రామములలో నున్న కొన్ని యిండ్లలో జొరబడి కొన్ని వస్తువులను 
గ్రహించినాండనుకొనుండు. గ్రామవాసులు తమ పుట్టియంతయు మునిగిపోయినట్లు పెద్దగోలచేసి 
యతని నల్లరిపెట్ట దొడంగిరి. పరుల వస్తు వేమిటీ మన వస్తు వేమిటను భావము పాపయ్య 
కున్నట్లు వస్తువులు మన యింట నుండిననేమి పాపయ్య యింట నుండిన నేమి యను భావము 
గ్రామవాసులలో నొక్కరికైన లేకపోయెగదా! అందుచేత వీరు పాపయ్యతో బోల్పం దగరు. అట్టి 
యద్వితీయ భావ మతని కుండుటచేతనే పాపయ్య చరిత్ర మక్షరరూపముగ నాంధ్రదేశమున 
ప్రచార మగుచున్నది. అట్టిభావము శూన్య మగుటచేతనే మందపల్లి గామవాసులలో ఘనులగు 
తర్కవ్యాకరణ జ్యోతిశ్ళాస్త పండితులున్నను వారి చరిత్రములు లిఖింప€ బడుచున్నవా? 
గ్రామస్తులు చేసిన యల్లరి వలన వివాహయోగ్య వయస్కుండైన పాపయ్యకుం బిల్ల నిచ్చుట కెవ్వరు 


రారరి. తన కుమారునకు వివాహము కాలెదని విచారించి విచారించి తల్ల కాలధర్మము నొందెను. 
ఆధీనము తప్పిన యాడుపడుచులు గాని మణి యే యాడుదిక్కుగాని లేకపోవుటచే నతం డప్పు 
డప్పుడు వంట జేసికొనవలసి వచ్చెను. బ్రాహ్మణార్థముల వలన నతండు పొట్టబోసికొనం గలండు. 
కాని యందు మూండు నాలుగు చిక్కులు సంభవించినవి. మున్నూట యటువది దినములు 
భోక్తయై యుండుటకు గ్రామమున మూడువందల యజువది శ్రాద్ధములు లేవు. ఆ కాలమున 
మందపల్లిలోనున్న బ్రాహ్మణ గృహములే నలుబది యేంబది, స్లంటికి రెండాబ్లికములకన్న 
నెక్కువగా నుండవు. అదియును గాక ప్రతివారు పాపయ్యనే పిలువరుద కదా? పిలువ 
దలంచుకొన్నవారు గూడ నితడు కలహపియు(డని న. పిలుచుట మానిరి. వస్తమీయ 
లేదనియొ దక్షిణ స్వల్పముగా నిచ్చినారనియొ నతండు గృహ యజమానితో దరుచుగాం 
దగవులాడుచుండును. ఇతడు కంఠమెత్తి కేక లారంభించెనా భూదేవతలెగాక శ్రాద్ధమునకు 
వచ్చిన విశ్వదేవతలు పితృదేవతలు గూడ గడగడ వణణి పారిపోవుదురని గ్రామస్థుల 
మ అది యటుండ నిమంత్రితుండై పాపయ్య శ్రాద్ధ భోజనము. జేసి వెళ్ళునపుడు 
గృహయజమానుల కన్నుబ్రామి యేదో వీలు చూచుకొని గిన్నెయొ పంచ పాత్రయె పట్టుకొని 
పోవును. శ్రాద్ధభోక్తల కుదకుంభదానముం చేయవలయునునని శాస్తమందుండీనను 
సాధారణముగ నట్లెవ్వరుం జేయలేకపోవుటచే పితృకర్మలు చేయువారి కుదకుంభ దాన ఫలముం 
గల్సింపవలయునని పాపయ్య యేవో పాత్రలు పట్టుకొని పోవుచుండు నని పౌరబ్రాహ్మణులు 
తెలిసికొనలేక యతనిని భోక్షగం బిలుచుట మానుకొనిరి. పిలువకబోవుట కిదియె ప్రధాన 
కారణమని చెప్పవచ్చును. ఉపకారణము గూడ మరియొక టున్నది. అది చెప్పకపోవుట దోషము 
కావున జెప్పంబడుచున్నది. పాపయ్య గంభీరకాయు.డు. ఆకారమునకు దగిన యాకలి. 
యాకలికి దగిన భోజన సౌష్టవము నతనియందు6౬ గలవు. అగ్నిహోత్రమునందు సర్వము 
హుతమైనట్లె యతని జఠరాగ్నియం దేది వేసినను వెంటనే హుతమైపోవును. అదృష్షవశమున నట్టి 
గాఢ జీర్లశకే యతనికిం గలిగినందుకు సంతసింపక గ్రామవాసులలో6€ కొందు “విరోధముచేత 
గొంద టిసూయచేతను “ప్రతి మన్తుష్యునకు గర్భమందే జీర్ణకోశముండును; గాని పాపయ్యకు 
జీర్ణకోశము శరీర మంతట గల దని పరిహాసాస్పదముగం బలుకజొచ్చిరి: కొందజు 
దయ్యపుతిండియనిరి. అభాగ్యుల కాకలియెక్కువయని మజికొంద రనిరి. చాటుచాటుననె గాని 
యతని యెదుటం బడి యెవ్వ రెట్టి మాట లనలేదుసుండీ. అతండు భోక్తగా వెళ్ళిన గృహమున 
శ్రాద్ధమునకు ముఖ్యమని పనసకాయ కూర వండిన పక్షమున వండిన కూరంతయు బాపయ్యయె 
భక్షించును. అతనిని బిలిచినప్పుడు గృహ యజమానులు గారెలు నరిసెలు సంతర్పణమునకు 
వండుకొన్నట్లు వండుకొనవలయును గాని సూక్ష్మముగం శేసికొనుటకు _ వీలులేదు. 
పైతృకములయందు సుష్టుగా భోజనము చేయువారిని బిలిచి పెట్టుట యెవరో కొందరికి 
సంతోషమైనను జన సామాన్యము కట్టుండదుగదా? పాపయ్యకు శ్రాద్దభోజన మరుదగుట కది 
యెక హేతువయ్యెను. పాపయ్యయొక్క జీర్ణశక్తిని విస్పష్టముగం" దెలియజేయుట  కతని 
బాల్యమున దండ్రి బీవించి యున్నపుడు జరిగిన యొక వృత్తాంత మిందు దెలుపుట 
సముచితము. భావికాలమున నేదో విషయమున మహా ప్రజ్ఞావంతులగు వారియం దా 
లక్షణాంకురములు బాల్యమునందె పొడచూపుచుండును. పాండవ సింహమని చెప్పదగిన 
భీమ సనుడు దుర్వార భుజబలశోభితు డని యెల్లవా రెజుగుదురు కదా! ఆ ఆ మహాబల సంపత్తి 


రి 


యతని బాల్యమునందె గొచరమయ్యెను. కుంతిదెవి భిమసెనుండు పుట్టిన య 
శుద్ధిస్నానముం జేసి కొడుకు నొడిలో వైచికొని దేవతా దర్శనమునకు బోవుచుండెను. అపు 

బెబ్బులి యామెందజిమెను. పాండురాజు పులి నొక యమ్మున గూల వేసెను. కాని యా వ 

నామె భయపడి విసవిస పరుగిడ నారంభించెను. ఒడిలోనున్న భీమసేనుండు చే. 
నెత్తురు. గుడ్డగుటచే బిడ్డ యా దెబ్బకు మృతినొందెనేమో యని కుంతీదేవి తత్తరపడియెను. కాని 
బాలుని దేహము కందలేదు. నలగలేదు. అతని శరీర సంపర్కము గలిగినంత మేర యా జాతినేల 
పిండి పిండి యయ్యెను. అతనియందు వలెనే పాపయ్యయందుగూడ బాల్యమున నతని జఠరాగ్ని 
శక్తి ద్యోతకమయ్యెను. దృష్టిదోషము తగులునని తండ్రి యితరుల కది వెల్లడింపలేదు. మ. 
పదియాటేండ్ల ప్రాయము వాండైనపుడు తండ్రి కుమారుని వెంటబెట్టుకొని కోనసీమలో. 
బ్రయాణము సేయుచుండెను. చలిదికూడు లేక పాపయ్య యెక్క యడుగ్రైన నడువంజాలండు. 
అందుచే6 దండ్రి ఆనా౭డొక యూర నొక యింటి కరిగి “అమ్మ! మా కుబ్బవానికి రవంత 
చలిదియన్నము దొరకునా” యని యడిగెను. కుజ్జవాండు చలిదియన్నము గోరుచున్నాం డనలానే 
సాధారణముగ లేదనువారుండరు. పాపయ్య - పదియాజేండ్ల వయసువాండైనను నప్ప టిక్తే 
తండ్రివలె చెయ్యెత్తు మనుష్యుండయ్యెను. అయినను జనకునీ దృష్టి కతడు మం. 
కుబ్బవాం డనుటచేత గృహ యజమానులు వచ్చినవాండు పదియేండ్లవాండో యైదేండ్లవాండో 
యను కొని “అయ్యో నాయనా! పిల్లవానికి పట్టెడు చలిదియన్నము బెట్టమా? "అదిగో 
చద్దివణ్హాలగది, పెట్టుగుని తినుమనుండు. లేదా మీరు పెట్టవచ్చు నని యా గది జూపిరి. 
ఆజానుబాహుండైన తన కుమారునిం జూచినపక్ష మున వారు చలిది యన్నముం బెట్టరేమో యను 
భయమున నతండు మొదట వానిని వీధిలోనెయుంచి వెళ్ళి గదిచూచి వచ్చిన తరువాత నింటిలోని 
యాడువాండ్రు పనుల సందడి నున్నప్పుడు దొడ్డి దారిని తన బిడ్డను దీసికొనిపోయి యా 
గదిలో బ్రవేశపెట్టి యన్నము బెట్టుకొని తినుమనీ చెప్పెను. ఆ గదిలో మానెడు బియ్యపన్న 
ముండెను. దానికి సరిపడిన యూరుగాయలు పచ్చళ్ళు నుండెను. తవ్వెడు గేదె పెరుగుండెను. 
రమారమి గిద్దెడు పేరిన నేయి యుండెను. పాపయ్య యాయన్నమంతయు వడ్డించుకొని 
యూరుగాయలు పచ్చళ్ళు నేయి పెరుగు మిగులకుండ సుష్టుగా దిని యెప్పటియట్ల దొడ్డిదారిని 
వెలుపలకు వచ్చెను. భోజనము సమాప్తమైన తరువాతం దండ్రీ యా యింటి 
యా౭డువాండ్రకడకుం బోయి “అమ్మా! మీ దయవలన మా వాండు చలిది యన్నము దిన్నాండు. 
నేను సెలవు పుచ్చుకొని వెళ్ళుచున్నా' నని చెప్పి వెళ్ళి పోయెను. ఆ యింట నైదారుగురు 
చిన్నబిడ్డలుండిరి. ఆ బిడ్డలందణకు సరిపోవునని వారా యన్న మక్కడ దాచిరి. పాపయ్య తిని 
వెళ్ళిన గడియ సేపటి కా యిల్లాలు చలిది యన్నము. బిల్లలకు పెట్టనెంచి యాటలు మానిపించి 
వాళ్ళందరి నక్కడకు బిలిచి కంచములుపెట్టి యన్నపాత్రం జూచునప్పటి కందులో నొక 
మెతుకైన లేదు. ఆ యిల్లాలు తెల్లబోయెను. కుక్క తినిపోయెనేమో యని మొదట నుకొనెను. 
కాని నూరుగాయలు "పచ్చళ్ళుగూడ లేకపోవుటచే నట్లనుకొనుటకు  వీలులేకపోయెను. 
ఇంటిలోనున్న యాండువాండ్రంద అక్కడ జేరి కొంతసే సీపు. 'మీమారసచేసి తుదకు 
బ్రాహ్మణకుమారుడే తినియుండునని నిశ్చయించి కుట్టివాండు మానెడు బియ్యపన్నముC 
దిన్నందుకు మనసులో మిక్కిలి యాశ్చర్యము నొందియు, బ్రాహ్మణునకు. బెట్టిన తిండికి 
కంటగించుకొనుట దోషమని నోరు మూసికొని యూరకుండిరి. పాపయ్య చరిత్రముగూడ 


ప 


భిమసెనుని చరిత్రము వంటిదె, ఆంకలిలొ నిద్దజు వృకొదరులె. ఇద్దణు మహాకొపసులె. అయినను 
వేదవ్యాసునివంటి మహాత్ముడు తన రచనా చమత్కృతి నంతయు జూపి వర్షించుటచే 
భీమసేనుడు వంద్యు. డయ్యెను. అట్టి మహాకవి యాడుకొనక పోంబట్టి పాపయ్య ' నింద్యు. 
డయ్యెను. ఇట్టి యితిహాసము లనేకములు కలవు. కాని గ్రంథవిస్తరభీతిచె నవి స్పుశియింపక 
కథలోని ముఖ్యాంశమే వర్షింపంబడును. 'తల్లి చచ్చిన జిహ్యచచ్చు నను నార్యోక్తి పాపయ్యకడ 
నిశ్చయమైనది. సరిగా నతనికన్న మమరలేదు. వండుకొను కష్ట మటుండగా ముమ్మారు మూడు 
మానికల బియ్య మతనికి గావలెను. అతండులములు, “వానికి గావలసిన రసవరములు 
సంపాదించుట స్వగ్రామమున దుస్పాధ్యమయ్యెను. అదియునుంగాక వివాహముం జేసికొని 
వంశము నిలుపుకొన వలయునని గట్టిసంకల్ప మతనికిం గలిగను; అతనికి విద్యంజూచి 
పిల్లనిత్తురా? ధనముజూచి యిత్తురా? మళ్ళు మాన్యములు జూచి యిత్తురా? వరదిట్టము 
కావలసినంత యున్నది. కలియుగములో వరుని దార్ధ్యము, సాంప్రదాయము “జూచు వారెవ్వరు? 
ఎల్ల పేదవాండ్ర విషయములో నయినట్సై పాపయ్య విషయమున వివాహము ద్రవ్యెక 
సాధ్యమయినది. ద్రవ్యము స్వగ్రామమున సంపాదించుటకు దగిన యనువులు లేవు. కాయిట్టి 
దేశాంతరములకు6 బోవలయునని పాపయ్యకు దృఢసంకల్పము గలిగెను. ఏ దేశమునకు 
బోవలయు నని యతండు మనస్సులో మీమాంస. జేసెను. కాశికి. బోవలయునని కొంతకాల 
మతండు తలంచెను. కాశిలోని సత్రములలో యధేఛ్చముగ భోజనము జరుగును. కాని వివాహము 
నిమిత్రము కావలసిన ధన మచ్చట దొరకదని యతని కవ రోచెప్పి మహాపట్టణమందు దెనుయగు 
బ్రాహ్మణులమీద నాదర మెక్కువగల దక్కడికి. బొమ్మని హితోపదేశము జేసిరి. ఆ మాట 
యతనికి నచ్చెను. తోడనే పునహాకు బ్రయాణమయ్యెను. అతని యింట లోకమంతట గల 
పంచభూతములే గాని యితరమైన యాస్తి యేమియునులేదు. పాత్రలు మృణ్మయపాత్రలు 
త్రాగుటకొక యిత్తడిచెంబు మాత్రమున్నవి. కట్టుకొనుటకు మూండు నాలు గంగవస్త్రములు 
కలవు. ఎన్నో తరములనుండి వంశపారంపర్యముగ “వచ్చుచున్న యక్షయపాత్ర యుండవలయును 
గదా. అది యేమైనదని మీకు సందియము దో౭చవచ్చును. పాపయ్య బద్దకముచేత నక్షయపాత్ర 
వ్యాపారము మానికొనెను. వ్యాపారము మానికొన్నను జాలకాలము _ నాయటనుండి 
యచ్చివచ్చినపాత్ర దాచకూడదాయని మీకు సందేహము దోచవచ్చునేమో; అది తల 
యుత్తరించుకొని పోవు సమయమున కుపయోగింపబడెను. చీట్లపేకలో వచ్చిన దండుగ 
నిచ్చుకొనుట కాపాత్ర నుపయోగింప6 బడెను. అది యొక్కటియె గాదు, అప్పుడప్పుడు 
హస్తలాఘవముచే నతని వశమగుచుండిన రాగి కంచు చెంబులు పంచపాత్రలు మొదలగునవి 
గూడ తన్నిమిత్తము వినియోగింపంబడెను. పెట్టెలు లేవా యని మీ రడగవచ్చును. పెట్టెలో 
దాంచవలసిన వస్తువులు లేనప్పుడు పెట్టెలెందుకు? అందుచేత నతనికి సర్హుకోవలసిన సామగ్రులు 
లేకపోయెను. చిరకాలమునుండి బూజు పట్టుచున్న కృష్ణాజినమును దర్భాసనమును దీసి 
పాపయ్య బూజు దులిపి యెండలో వేసి దర్భాసనమును కృష్ణాజినములో వసి కట్టి యొకనాండు 
తెల్లవారుజామున నా కృష్ణాజినమును భుజముమీ6ద వేసికొని యిత్తడి చెంబు మూతికి గట్టిన 
యంగవస్త్రమును నడుమునకు గట్టుకొని ప్రాతధోవతిగట్టుకొని తలకొక ప్రాతయుత్తరీయమును 
జుట్టుకొనీ పునహాకుC బయన మయ్యెను. మార్గమధ్యమున నతడు గావించిన 
విచిత్రవివాదములు, హస్తలాఘవములు, లీలలు వర్ణింప దొడంగిన పక్షమునం బాఠకులకు 


విసుగుపుట్టునను భయమున నవి యెల్ల మానవలసివచ్చెను. బ్రాహ్మణుడెంత పెదవాC డైనను జెత 
నొక కాసుసయితము లేకుండ సేతుహిమాచల పర్యంతమగు దేశమంతయు దిరిగిరావచ్చును. 
ప్రతి పట్టణమున నున్న సత్రములు కొన్ని సత్రములలో నొక పూట మాత్రమే భోజనము. 
బెట్టుదురు. కొన్ని సత్రములలో రెండు పూటలు నిరుప్రొద్దు భోజనము పెట్టుదురు. కొన్ని చోట్ల 
భోజనముకాక కానియొ రెండుకానులో దక్షిణ గూడ నిచ్చెదరు. దక్షీణదేశమున కొన్ని 
సత్రములలో బాటసారు లగు వితంతువులు రాత్రి రొట్టె కాల్చుకొనుటకు పిండి గూడ 
నొసంగుదురు. సత్రములమాట యటుండంగా బ్రాహ్మణుల కన్సము లేదను బ్రాహ్మణ గృహస్థులు 
సాధారణముగ నుండరు. కాబట్టి పాపయ్య చిల్లిగవ్వ చేతలేకుండ సుఖముగ వెళ్ళంగలిగేను. 
ప్రాతకాలమునందు లేచి జాము “ప్రొద్దెక్కు వజ కతండు నడచి యొకగ్రామముః జేరి యచ్చట 
సత్రమున్న సత్రమును లేనిచో సామాన్య గృహస్థుల యిండ్ల భుజించి సుఖముగనిద్రించి మరల 
జాముప్రొద్దువేళ బయలుదేరి నడచి యేయూరీకడ సాయంకాల మగునో యచ్చట బసజేసి 
యెవరి యింటనో భుజించి మరల వేకువను లేచి పయనము సేయుచుండును. ఈ విధముగ 
నత6డు నాలుగు మాసము లగునప్పటికి సుఖముగ న్రీమంతులగు పీష్యాలకు మున్ను రాజ ధాని 
యైన పునహాకు6 జేరెను. పునహాలో6౬ పూర్వకాలమున బాజీరాయండు మొదలగు పీష్వాలు 
రాజ్యధురంధరులై యున్న కాలమున బ్రాహ్మణపూజ విశేషముగ జరుగుచుండెను. అందు 
వేదాధ్యయన సంపన్నులకు జరిగెడుపూజ మిక్కిలి మెండు. భరతఖండ మంతటిలోను కృష్ణా 
గోదావరీ తీరవాసులగు బ్రాహ్మణులు మిక్కిలి గంభీరముగ నుదాతానుదాత్త స రితస్వరములు 
తప్పకుండ నపశబ్దము రాకుండ స్వచ్చముగ మనోహరముగ వేదము చదువ? గలరని మహారాష్ట్ర 
దేశమున గొప్పవాడుక గలదు. ఆ ప్రఖ్యాతి కాంధ్రబ్రాహ్మణులనుటకు సందియములేదు. 
హిందూదేశమున ననేకభాషలున్నను నందులో ననేకములు సంస్కృతములే మాతృకగ 
గ్రహించినను నాంధ్రభాషవలె నవి సర్వవిషయముల సంస్కృతము ననుసరింపలేక పోయినవి. 
అక్షరముల దగ్గణనుండి తెలుగుభాష సంస్కృతము ననుసరించిన కారణమున నాంధ్రులు 
సంస్కృత శబములను స్వచ్చముగ నిర్దుష్తముగ నుచ్చరింపంగలరు. తక్కినవా రట్లుచ్చరింపలేరు. 
Mr సద్గుణ మనయబోయి షద్దుణమనును. 
ఓడ్రదేశీయు6డు జనకు6 డనుటకు జొనొకొ యనును. ఇట్లే ఘూర్దర మహారాష్ట్ర 
దావిడకరాటాదిభాషలు సంపూర్ణ భాషలుగామి నాయాదేశస్థుల నాలుకలు 
సంస్కృతోచ్చారణమునకు సరిగా నలవడి యుండలేదు. సంస్కృతోచ్చారణమున కాంధ్రులే 
దక్షులు. ఆ కారణంబున శ్రీమంతులగు పీష్యాలు వారినిం బట్టి మహారాష్ట్రులందణు ద్రిలింగదేశ 
బ్రాహ్మణుల నోటనుండి వేదమును వినవలయుననియు శ్రాతస్మార్తాది కర్మలను 
జరిపించుకొనవలయుననియు౯ గుతూహలము గలిగియుండి యట్టివారు లభించినప్పుడు వారిని 
రావించి సకలవిధముల సమ్మానించి సకల పూజల సత్కరించి “పంపుచుందురు. అందుచేత 
నాంధ్ర బ్రాహ్మణులలో స్వాధ్యాయవేత్తలు శ్రాతస్మార్త ప్రయోగదక్షులు, శ్రీమంతుల కాలమునను 
శ్రీమంతుల రాజ్యమస్తమించిన వెనుకను గూడ పునహాసతారాలకు. బోవుచుందురు. అట్టి 
వేదవేత్తలు గర్మిష్టులు. బోవుచోటికి పొట్టకోసి కంచుకాగడాల వెదకినను నొక్కయక్షర 
ముక్కయైన గనబడని పాపయ్య యేమి చేయవలయునని వెళ్ళియుండెనోగదాయని యెల్లవారికి 
సందియము దోంచక మానదు. ఘూర్ణరులు మహారాష్ట్రలు మిక్కిలి దాతలనియు, గోదావరీతీర 


బ్రాహ్మణుడు వివాహార్థము యాచించినతొడనె రూకల వర్షము గురియుననియు నందువలన 
సులభముగ వివాహము జేసికొనవచ్చు ననియు నితరులవలన విని యతండు నమ్మెను. 
అదియునుగాక యాదేశమున శ్రాద్ధభోక్తకు సయుతము రూపాయకు తక్కువ 
దక్షిణనియ్యరనియు నందుచేత బ్రాహ్మాణార్థములు చేసియె గోనెసంచెడు రూపాయలు 
సంపాదింప వచ్చుననియు నతని కాశపుట్టి వేళ్లైను. ఎట్టెటో యతండు పునహా జేరెను. చేరి 
సత్రములలో భోజన మారంభించెను. ఆవగాయ మాగాయ మొద లగునూరుగాయలను 
గోంగూరపచ్చడి తోటకూర బచ్చలకూర మొదలగు పులుసులు బెల్లపుటరిసెలు మినుపగారెలు 
వీశె బూరెలు గుమ్మడికాయ ధప్పతము మొదలగు తెనుంగు వంటకములకు రుచిపడిన పాపయ్య 
నాలుకకు మహారాష్ట్ర దేశపు రొట్టెలు పలుచని పప్పులు కారములేని పచ్చళ్ళు మొదట 
నచ్చినవికావు. పచ్చిమిరపకాయ కారమునకతండు మొగము వాచి సృయముగ6౬ చేసికొని 
మహాపదార్థముగ _ దాచికొని భోజనమునకు వెళ్ళినప్పుడు పొట్లముగట్టి తీసికొనిపోయి 
పంక్తిలోనున్న మహారాష్ట్రలు నివ్వెరపడి చూచి యితండు బ్రహ్మరాక్షసుడని తలంచునట్లది 
కలుపుకొని తినుచుండును. కొన్నినెల లగునప్పటి కతండు మహారాష్ట్ర భోజనమున కలవడెను. 
అలవాటు పడిన తరువాత మహారాష్ట్రలెవ్వరతని కందలేదు. పునహా వెళ్ళినతరువాత రెండు 
మూడు మాసముల కతండు వివాహము నిమిత్తము యోచన నారంభించెను. చదువు 
సంధ్యలురాని శుంఠయగుటచే రెండణాలు నాలుగు డబ్బులు రెండుడబ్బులు చేతులో 
బెట్టినవారేకాని రూపాయ లిచ్చినవా రెవ్వరులేరు. దమ్మిడీకాసులెకాని పెద్దకాసు లతని చేత 
పడలేదు. ఆ కారణమున తానువిన్నట్లు మీహారాష్ట్రలు సీప్పదాతలు కారని నమ్మిక తోయచెను. 
ఎందుచేతనో మహారాష్ట్రులమీంద నతనికి గొంత యనిష్ట్ణము గలిగెను. మహారాష్ట్రలు 
మగవాండ్రు నాడువాండ్రు నను భేదము లేకుండ నందజు వితంతువుల. మహారాష్ట్రుల కాచార 
వ్యవహార ములు లేవు. వీళ్ళు వట్టి శూద్రులు, పంక్తిబాహ్యు లని చాటునం దనమిత్రులతోం 
జెప్పుచుండెను. ఏల యని వారడీగిన నత6 డిట్లు ప్రత్యుత్తర మిచ్చును. “వితంతువులెగాని 
మనదేశములో రొటెలు తినరు. ఈ దేశములో మగవాండ్రుగూడ రొట్టెలు తిందురు. కాన వారు 
గూడ వితంతువుల, భోజనకాలమందు మహారాష్టులలో దృష్టిదోషములేదు. మనదేశములో 
వేదపండితు. డన్నమాట యక్కజలేదు. ఎటువంటి బ్రాహ్మణు6 డైనను శూద్రుడు రవంత 
తొంగిచూచినప్పటికి బ్రాహ్మణు డన్నము వదలి పెట్టి లేచి వెళ్ళును. ఈ పాపిష్టి దేశములో 
బ్రాహ్మణుండు భోజనము చేయుచుండంగా శూద్రుడు చూచుటయెగాక ఆ గది లోనె తానొక 
విస్తరి నసికోని - సతు పంక్తిలో బ్రాహ్మణుని కెదురుగం గూరుచుండి శూద్రుడు 
భోజనముచేయును. ఈ దేశములో వట్టి మాలకూడు. అటువంటి పాడుదేశములో నీ 
వెందుకున్నా వందురేమొ కాలము తప్పి వచ్చినప్పుడు వసుదేవుడు గాడిదకాళ్ళు పట్టుకొన్నాడు. 
పొట్ట గడవక వీళ్ళనాశ్రయించవలసివచ్చినది. అదిగాక క వాలు పుల్లాకులలోం 
దినునటివాండ్రు; ఎట్లందురా? మనవలె వా రాకులలో భోజనము సేయరు. పల్ఫెములలోను 
గిన్నెలలోను తిందురు. అవి కడిగి దాంచికొందురు. కాని పాజవేయరు. తిని పాజవేసినవి 
పుల్లాకులు కావా?” రహస్యములో నిటువంటి సంభాషణలు సేయుచున్నను బహిరంగముగ(€ 
బాపయ్య వారిని వేవిధములుగ ధనమునిమిత్తము స్తోత్రములు చేసినను మనోరథము 
సిద్ధించలేదు. వివాహమునకు సొమ్ము ప్రోగుపడు నట్టు కనంబడలేదు. యాచనవల్ల దొరికినది 


సంభావనవల్ల నార్జించినది బ్రాహ్మణార్థములవల్ల చె(జిక్కినది వాపయ్య వాగచుట్టలకు6 
దమలపాకులకు వక్కలకునడుమనడుమ నంగళ్ళకుంబోయి కొని తిను లడ్డు బందరుఫేణి 
మొదలగు మధురాహారములకు సరిపోయెను. కాని మిగులుటలేదు. ఇంతదూరమువచ్చి 
వివాహము జేసికొనకుండ మరల స్వదేశమునకు6 బోవుట యప్రతిష్ప యని యతండు భావించి 
తనవంటివారికి సొమ్ము చేతినిండ సమకూర్చునట్టి వృత్తినేదేని నవలంబింపవలయు నని 
సంకల్సించుకొనెను. అట్లు చేయుటలో నత డొక క్రొత్తవృత్తి నారంభింపందలంచెను. ఒక నెల 
దినములు విచారించి యతడొక  నిశ్చయమునకు వచ్చెను. ఆవృత్తి యాంధ్రుల 
కాశ్చర్యముగలిగించునట్టిది. మహారాష్ట్రులు మెచ్చునట్టిది. ఆపత్సమయమున నక్కజణకు 
వచ్చునట్టిది. ఎప్పటి కప్పుడు చేతిలో రొక్కము పడునట్టిది. అందజకు6 దనతోం బని 
గలిగించునది. ఏను6గు పాడివలె తరుగనిది. విరుగనిది. అటి 'యపూర్వమైన వృత్తి యేదందురా 
వినుడు. ఆంధ్రబ్రాహ్మణులు ముఖ్యముగ గౌతమీ కృష్ణవేణి తీరవాసులు, నందు ముఖ్యముగ 
రామచిలుకలవలె గోజివంకవలె నర్థము దెలియకుండ నొకరు చెప్పినదాని బండవల్లెవేసి 
స్వాధ్యాయము  చెప్పుటకును  శ్రౌతస్మార్త క నిరాఘాటముగం  జేయించుటకును 
కావ్యనాటకాలంకార గ్రంథములు తర్కవ్యాకరణ జ్యోతిష వేదాంతాది శాస్త్రములు నేర్చి పాఠము 
చెప్పుటకును గొన్ని క్రతువులు చేయుటకును మాత్రమే బహుసమర్థులనియుC దదితర 
వ్యాపారములకు వారనర్హులనియు. దేశమున నొక గొప్ప యప్రతిష్ట * కలదు. పాపయ్య 
యవలంబించిన వృత్తి యాంధ్రులకు సంభవించిన యా గొప్ప యప్రతిష్టను దొల6గించునదికూడ 
నయ్యెను. ఆవృత్తి కధమపక్షమునలుగురైన నుండవలయును. గాంబట్టి పాపయ్య తాను 
వెళ్ళినకొలంది దినములకె తనవలెనే గంపంత యాశ స వలెనే భగ్నమనోరధులై 
యిందందు తిరుగులాడుచున్న మణి మువురను శిష్యులుగ సీ సెకరించెను. ఆ నలుగురు6 గలిసి 
తాము ప్రత్యే కముగ యజ్ఞములు చేయలేకపోయినను కోటియజ్ఞఫల ప్రదమైన వ్యాపార 
మారంభించిరి. “అనాథప్రిత “సంస్కారరేణ కోటియజ్ఞ ఫలం లభేత్‌” “అని యార్యోక్తి కలదు. 
దిక్కులేని శవములను గాల్బుటచేత కోటియజ్ఞ ఫలము "లభించునని యా వాక్యమున కర్ణము. అది 
పుణ్యజనోచితమైన వృత్తియని పాపయ్య దానీ నుపక్రమించెను. మొట్ట మొదట నతండు ధరలు 
చవుకగానే యుంచెను. కాని పనితగిలిన కొల6ది ధరలు హెచ్చింపవలసీ వచ్చెను. అటువంటివృత్తి 
నవలంబించుటకు బురికొల్పిన యతని నిపుణత, బుద్ధిం జూచి యోర్వలేకను నాంధ్ర బ్రాహ్మణులు 
తక్కిన వ్యాపారములకు సమర్గులుకారని లోకమున నున్న యపతిష్ణను దొలంగించుటకుం 
దగినట్లు కృతజ్ఞులు కాకను “డెలివిమాలినవాండ్రు కొందు పాపయ్య పరోక్షమునను 
నెట్టయెదుటను నీందించి కొన్ని ప్రశ్నలడుగుచు వచ్చిరి. అందుగొన్ని ప్రశ్నలివి. “నీ వీ వృత్తినేల 
యవలంబించితివి? పుణ్య మందువా, సొమ్ము దీసికొనకుండ శవదహనము జేసిన పక్షమున నది 
పుణ్యము. దిక్కులేని శవములు6 గాల్బుట పుణ్యము. నీవు మోయుశవములు వెనుకదిక్కుగలవె. 
అవి యనాధ ప్రేతలుగావు. ఆంధ్రులకు నీమూలమున6౬ దలవంపులు వచ్చుటలేదా?” అటువంటి 
వెట్టివెజ్టీ ప్రశ్నలకు. దగినట్లు నతండీ క్రిందివిధమున సమాధాన మిచ్చెను. “బ్రతికియున్న వారికి 
దిక్కుండును కాని పీనుగులకు దిక్కెక్కడుండును. కాబట్టి శవము లన్నియు ననాధప్రేతలే. 
వారికిమోసెడు వారే దిక్కు. మేమే వారికి గతి. ఇది గౌరవమైనవృత్తి. నీళ్ళు మోసి వంటలుచేసి 
గోడలు పెట్ట యిండ్లు నేసి మనుష్యులెట్లు సంపాదించుచున్నారో న నేను గూడ భుజములు కాయలు 


కాయునట్లు శవములను మోసిమోసి కష్టపడి చమట యోడ్చ సంపాదించుచున్నాను. 
నాసొమ్ములో గ్రుడ్తిగవ్వయైన నన్యాయార్జితము లేదు. అంతయు వ మ నాలుగు 
మాటలు చెప్పి నాలుగు గడియలలో నాలుగువందలో నాలుగువేలో గడించు ప్లీడరు డబ్బుకంటె 
నానా కశ్మలవస్తువుల నమ్మి సొమ్మార్దించు వర్తకుని డబ్బుకంటె పండినను మండినను దప్పక 
సొమ్ము పుచ్చుకొను సర్కారు సొమ్ముకంటె వడ్డి వ్యాపారముజేసి మళ్ళు మాన్యములు కొంపలు 
గొడ్డు దయలేక యమ్మించి లక్షాధికారులగువారి సొమ్ముకంటె నా సొమ్ము న్యాయమైనది. 
నాకొక్క గవ్వ నెవ్వరు నుచితముగ నీయనక్కరలేదు. నే నొకరిదగ్గరికివెళ్ళి చేయి జాచి 
యాచింపను. ఒకనియింటికి వెళ్ళి మ. చంద్రుండవని వానిని భూషించి వాని 
సమయగుదాక కని పెట్టుకొని యుండి పీకి పీడబెట్టి విసిగించి తిటుతిని నాలుగు డబు 

సంపాదించి సంతోషించు యాచకుని వృత్తికంటె నావృత్తి ఘనమైనది. వేదము wes 
శాస్త్రము జదువుకొనలే దని నన్ను మీరు నిందించుచున్నారు. వేదము చదువుకొన్న వారి వృత్తి 
యేమిటి? ముష్టి. see కొన్న వారి వృత్తి యేమిటి? ముష్టి. చదువుకొని ముష్టి 
యెత్తుటకంటె చదువుకొనక పీనుం/గుల మోయుట మంచిది. ఆ ముష్టి “విద్యలు నాకక్కటలేదు. 
ఒకరింటికి వెళ్ళనక్కణజలేదు. నా యింటి కందజును వత్తురు. అందటకు నాతో పనిగలదు. నేను 
కాలుమీ6ద కాలువేసుకొని యింట్లో కూర్చుండి నప్పటికి నాయింటి కందబువత్తురు. నావృత్తి 
వరహాలచెట్టు. ఎప్పటికప్పుడె పంట. ఇది నెల జీతముల వృత్తికాదు. అది వట్టిపాడువృత్తి. ముప్పది 
దినములు 'రాత్రియు బగలు పనిజేసి పదో యిరువదోరూపాయలను సంపాదించుట యేమి 
ప్రయోజకత్వమ? నన్నాక్షేపించువారిలోం గొందణు యాచకులె. _ కొందరుపెద్దలు 
సంపాదించి? పెట్టిన న జీవించువారు. అటువంటి వారందబు మనోవృత్తి ముండలు. 
తనభుజశక్తి మీంద సంపా దింపలేనివాండు, పిత్రార్దితము నమ్ముకొని కాలక్షేపము సేయువారు, 
వట్టి యప్రయోజకులు. నేను గటిప్రయోజకుండను' నాభుజశక్తివల్ల జీవనముచేయుచున్నాడను. 
పల్లకి మోయుట యెొటువంటిదో కటుకు మోయుట యటు వంటిదె. పెండ్లి పల్లకి మోతకు 
డబ్బుపుచ్చుకొనుట న్యాయమై దీనిమోతకు డబ్బు పుచ్చుకొనుట యన్యాయమగునా? నా వలన 
మీకు తలవంపులు వచ్చుచున్నవా? తెనుంగువాళ్ళు మరెందుకు. బనికిరారన్న యపకీర్తిం 
దొలంగించి యేపనిలోం బెట్టినను సం తెను6గువారు సమర్హులేయని లోకములో వెల్లడి6 చేసినాను. 
అందుకైన నామీద మీకు విశాసము లేదే! ఛీ! మీతో" మాట్లాడం గూడదు. పొండి అని 
యెదుటివాండయ మరల నోరెత్తకేనట్లు యుక్తులు చెప్పి తన యుక్తులు చాలనప్పుడు తన 
తొమ్మిదవ యర్హము పారాయణము జేసి “శేషం కోపీన పూరయేత్‌” అను మాట 
సార్థకముజేయుచుండెను. పాపయ్య యే సుదినమున నే మంచి ముహూర్తమున దనవృత్తి 
నారేంభించెనో కాని యది దిన ద్‌ ప్రవర్ధమాన మయ్యెను. పునహా పెద్దపట్టణ మగుటచే6 
బ్రతిదినముతండు రెండు మూండు పరీయాయములు రుద్రభూమికి" బోవలసిన పని 
గలుగుచుండెను. మశూచి విశూచి వచ్చిన కాలములో నతడు భూతగణపరివృతుండైన సాక్షాత్‌ 
రుద్రుండు వలె శిష్యసమేతుడై తరుచు శృశానములలోనే యుండుచు వచ్చెను. పని తొందరచే 
నొకానొకదిన మతండు భోజనము జేయక పోవుటయు.౬ దన పొలములోనికే యన్నము 
దెప్పించు కొని తిను వంటకాపువలె శ్మృశానమునకే పది రొట్టెలు తెప్పించుకొని యెట్లో తీరిక 
జేసికొని యారొట్టెలు నోటిలో వేసికొని మరలం బనిచేయ తటస్థించుచుండును. మూరెడేసి 


న్‌ా హో ఇ 


పొడుగు పొగచుట్టలు నొట వెలుంగుచున్న సమయములొ పాపయ్యను శిష్యులను రాత్రులు 
దూరమునుండి చూచువారు కొజవిదెయ్యములు శ్మశానములో విహరించు చున్నవని పలుమాజు 
భయపడి పరుగులెత్తుచు వచ్చిరి. అన్నివృత్తులలో ధర్మమున్నట్లై పాపయ్యవృత్తిలోంూడ కొంత 
ధర్మముండెను. పేదపేనుయుల నప్పుడప్పుడు మూల్యము గొనకుండ నతండు తీసికొని వెళ్ళుట 
కలదు. తన యనిష్టుల కడను ధనవంతుల యొద్దను నెక్కువధనము గ్రహించుట కలదు. ఒకరి 
కడ నెక్కువ, యొకరికడ తక్కువ యేల తీసికొందువని యెవరైన నడిగినప్పు డది వ్యాపారము; 
సమయము కొలంది బేరము నయ పుట్టి యిరువది; యెల్లుండి ముప్పది 
యుండగూడదా” యని వారి వాదములు ఖండించుచుండును. శవమునకు నాలుగు వరహాలు 
నెనిమిది వరహాలు పదివరహాలు పుచ్చుకొనుటయెగాని, తక్కువ లెక్కలేదు. మజీయు వరహాల 
లెక్కయెగాని చిల్లర లెక్కలేదు. లోభత్వము చేతను ధనహినలేచేతను'! గొందజు ప్రేతబంధ్ధువులు 
సహాయము చేయుమని వేడినప్పు “డీసారి గాదు మరియొక సారి చూడవచ్చును లెండి యని 
బదులు చెప్పుచుండును. అనవుడు వారది యమంగళముగనెంచి “ఛీ యిదియేమయ్యా! ఈ 
సారికె మే మింత్త ఘోరదుఃఖ మనుభవించుచుండ మణీ యొకసారి యిటువంటిది రావలయు 
నను చున్నావా? యని వారు దూషణపూర్వకముగ నడుగుటయు నత డిట్లు ప్రత్యుత్తర 
మిచ్చును. “ఏమంత ఓగాయిత్యము, ఈ పోయిన వాండొక్కండు తప్ప మీ యింట మజియెవరు 
జావరా. ఉట్టి. గట్టుకొని యూరేగుదురా? చిరకాల జీవులా యేమిటి? దేహములుకాని యివి 
లోహములు కావుగదా “జాతస్యమరణం ధృవం అను మాట వినలేదా? ఎప్పటికైన మీరందణు 
నాచేతిలో బడువారె. అతనితో వాదము6 జేయుట కార్యభంగము. జేసికొనుట యని యెవ్వరు 
మాటలాడేవారుకారు. ఈ శవదహనమునకు6౬ దోడుగ నేకమహా పిండ భక్షణ మతనికి 
విశేషధనమును గూర్చెను. బ్రాహ్మణుండు మృతినొంది నప్పుడు ముప్పది రెండు చిన్న చిన్న 
యన్నపిండములు నేతిలోముంచి బ్రాహ్మణునిచేతం దినిపింపవలయునని ధర్మశాస్త్రముగలదు. అదె 
యేక వాహమందురు. అవితినుట మిక్కిలి తప్పు. గొప్ప యమంగళము, అందుచేత నవి తినుట 
కొప్పుకొనరు. అందుచేత నెల్లవారు నవి యగ్ని హోత్రమున హుతము సేయుదురు. ఎక్కడో 
దేశాన కొక్కండు మహాశూరుండు బయలుదేటీ. పిండమునకొక్కొక్క వరహాపుచ్చుకొని యవి తిని 
పదిమంది తిట్టి కొట్టుదురను భయమున నెవరికి గనం బడకుండ రాత్రివజ కేదో గదిలో 
గూర్చుండి పాణిపోవుచుండును, ఆ పిండములు బ్రాహ్మణులు తిన్నపక్షమునం దమ పితృ 
దేవతలు తప్పక మోక్షపదమున బ్రాపింతురని మహారాష్ట్ర బ్రాహ్మణులకు నమ్మిక గలదు. అందు 
గౌతమీ గృష్టివేణీతీర బ్రాహ్మణులు అన్నచో వేరు కొరతలేక తమపెద్దల నిమిత్తము 
వైకుంఠద్వారములు తెబచి యుండునని వారి దృఢవిశ్వాసము. అట్టివా రెవ రీదివణకు వారికి 
దొరకక పోవుటచే నేక వాహపిండము లగ్నిహోత్రము పాలగు చుండెడివి పాపయ్య వెళ్ళిన 
తరువాత నట్టి కొరత తీరిపోయినది. వైకుంఠ ల ద్వారములు ముద్దలు మ్రింగుటకు 
తెరవంబడిన పాపయ్య నోరువలెనే యెల్లప్పుడు తెజవణిడి యుండును, అగ్ని హోత్రునినోట 
కరక్కాయ గొట్టి హు ముప్పది రెండు ముద్దలు నేతిలో ముంచిన ముద్దకు రెండు వరహాలు 
మూడువరహాలు సమయముకొలదిC లాగివేయుచుండును. సర్వభక్ష కుందైన 
యగ్నిహోత్రునకైనను నెయ్యిసరిగా జీర్ణముకాక యజీర్షము చేసియుండెను. కాని పాపయ్య 
యెన్నండు నజీర్ణ మెటుగడు. పూర్వపువారు భయముచే | రహస్యముగ దినుచు వచ్చిరి. పాపయ్య 


కట్టే భయములెదు. కావున నతండు బహిరంగముగం దినుచు వచ్చెను. పాపయ్య నమ్మినదానిని 
సరిగ నాచరించునట్టి మహాశూరు డని చెపుట కేమి సందియము కలదు? ఈ విధముగ 
నిర్భయముగ రెండుపనులు నిటీవల ననేకులు చేసిరి. కాని వారందటు పాపయ్య శిష్యులే. 
అట్టవారందణు. బాపయ్య పేరు చెప్పి దీపము బెట్టి మొక్కుకొనవలెను. అది యతడు పెట్టిన 
భిక్షమె. పై రెండు వృత్తులవల్ల పాపయ్య నెలకువందల కొలది రూపాయ లార్జించెను. కాని యది 
యంతయు నిలిచినది కాదు' ఎంతచెట్టు కంతగాలి, అర్థప్రాణములు కవలపిల్లలు. అడుగడుగున 
బ్రాణమున కెన్ని గండము లున్నవో యర్థమున కన్నిగండములె యున్నవి. పాపయ్య గొప్పదాత. 
అది వణకు బ్రాహ్మణులు బ్రాహ్మణురీకేగాని దాన మియ్యరని గొప్ప యప్రతిష్ట గలదు. 
ఆయప్రతిష్ట పాపయ్య తొలగించి శూద్రులకు గూడ దానము లియ్యం జొచ్చెను. "మగవారికి 
దానము లీచ్చుట మనలో బూరాచారము. ఆ యాచారమును మారుచేయందలంచి యత 
డాండువండ్రకె దానము లీయంజొచ్చెను. కుంటివాండ్రకు గుడ్డివాండ్ర en యతని 
కిష్టములేదు. వారేదో ఘోారపాపము. జేయబట్టి భగవంతుడు వారిని దండించుటకై 
యంగవైకల్యము వారికి బ్రాప్తింపC జేయుటచే నటివారిని మనము డబ్బిచ్చి పోషించిన పక్షమున 
రాజద్రోహులను రక్షించిన వారిపై రాజునకు గోపము వచ్చినట్లె యీశ్వరద్రోహులను రక్షించిన 
పక్షమున నీశరునకు మనపై 'గోపము వచ్చి మహానరకమున ద్రోయునని యతండు నమ్మి 
యటువంటివోరి కేమియు సాయము చేయక రూపరేఖా విలాసములు గలిగి ప్రాయము గలిగి 
హొయలు గలవారికె నేవైన గుప్తదానములు చేయుచుండును. పాత్రదాన ప్రవీణుడైన పాపయ్య 
కతమున నెందజో చాకలి సానులు, మంగలి మగువలు, గమళ్ళ గరితలు, నీడిగ యెమ్మెకత్తెలు 
సాలిజవరాండ్రు గొల్ల గుబ్బెతలు బాగుపడిరి. ఈ దానములు లేని పక్షమున బాపయ్య 
బంగారుగోడలుకట్టి 'యుండును. కాని లక్ష్మి పక్షవాత మనస్కురాలు; అందుచేత మగవాని 
యండనుండక తనజాతి యాండువాండ్ర గడకు "బోయెను. అదిగాక పాము కన్న గ్రుడ్లన్నియు 
బ్రతుకునా? పులికి బుట్టిన పిల్లలన్నియు బ్రతుకునా? నల్లేరు చెట్లన్నియు నెదిగి వృక్షము లగునా? 
అట్లయినచో జగము లాగునా? (ప్రతివాడు సంపాదించిన దంతయు నిలువచేసిన పక్షమున 
జ్యేష్టాదేవికి నిలువనీడయుండునా? పాపయ్య కిప్పటి కేబది సంవత్సరములు వచ్చినవి. పునహాకు 
వచ్చి యిరువదిసంవత్సరము లైనది. పోయినవి న్‌ నతనియొద్ద మూడు వేలరూపాయలు 
నిలిచినవి. అప్పుడప్పుడొక మారువాడీయెద్ద కొంత సొమ్మతడు నిలువచేసి యుండుటచే 
నీమాత్రమైన గనబడినది. ఆ సొము గూడ నెన్నో సారులు తీసికొనుటకితడు ప్రయత్నించి 
మారువాడిని గట్టిగా నడిగెను. కాని "బ్రాహ్మణుండు దిక్కు లేనివాండు ఏ పడుపుకత్తె యింటనొ 
యే శృశానములోనో యాకస్మికముగ జచ్చిపోగలడు. అప్పుడీ సొమ్మంతయు మనకే దక్కగలదు. 
వీని కిప్పు డెందు కిచ్చి చేతంజిక్కినది పోగొట్టుకొనవలయు' నని యా మారువాడీ తలంచి 
పాపయ్య వచ్చినపుడెల్ల యేదో వంక జెప్పి పంపేవేయు చుండును. ఎట్టెన నేమి, మారువాడీ 
మనోరథము భగ్నమైనది. మారువాడీ మశూచికమువచ్చి మృతినొందెను. అతని కొడుకు పాపయ్య 
సొమ్మిచ్చి వేయ దలచెను. పాపయ్య కప్పుడు పెండ్లిమాట జ్ఞప్తికి వచ్చెను. మూలస్థానములో 
నొకపిల్ల యున్నదని యతనికి€ దెలిసి తన కిమ్మని యా పిల్ల ₹ తండ్రికి వర్తమానమంపిను. ఆ 
వర్తమానము తెలిసిన తరువాత బాలిక తండ్రి యగు అన్నంభోట్ల అన్నప్పగారు పిల్లకు బండ్రెండు 
సంవత్సరములు వయస్సు కావున పండ్రైెండువందల రూపాయ లీయవలసినదనియు 


మూడువందలరూవాయలు నగలు పెట్టవలసిన దనియు నుభయమంగళసూత్రములు 
బెండ్లికొడుకె చేయించుకొని యుభయులఖర్చులు బెండ్లికొడుకు పెట్టుకొని మందపల్లిలో గాని 
వేంకటేశ రులవాడపల్లిలో గాని పెండ్లి చేసికొనవచ్చుననియు నతనికి వర్తమాన మంపించెను. అది 
విని కళ్యాణకాలము 'తనకు నేంటి కాసన్నమైన దని పాపయ్య సంతసించి యా పదతి కొడంబడి 
మారువాడీ యొద్దనుండి రాజమహేంద్రవరములో నున్న నారాయణకర్చుగాని మీందికి మూం 
డువేల రూపాయలకు ట్రరసఫ అండ పమ కాని పునహానగరము విడిచి బయలుదేణెను. అతండా 
నగరము విడిచినపు డెందబు కీ స్త్రిలు కంటం దడిబెట్టిరని చెప్పను! చాపచుట్టలు గిరవాటు వేసినట్లు 
తమయూరి శవములను మోయువారు లేరనీయు ననర్గకముగ నేక వాహపిండములు 
గుటుకుగుటుకున మ్రింగి తమ పెద్దలకు వైకుంఠ ద్వార సోపానము లెక్కించువారు లేరనియు 
నగరవాసు లెంతో విచారించిరి. పాపయ్య పునహాను విడుచుచున్నాండు గావున నతని విషయమై 
యిక్కడనె యొకమాట చెప్పవలయును. అందజు తమతమ వృత్తులలో నిగ్రహానుగ్రహ 
సమర్దులైనట్లై పాపయ్యయు దనవృత్తిలో నట్టివాండు. అనుగ్రహించెనా యథాశక్తిగా శవ మూరక 
మోయును', కోపించెనా దండించును. ఇందుకొక తార్కాణము గలదు. ఒకనాC డొకపేటలో 
నొకయింట నైదేండ్లపసిబిడ్డ మృతినొందెను. గృహయజమానునికడ రెండువరహాలు పుచ్చుకొని 
యాబిడ్డను మూటగట్టి" రాత్రియగుటచే నది తన విరోధియైన యెక మహారాష్టుని 
బెట్టి 'పాటిపోయెను. మజునాండా గృహస్తులు లేచి యది యేదో యనుకొని 

విప్పిచూచి భయపడి కళవళపడి యమంగళముగ భావించి పోపయ్యను బిలిపించి తీసి వేయమని 
తం పాపయ్య తన ప్రాతకసి తీరునట్లు పాతిక రూపాయలక్కడ పెట్టించి యా 
పీడోనివారణముం జేసెను. ఇంక విన ననేకోదా హరణములుగలవు. గ్రంథవిస్తర భీతిచే మానవలసి 
వచ్చె. పాపయ్య రాజమహేంద్రవరములో హుండీమార్చుకొని మందపల్లి వెళ్ళి యిల్లు కట్టుకొని 
మూలస్థానమునుండి అన్నంభొట్ల అన్నప్పగారిని సకుటుంబముగ రావించి పండైండువందలు 
వారి కీచ్చి మూడువందలు నగలుపెట్టి సంబంధము గుదిర్చినవానికి నూరురూపాయలు 
రుసుమిచ్చి యన్నప్పగారి కుమార్తెయైన పిచ్చమ్మను వివాహమాడెను. 


నాలుగవ ప్రకరణము 


వివాహ సంబంధములైన వేడుకలు విశేషముగా వర్ణింప దలచుకొనలేదు. అయినను 
ముఖ్యమైన వొకటి రెండు కలవు. పప్పుభొట్లవారితో నన్నంభొట్లవారు వియ్యమంది నప్పుడు 
వారికుభయులకు ననాదిబంధువులైన నేతీవారు దయచేసి వారితో. గలసి మెలసి వివాహమున 
కెంతో శోభదెచ్చిరి. నేతివారుగాక ముఖ్యముగ నన్నంభొట్ల వారికి బంధుమిత్రులైన కందావారు 
చెమ్మకాయలవారు బీరకాయలవారు చేమకూరవారు వంకాయలవారు మిరియాలవారు 
దోసకాయలవారు దయచేసి రేయింబవళ్ళు విరిగి ముక్కలగునట్లు పనితేసి. మెప్పుచడసేర; 
ఉప్పువారు మొదటినుండియు నచ్చటనే యుండిరి. కానివారి " కన్నంభొట్లవారితో నంత 
యైకమత్యములేదు. ఉప్పు వారికిని మనపప్పువారికిని నతికినట్లంన్నంభొట్లవారితో నతకదు. 
ఉప్పువారికి. బంధుమిత్రులకు గూడ నెక్కువ కలయిక నుండెను. గొల్లప్రోలునుండి చల్లావారు 
మొదట నేకారణముచేతనో రాక కడపట విచ్చేసిరి. కడపట విచ్చేసినను మొదటినుండియు 
నన్నంభొట్లవారి కాప్తులగుట చేత వారి సమాగమెంతో రసవంతముగ నుండెను. 
ఉభయులకర్చులు పాపయ్యయె వహించుటచేత నన్నప్పగారు పుచ్చుకొన్న పండ్రెండువందల 
రూపాయలలో జిల్లిగవ్వయైన వ్యయము కాలేదు. కాక కాక యైన వివాహమగుటచే6 బాపయ్య 
యధిక శోభ స్కరముగ వివాహము జేసికొనందలచిం యెదుదినంబులుం బల్లకినెక్కి యూరేగెను. 
పాపయ్య దీర్సకాయు. డగుటచే బల్లకిలోం గూర్చుండినప్పుడు చిన్న చిక్కు సంభవించెను. అతని 
తలకు దండీయు దండి] పెం బజచెడు పింజరియు6 దగులుచుండుటచే నతడే పెండ్దకూంతురు 
భావము వహించి తలవంచుకొనవలసినవా6 డయ్యెను. అందుచేత6 బల్లకిలోనున్న సమయములో 
నతనిని జూచనవారు మెడగుళ్లు వంగినవని కొందజు, గూనివచ్చినదని కొందణు, కాదు 
కాదణువదియపడిలోం జిన్నపిల్లను వివాహమాడినందుకు సిగ్గుపడి తలవంచుకొన్నాండని కొందరు 
వోఏసువిధముగననిర్‌; దీర్షకాయమునకు6 దోడుగ నతండు లావుగలవా6 డగుటచేతను, గూనంత 
బొజ్జగలవా౬ డగుట చేతను, దండాడింపు సమయమున బెద్దచిక్కు సంభవించెను. వచ్చిన 
బంధువులలో మిత్రులలో బరిచితులలో నతని నెత్తుకొని దండాడింపు చేయంగలవారు 
లేకపోయిరి. పాపము నేంటికాలమునకు6 బాపయ్య వొక యింటివాం డగుచున్నాండుగదా, 
యతని ముచ్చట మాత్రము తీరవలదా యని యొక బంధువుండు సాహసించి పెండ్డకుమారు 
నెత్తుకొని రెండు గంతులు వేయునప్పటికి నూనెసిద్దివలెనున్న పాపయ్యబొజ్జ జారిపోవ లక్క 
గుమ్మడికాయవలె నతడు క్రింద గుభాలున.€ గూలేను. చట్ట నొప్పిపెట్టెను. పిమ్మట నత. 
డొకయరుగుమీద గూర్చుండి పెండ్లికుమార్తె మీంద బగ్గుండ జల్లి యా యుత్సవ మైన 
దనిపించెను. ఇంక భోగము మేళమునుగురించి రెండుమూడు మాటలు చెప్పవలెను. పాపయ్య 
జన్మముచేత శుద్దవైదికుండైనను జాలకాలము పునహానగరములో నివసించిన నాగరకు6ండగుటచె 
గొప్పరసికులలో "చేరినవాండు కావున శృంగార దేవతలగు వేశ్యలులేని పెండ్లి పెండ్రికాదని 
యభిప్రాయపడి వెలయాండ్రకు€ బ్రసిద్దికక్కిన పసలపూడి మండపేట మొదలగు ''గామములకు6 
బ్రత్యేకముగ మనుష్యులనంపి మేళములకై ప్రయత్నించెను. అది వివాహకార్తియగుటచే మేళము 
లన్నియు నందందు గుదిరి యుండుటవేం దగిన మేళము దొరకలేదు. మేళముండితీరవలయునని 


న ఎను లబ జై ఉల Eg య చ అ) య 


పాపయ్య పట్టు పట్టెను. అందుచెత నతనిమిత్రుండొకమెళము దిసుకొనివచ్చెను. ఆవెశ్యపెరు 
చంద్రవదన. చిన్నప్పుడది మిక్కిలి చక్కనిదె కాని మశూచికపు మచ్చలు మొగమునుండుటచేతను 
కుడికాలుకొంచెము వంకరగనుండుటచేతను దానినెవరు మేళమునకు6 బిలుచుటలేదు. 
దానివెనుక తాళహంగు చేయునది పాటకత్తెయే కాని కొంచెము నత్తియగుటచే దానిపాట 
శోభించుటకు వీలులేక పోయెను. కుంటిదైననుసరే గ్రుడ్డిదైననుసరే నత్తిదైననుసరే నంగిదైననుసరే 
వేశ్య వివాహ కాలమున బెండ్డి పందిరి నలంకరించవీలయు నని పాపయ్య ధృడసంకల్పముం 
ర యుండుటచే “నమావాస్యనాంటి చంద్రబింబమువంటి మొగము గల 
యాచంద్రవదననను బిలిపించి పాపయ్య మేజువాణి చేయించెను. వచ్చినబంధువులు దోషైక 
ద్రుక్కులు గాక గుణగ్రహణపారీణు లగుటచే మోరుచేతుల దాని యభినయమునకు సత్తిదాని 
గానవైఖరికిని మహానందభరితులై రాత్రి ప్రొద్దుపోవు వజకు నుదయమున రెండు జాముల వరకు 
మేజువాణిం జేయించుచుండిరి. 


శుద్దవైదికులగుటచే రసికత _ నెజుంగక యిట్లువారు సంతసించిరని కొందరు 
పడుచువోండ్రన సాహసించిరి. కాని యా మాటలు మీరు నమ్మగూడదు. వారల్ప సంతోషు 
లనియు గుణమెంతవరకు నున్న నంతవబుకు గ్రహించి యానందించువారనియు6 
దలంపవలయును. వివాహము ముగిసెను, వివాహమైనందుకు మనపాపయ్య మిక్కిలి 
సంతసించెను. కానియతని మనస్సులో నొకవిచారముండెను. అత్తవారింటికి మనుగుడుపునకు6 
బోవుట మొదలగు ముచ్చటలు తీరుట కవకాశము లేక పోయినందున నది గొప్ప కొరంతగా నత 
డెన్నుకొనుచు వచ్చెను. అత్తమామలు వివాహమైన తరువాతగూడ గొంతకాలము మందపల్లెలోనె 
యుండి యల్లుడు తమయింటం జేయవలసిన మనుగడుపు తామే యల్లుని యింట 
జేయంసాగిరి. చూచువారికి. బాపయ్య మామగారై నట్లు నన్నప్పయల్తుండైనట్లుండెను. తనకు 
సరియైన గౌరవము జరగలేదని యల్లుడు బెట్టుజేయుట కవకాశము లేక పోయెను. కాని యన్నప్ప 
నడుమ నడుమ కొంతబెట్టుసరిచేసే యన్నముమాని యింటికి రాక తగవులాడంజొచ్చెను. 
పాపయ్యమామగారిని బ్రతిమాలి యింటికి తీసికొని రావలసి వచ్చెను. అన్నప్ప వివాహమైన 
వెంటనే మూలస్థానము వెళ్ళందలంచెను, కాని పదియాజు దినముల పండుగైన తరువాత 
వెళ్ళుటమంచిదని" యాగిను. ఆ పండుగ ముగిసిన తరువాత నన్నప్ప భార్యకు బెండ్లి బడలిక 
వలనం గొంచెము జబ్బుచేసెను. అది నివారణ మగునప్పటి కన్నప్పుకే కొంచె మనారోగ్యము 
కలిగెను. అన్నప్ప తుదకు నెమ్మదిగా నున్న తరువాత బయలుదేరి పోవలయునని పంచాంగము 
జూడంగా నొకనా6డు వారము మంచిది కాకపోయెను. మరి యొకనాడు తిధి మంచిది 
కాకపోయెను. వేరొకనాండు నక్షత్రము మంచిది కాకపోయెను. ఇవి యన్నియు గుదిరి 
యెకనాడు బయలుదేరగా పిల్లి యెదురుగా వచ్చినందున నాదినమునకుం బ్రయాణ 
మాగిపోవలసి వచ్చెను. తిథివార నక్ష క్షత్రములు మరల గుదురునప్పటి కొక్క మాసము దినములు 
పట్టెను. అప్పుడన్నప్ప బయలుదేజి వీధిలోనికి రాగానే యతని నిమీత్తమే కని పెట్టుకొని యున్నట్లు 
చేతనొక పిడకయు బిడకమీంద నిప్పును బెట్టుకొని వితంతు వెదురుగా వచ్చెను. క్రొత్త 
పెండ్లికూంతుర్ని దీసికొని యట్టి దుశ్శకున సమయమున బయలుదేరుట యెంతమాత్రము 
సముచితముకాదని యన్నప్ప గిరుక్కున వెనుకకు మరలి తరువాత రెండుమూండు 


ముహూర్తములు ప్రయాణము నిమిత్తము పెట్టంచెను. ఒంటిబ్రాహ్మణు6 నొకనారి తెలికలి 
వాండొకసారి యెదురుగావచ్చి ప్రయాణమునిలీపిరి. వెయ్యేల, మందపల్లిలోనున్న వారంద 
రేదోవిధముగ నన్నప్ప ప్రయా ణమున కాటంకమే గలిగించిరి. మూల స్థానమునకు వెళ్లి 

స్వగృహమున గాపురము జేసినయెడల దనసొమ్ము కర్చుపడునను భయమునే నన్నప్ప యద 
వంక బెట్టి మందపల్లిని విడువక యల్లుని యింటనే తిష్షవేసుకొని తేరకూడుతినుచున్నాడని 
గ్రామస్తులు కొందణు చాటుచాటున 'ననుకొనుచున్నట్లు విని యతడు తీవ్రకోపముదాల్సి 
మందపల్లివాసు లందబు౯ దుంటరులని నీచులని తిట్టి త్స యీ గ్రామమం దొక్క నిమిషమై 
నుండగూడ” దని యల్లునిమీంద గూడ గేకలు వైచి కూంతును గొడుకును భార్యను దీసుకొని 
బయలు దేరెను. ఆ ముహూర్త బలిమి యెట్టిదియొగాని వారు పొలిమేర దాటి యైన 
వెళ్ళకమునుపే గొప్ప మబ్బు పట్టి యురుములతో మెరుపులతో నేనుంగు తొండములావు 
ధారలతో గొప్ప వర్షము గ. అన్నప్ప సకుటుంబముగ నిలువున నీరై తడిసి మోపెడై 
దైవప్రాతికూల్యమున ' కేమియు జేయంజాలక విధిలేక మరల జామాతృగృహము జేరవలసినవా( 
డయ్యెను. అల్లుడు పదియవ గ్రహమని లోకమున నున్నసామెత యీ విషయమున దారుమారై 
మామగారే పదియవగ్రహమైనట్లు లోకులకు దోంచెను. స్వగృహమున నున్నపు డన్నప్పుకు 
పాతయుసిరిక పచ్చడియొ కాల్సినమిరసకాయయొ గంజియొ చింతపండు పచ్చడియొ నన్సమున 
కాధారముగ నుండిన€ జాలును. తత్త్వము మారిపోవుటచేతనో మణి యేకారణముచేతనో 
యల్లుని యింట నున్నంతకాల మన్నప్పకు బాతబియ్య పన్నము పప్పు నధమపక్ష మొకకూర 
పచ్చిపులుసు మొదలగునవి కావలసివచ్చెను. నడుమనడుమ మినపసున్ని, యరిసెలు, 
వేపుడుబియ్యము నటుకులు మొదలగు నుపాహారములు కావలసి వచ్చెను. గాదిక్రింది 
పందికొక్కువలె మామగారు తనయింటం జేరి దోచుకొని తినుచున్నాడనియు6 బూర్వము 
పునహానగరములో సంపాదించిన ధనము పెండ్లికుమార్తె యోలినిమిత్తమైననేమి, పెండ్తికర్చుల 
నిమిత్తమైన నేమి నవ్వలి ఖర్చులకైన నేమి మొత్తముమీంద నన్నప్పగారి నిమిత్తమే వ్యయమైనదని 
పాపయ్యకు విచారము పుట్టెను. చూచిచూచి మామగారిని వెళ్ళగొట్టంలేడు. న? 
తరువాత పాపయ్యను కలిసికోన్నవారందటు మామగారి యద్భుత ప్రజ్ఞావిశేషంబు లప్పడప్పుడు 
కైవారములు చేయుచుండుట చేత నన్నప్ప కాగ్రహము దెప్పించుటకిష్టములేదు. అన్నప్ప 
తనంతట తానువెళ్ళునట్లు కనబడలేదు. వివాహమై యప్పటి కారుమాసము అయ్యెను. అత్తగారి 
కుటుంబ భరణమునకైన వ్యయ మటుండయగా మామగారప్పు డప్పుడు చేయదులు పుచ్చుకొన్న 
దేంబదిరూపాయ అయ్యెను. మందపల్లి నీళ్ళు తనకి వేండి చేసినవని యన్నప్ప వారమున కొకసారి 
యావు నేతితో మంగలిచేత దల యంటించుకొని తలయంటుకూలియు 'నేతివలయు నల్లునకె 
గట్టుచుండెను. భార్యవచ్చిన దన్న సంతోషముపోయి పాపయ్యకు మామగారి రూపమున శని 
దాపురమయ్యెనని విచారము పుట్టెను. శనిగ్రహపీడ వదలించు కొనుటకై దేశమందలి యెల్లవారు 
మందపల్లి బోవుచుండంగా మందపల్లిలోనే యున్న పాపయ్యకు శనిగ్రహపీడ వదలక పోయెను. 
ఇది తిలదానముతో వదలెడి శనిగాదు; తైలాభిషేకముతో వదలెడి శనిగాదని పాపయ్య మునసబు 
కరణాల తోను గ్రామములోని తక్కిన పెద్దమనుష్యులతోడను నాలోచనలు చేయసాగెను. ఎవరికి 
దోంచినట్లు వారు సలహాచెప్పిరి. సాయలటనుండిమీరు లేచిపోవలసినదని స్పష్టముగ( జెప్పుటయె 
మంచిదని మునసబు సలహా జెప్పెను. ఉప్పు ప పప్పు బియ్యము మొదలగు పదార్థములు 


లింటలెకుండం _ జెసినివు పది దినములె గ్రామమైన _ వెళ్ళవలసినదని కరణము 
హితోపదేశముచేసెను. ఆ రెండుపదేశములు బాపయ్య కంత రుచింపలేదు. ఇక6 గొంతకాల 
మోపిక పట్టవలయునని యతండు నిశ్చయించుకొని పిల్లిమిందంబెట్టి యెలుకమీదబెట్టి 
సూటిపోటిమాటలు మామగారి కర్ణమగు నట్లనంజొచ్చెను. పిచ్చుకమీంద బెట్టి పీటమీందంబెట్టి 
యన్నప్ప యల్లుడన్న మాటలకు దగీనట్లు ప్రత్యుత్తరము జెప్పసాగెను. ఎట్టకేలకు పాపయ్య కోపిక 
క్షీణించేను. ఒక నాంటి రాత్రి భోజనానంతరమున నూతి నరసింహ మనెడు మిత్రుని 
బిలిచికొనివచ్చి మామగారిని వెళ్ళిపొమ్మని యతనిచేత వర్తమాన మంపెను. నరసింహ మెంతో 
మృదువుగాను యుక్తియుక్తముగాను పాపయ్య యభిప్రాయమన్నప్పగారితో జెప్పెను. కాని యా 
పలుకులు వినగానే యన్నప్పకు వచ్చిన కోప మింతని వర్ణింప నలవిగాదు. గూర్చుండినవాC డువ్వె 
త్తుగలేచి యిల్లెగిరిపోవునట్లు బెద్దబెద్ద కేకలు వేయుచు€ గొండ ముచ్చువలె గంతులువేయుచు? 
జేతులు బారలు జాపుకొని " యాడుచు. దనకోపములో. గొంతభాగము _ నీవిధముగ 
వాక్యరూపమున వెళ్ళబుచ్చెను. "పునహా సతారాలలోజేరి పీనుగులు మోసుకొనునట్టివానికి 
మాణిక్యమువంటిపిల్లను దీసికొని వచ్చి కట్టబెట్టుట నాదే బుద్దితక్కువ. తనవంశ మెక్కడ 
నిలువకపోవునో యని భయముచేత నాపిల్ల నిమ్మని యెందరిచేతనో నాకు వర్తమానమంపి 
నాకాళ్ళు, కడుపు బట్టుకొని బ్రతిమాలుటచేత బ్రాహృణవంశ మొకటి నిలువబెట్టిన పుణ్యము, 
బ్రతిష్టయు6 గలుగునని పిల్లనిచ్చితిని. లేనియెడల నజువదియేండ్ల వానికి నేను నాపిల్లనిత్తునా? 
పెద్దవాండైనప్పటికి సాంప్రదాయము కలవాండు పరువుగలవాండు గదా యనుకొంటిని గాని 
పరువుమర్యాదలు లేని వంటపూటివెధవ యనుకొనలేదు. ఇది యేమి పాడుగ్రామమొ కాని యీ 
దరిద్రగొట్టు గ్రామమునుండి యొన్నిసారులు పయనమై పోవందలచినను దుశ్శకునములె. 
ఊరునిండా మాయపిల్లులు, మాయముండలు. ఇంటిలోనుండి ఏీద్రిలోని: కడుగు బెట్టితిమా 
యెదురుగా నొకముండ' సిద్ధము. తొంగి చూచితినూ యెక పిల్లి సిద్ధము. శని గాని ప్రతిష్పగల 
గ్రామములో నింతకంటె నెకువుండునా! ఛీ! నాగౌరవము గంగపోలు చేసినావు. నాపరువు 
బండలు చేసినావు. నేనెంతో గారవముయగ గాలక్షే పము సేయుచున్నాను. అత్తమామలకు 
నాలుగుదినములు పట్టెడన్నమైనను బెట్టలేక లేవంగొట్టిన నీ పరువు మీంద నిప్పులు పోయ, 
నీదిగూడ నొకబ్రతుకట్రా. ఇరుపార్వముల నన్నదమ్ములుగాని యక్క సెల్లెండ్రుకాని చుట్టములుC 
బక్కములుగాని లేని సన్యాసి ముండాకొడుకు; వీండు దిక్కుమాలిన పాడకట్టు; గంజికాచి 
పోసెడు దిక్కెనలేదు; పెండ్డియైన మరునాటి నుంచియు సోలెడుబియ్యము తానే పాయ్యిమీందం 
బెట్టుకొని ము. గాల్బుకొని నిత్యవిధిలాగున వండుకొని తినవలె పాపమని జాలిపడి 
ఉపకారబుద్ధిచేత నేను పదిదినములు పనులు చెరుపుకొని గంపంత కమాటము వదలుకొని 
రెండుపూటలు నాభార్య చేతనే మడికట్టించి యీవల చెంబావలC బెట్టియెజుంగని నాకూతురుచేత 
పయిపని చేయించి పడవేసి నాకళ్ళుమసకలు గ్రమ్మినప్పటికి నాలోనేనే యోర్చుకొని నేను 
కూలివానివలె రాత్రింపవలు చాకిరీ చేయగా నా చాకిరీ విషమమైనది. నీ, నీకొంపలో 
నేనొక్కగడియ యుండను. ఓసీ! ప్రయాణమై మూంట గట్టవే. పిల్లను పిల్లవానిని లేపవే, ఈ రాత్రి 
నీకొంపలో నుంటివనా ఛండాలుండే సరి" 


అని లొనికివెళ్ళి నిద్రపోవుచున్నపిల్లలను లెపి తనబట్టలు కొన్ని, పాపయ్య బట్టలుకొన్ని, తన 
చెంబులు కొన్ని, పాపయ్య చెంబులు కొన్నికలిపి మూటగట్టుకొని యామూట నెత్తిని బెట్టుకొని 
యాలుబిడ్డలను వెంటబెట్టుకొని “నాకంఠములోC బ్రాణముండగాం నేనీకొంపలో దిరిగి 
యడుగు పేట్టను. ఇంతయవమానము జేసిన తరువాత నే నీ (గ్రామము మరల రా౭గలనా? నేను 
కూటికి మొగము వాచలేదు. గుడ్డకు మొగమువాచలేదు. అల్లుడు పదియవగ్రహ మన్నమాట 
నాకిప్పుడర్ధమైనది. నేటితో నాకు నాపిల్లకు బుణముదీరిన” దని గుమ్మము దిగెను. ఆపలుకులకు 
మిక్కిలి కవలి పాపయ్య పునహానుండి తెచ్చిన దుడ్డుకజ్దతో రెండుదెబ్బలు దీయందలంచెను. కాని 
నూతి నరసింహ మతనిని వారించి మెల్లగా నన్నప్పతో నీట్లనియె “అన్నప్పగారూ! మీరు కొంచెము 
శాంతించవలెను. మీ యల్లుండు విశేషముగ ధనమున్న సంసారికాండు గనుకను నతని క్షేమము 
గూడ మీరు చూడవలయును గనుకను రెండు సంసారములు నతటు భరింపలేడు 
గష్టనిష్ణురములు చెప్పుకొనుటకు మీరుతప్ప యతనికి మటెవ్వరు లేరు గనుకను నేను మీ 
యుభయులకు గావలసీన వాండను గనుకను నాచేత రహస్యముగం దనసాధక బాధకములు 
వర్తమాన మంపినాండు. దీనికి మీరింత కోపపడవలసిన పనిలేదు. ఈ రాత్రియె వెళ్ళవలసిన 
యవసరము లేదు. స్థిమితముమీ(దం వెళ్లవచ్చును. అర్థరాత్రమువేళం జిన్నపిల్లలను దిసికొని 
మీరెక్కడకు వెళ్ళగలరు? కాబట్టి యీరాత్రి యిక్కడ పండుకొని రేపుభోజనముచేసి వెళ్లవచ్చును 
నిలువుడి.” అని వేడుకొనుటయూ నన్నప్ప దెబ్బతిన్న త్రాయవలె నాగ్రహము రెటీంప “నీ 
రాత్రిగాదు కదా గడియ యిక్కడుండను. అన్నంభొట్లవా రంటే యొక్క మాట మీందనె 
నిలంబడగలవారు. ఇతని యింటిలో నిద్ర పోవుటకంటె శ్మశానములో నిద్రపోవుట మంచిది. నన్ను 
పలకరించవద్దు. నా నోరు మంచిదికాదు. మీయిద్దణీపరువు సమానము గనుక మీకు కలిసినది, 
నాకుమీతో గలీయదు. ఈ యాజుమాసములు విధిలేక ముండ్లమీందు న్నట్లున్నాను. వెనుకదిక్కు 
లేనివారి నొక్కనిని విడిచి వెళ్ళినానను నింద నానెత్తిమీంద లేకుండ మీ Er మీరే వెళ్ళు మని 
చెప్పినారు కావున నింద నామీంద లేకుండ సరిపోయింది. నన్ను మీరాపవద్దు, ఇదిగో 
వెళ్ళుచున్నాను” అని విసవిస నడువసాగెను. నిద్రామధ్యమున మేలుకొలుపం బడుటచే గొడుకు 
గూతురు6౬ గన్నులు నలుపుకొనుచు వెంట జనిరి. బిడ్డలవెనుక భార్య యరిగిను. అట్టువారు 
పయనమై రెండవ వీధికరిగి యొక్క యరుగుమీంద బండుకొని తెల్లవారుజామున లేచి మరల 
పయనమై రేవుదాటి స్వగ్రామము. జేరిరి. నాండు మొదలుకొని పాపయ్యకు మామగారికి 
నోటిమాటయు గంటిచూపును లేవు. ఉత్తర ప్రత్యుత్తరము లంతకుముందే లేవు. పాపయ్య 
మామగారి పోక శనిగ్రహవిమోచన మట్టు తలంచి తల తడిమి చూచుకొనెను. వివాహమైన రెండు 
సంవత్సరములకు భార్యయుక్తవయస్కురాలైనదని పాపయ్యకు వర్తమానము తెలిసెను. కాని 
మామగారు శుభలేకవ్రాయలేదు. పాపయ్య స్వయముగావెళ్ళి నిజస్పితిం గనుగొని యా వార్త 
నిజమయ్యెనేని పునస్పంధానము చేయవలసిన దీని యడుగం దలంెను. కాని యల్లు డదివజకు 
చేసిన మహాప రాధమును మరువందలంచినను మామగారికి మరపు రాకుండుటచేత నతండు 
తన్నింటికి రానిచ్చునా, తనకు బట్టెడన్నము బెట్టునా, సొమ్ము కర్చుపెట్టయతండు 
పునస్పంధానముజేయునా యని సందేహము దోంచెను. అందుచేత నతండుస్తయముగా 
వెళ్ళుటకంటె రాయబార మంపుట మంచిదని చెరువు సీతారామయ్య యను బంధువును 
మామకడ కంపెను. అతడు మూలన్థానము వెళ్ళి యన్నప్పగారిని గలిసికొని కూంతరు 


రజస్వలయైనమాట సత్యమని యతనినొటనె విని పునస్సంధానము మాట తలపెట్టెను. 
అల్లునిమాటC దలపెట్టగానె యన్నప్ప నిప్పులుత్రొక్కిన కోంతివలె చిందులు త్రొక్కి బిగ్గరగ 
నజచుచు నిట్లనియె. “పాపయ్య కిప్పుడేను మామగారి నైనాను గాంబోలు, నాకిప్పుడాయన 
యల్లుడైనాండు గాయోలు, చీకటిలో. జాము రాత్రివేళ నన్ను తనయింటనుండి 
యాలుబిడ్డలతోగూండ లేవగొట్టినమాట తాను మజుచినను నేను మరువలేదు. నాడొక్కలో 
శూలించుమన్నది. అది జన్నజన్మములకైనను నాకు మజపురాదు. నేను మధ్య వాళ్ళమాట నమ్మి 
నిష్కారణముగా నాపిల్లగొంతుక కోసినాను. అటువంటి మగనితో నాపిల్ల కాపురము చేయుట 
కంటె నాకు రెండవ మగపిల్లవాండు లాగున నాబంతి నింత యన్నము దిని యిచ్చటనె 
యుండగలదు. అత్తలేదు. ఆండబిడలేదు, ఏకాకి ముండాకొడుకు వాండు. కాలు నొచ్చును, చేయి 
నొచ్చును, పిలిచినా పలుకువారులేరు; పట్టెడన్నము కంచములో బెట్టువారు లేరు; నారాయణ 
నారాయణా యీ పిల్లమాటే తలచుకొని నేను బెంగ స ఇన్నిమాటలెందుకు? నేను 
పునస్పంధానముజేయం దలంచుకొనలేదు.” అనవుడు సీతారామయ్య శాంతివచనముల నతని 
బతిమాలి కట్టకడపట నిట్లనియె “మహర్షులవంటి మహానుభావులు సయితము మనుష్యులు 
చేసిన పాపముల పరిహారము నిమిత్తము ప్రాయశ్చిత్తము విధించిరి. ప్రాయశ్చిత్తము లేనిదోషము 
లేదు. పొరబాటు లెవరివల్ల వచ్చినను, వచ్చినవె. అందుచేత పాపయ్యకుం గూడ నేదో 
ప్రాయశ్చిత్తము విధించండి. అనగా మీకాళ్ళు పట్టుకొని మిమ్ములను బతిమాలు మని చెప్పండి. 
ఏదోవీముగ మనలో మనము సర్దుకొని పిల్లకాపురము పొత్తుచేయవలెను. కాని చెడగొట్టుట 
మంచిదికాదు.” అని పలుక నన్నప్ప తల పైకెత్తి  కొంచమాలోచించి ' “సరే; పెద్దలు చెప్పినారు గనుక 
మీ మాటప్రకారము నేను నడచుక్షోదలచుకొన్నాను. ఏదో ప్రాయశ్చిత్తము విధించుమన్సారు; గనుక 
మూండువందల రూపాయలు మూటగట్టి నాచెతికిచ్చిన పక్షమున మును పైన దేమిటో యైనదని 
వెనుకటిదంతయు మటచి కార్యము చేసెదను. లేదా నాపిల్ల విధవాడ పడుచువలె 
నాయింటనెయుండును. ఈమాటలె పాపయ్యకు జెప్పండి; మూటలెగాని యిక మారుమాట 
లక్కజలేదు. ఇన్నిమాటలులేవు నాతో" నని కంఠోక్తిగం బలికెను. 


ఆ సందేశమును సీతారామయ్య  యధొోక్తముగ6 బాపయ్య _ కెజిగించెను. 
మూండువందలరూపాయ లిచ్చుట యతని కిష్టములేదు. “చేతులార పిల్లను వదలుకొనుట కంత 
కన్న నిష్టములేదు. కొన్ని దినములు వితర్శించి. వితర్కించి యెట్లకేలకు మిత్రుల ప్రోత్సాహమున 
మూండు వందలరూపాయలలు మూటగట్టి సీతారామయ్య చేతనే పంపెను. వెండిబంగారములు 
బరిశుద్ద పదార్థములె కావున సీ స్వీకతించినవారి మనస్సులు గూడ పరిశుద్ధములు చేయును. 
రజతదర్శనము చేత నన్నప్పు కోపమంతయు నుపశమించెను. వీవాహము పెండ్లి 
కొడుకువారియింట జరిగినప్పుడు పునస్సంధానముగూడా నచ్చట జరుపవలెనని యన్నప 
నియమము జేసికొని సకుటుంబముగ మరల మందపల్లి వెళ్ళెను. బ్రహ్మచర్యమువదలి న 
నేకమైనం  జాలునని పాపయ్యవారిని సగౌరవముగ _ నెదుర్కొని _ తీసికొనివచ్చెను. 
ముహూర్తమేర్ప డెను. పునస్సంధానమయ్యెను. క్రొత్తపిల్ల యగుటచేత సిగ్గుపడుననియు 
మగనిదగణ బెదురు తీరలేదనియు వంట నేర్పవలసియున్న 'దనియుజెప్పి యన్నప్ప గర్భాదానమైన 
యాజుమాసములవజకు మందపల్లిలో నుండెను. మామగారి.  కోపపు వేండిమి 


ఇ pa | ఇ. ఇ సల్లూ oO 


మున్నూరురూపాయలను గ్రక్కంచినందున నిసారి పాపయ్య నొరెత్తి పలుకలెదు. అత్తగారి 
యిష్టప్రకారము మామగారి యిష్టప్రకారము _ నడచుకొనెను. అంతలోనన్నప్పగారి 
పూర్వజన్మసుకృతము చేతనో ఈజన్మసుకృతము చేతనో పిచ్చమ్మకు నెలతప్పెను. వేవిళ్ళు 
ప్రారంభమయ్యెను. వేవిళ్ళృబాధ పడుచు నిజముగ నొకపట్టెడన్నమైననుదినక మంచము 
మీందనుండి సరిగ లేవకయున్న కూతు నొక్కరిత సత్తాడు బిడ్డలులేని యత్తవారియింట 
విడిచిపెట్టి యెంతనిర్ణయులైన తలిదండ్రులైనను వళ్ళంజాలనప్పుడు తేన పుత్రికయె తనపాలిటి 
భాగ్య దేవతయని కల్పవృక్ష మని భావించుకొనుచు బ్రియపుత్రికనెడబాసి యుండుటకన్న 
రోక్షనిందకైన నోర్చి దానిదగ్గజనె యుండుట మంచి దనుకొనుచున్న గారాబు తలిదండ్రులు విడిచి 
రాగలరా? రమ్మని జాతిగుండెవాండదైన ననంగలడా? అక్కడ నుండబట్టి తన కెన్నోపనులు 
చెడిపోవుచున్నవనియు దనకు వెళ్ళకతీరదనియు జెప్పి యన్నప్ప రెండు మూడుసారులు 
పయనమయ్యెను. కాని యీసారి యల్లుడేబతిమాలి యాయననాపెను. అల్లుని మాట నన్నప్ప 
తీసివేయలేక యాగెను. పిచ్చమ్మకు “తొమ్మిది నెలలు నిండెను. పదియవ మాసమున 
మూడుదినములు కష్టపడి యామె సుఖముగ6 బ్రసవించెను. మగశిశువు గలిగెను. ఏడవనాం 
డాశిశువు పోరుపెట్టెను. పిచ్చమ్మతల్లి కన్నప్ప గారి తండ్రి గంగయ్య కలలో గనంబడి తనపేరు 
పెట్టుమని కోరెను. అట్లై చేయుదుమని యింటిల్లిపాది మొక్కుకొనిన తోడనే శిశువు 
పోరుమానెను. పదునొకండవనాండు పురిటిశుద్ది కాంగానె బారసాల యయ్యెను. బాలునకు 
గంగాధరు€ డని పేరు3 పెట్టిరి. చంటిపిల్ల తల్లిని విజీచి పెట్టిపోవుటకు మనసొప్పక విధిలేక యన్నపు 
యల్లుండును, మజికొందజును బతిమాలిన పిదప మనుమనికి నాలుగు మాసములు వచ్చువజకు 
నుండదలంచెను. తరువాత నాజవమాసమున నన్నప్రాశనము కాంగానె యాముచ్చటం జూచి 
వెళ్ళదలచెను, అన్నప్రాశమైన తరువాత ప్రయాణమునకు మంచిముహూర్త మన్నప్ప వెదకిపెట్టెను. 
ఆముహూర్తపటుత్వ మెట్టిదో కాని యాసమయమున కన్నప్పగారి ప్రయాణ మాగిపోయి పాపయ్య 
కూర;లోక. ప్రయాణము" సంప్రాప్తమయ్యెను. గొప్ప జ్యోతిష్కు(డు పెట్టిన ముహూర్తమగుటచె 
నప్పుడెవరికో యొకరికి ప్రయాణముకాక తప్పినదికాదు. పాపయ్య యదివరకు మూండు నాలుగు 
దినములనుండి వరుసగ శ్రాదభోక్తయై పెసరపప్పు గార లరిసెలు6€ దినియెను. వార్తక మగుటచే 
నమితభోజనము _ సరిపడకపోయెను. ఆ దినములలో మందపల్లిలో మరిదిజాద్యములు 
బయలుదేరెను. పాపయ్య దానివాతయడెను. లోకమునకు విశ్వాసములేదు. కోటి యనాథప్రేతలను 
గట్టిపుల్లల వలె కాల్చిన పాపయ్యను మట్టిచేయుట కెవ్వరు రారైరి. ఎట్టకేలకు మామగారును 
మణియొకరును సాయముపటి యొటెటో సంస్కారము జేసిరి. అన్నప్ప మందపల్లి విడిచి పెట్టి 
వెళ్ళుటకు శాశ్వతముగ వీలు లేకపోయెను. 


ఐదవ ప్రకరణము 


మనుష్యులు గతింప వచ్చును; కాని వారు సంపాదించిన యశస్సు వారి యనంతరమున€ 
జాలకాలము నిలుచును. పాపయ్య కాలధ య నొందినాండు. కాని యతండార్జించిన ధనము 
చాలవజకు వ్యయమైనను యశస్సు తరుగలేదు. వేదశాస్త్రంబులు చదువుకొననివారు జదువుట 
వ్రాయుటచేతగానివారు హాయిగా శవములు మోసికొని బ్రతుకవచ్చుననియు ధన మార్చింప 
వచ్చుననియు నాంధ్ర ప్రపంచమునకు బోధించిన ప్రథమాచార్యు. డతండే కదా. స్వ దేశమున 
నన్నవస్త్రములు దొరకనప్పుడు విదేశములకు వెళ్ళి ప్రఖ్యాత పురుషులు కావచ్చునని తెనుళునాండు 
వారికి "నేర్పిన పరమ గురువతండే కదా! ఏయిది సంవత్సరముల వరకు స్వకాయకష్ట మ 
మార్చించి తాను సంపాదించిన విత్తము విదేశములలో వ్యయము జేయక స్వ దేశాభిమానముం 
గలిగి వార్థక దశయందు స్వస్తలమునకువచ్చి స్వగ్రామాభిమానము6 మ మందపల్లిలోనే 
నివసించి తాను జన్మించిన చోటనే మృతినొందిన దేశాభిమాని యితండే కదా! అందుచేతం 
నతండాంద్రుల కందజకు6 గాకపోయినను నతని యభిప్రాయముతో నేకీభవించు వారికైనను 
మాననీయుండు. ఈతని మార్గ మనుసరించి యీనాండు సయిత మాంధ్రులనేకులు 
విదేశములోనె గాక స్వదేశములో గూడ నొకరి నాశ్రయించవలసిన పనిలేని యావృత్తి నవలంబించి 
జీవయాత్రను నం వ! పాపయ్య యొక్క యుత్తరక్రియలు నెరవేర్చిన తరువాత 
నన్నప్పకూంతురు దగ్గజచేరి యామెకు సంభవించిన దురవస్థకు మజియొకసారి విలపించి 
యిట్లనియె. “అమ్మాయీ! నీమగనియొద్ద గొప్పగానో కొంచెముగానో ద్రవ్యమున్నట్లు విన్నాను. 
అత€ డది యితరులకు బదులిచ్చి వ దస్తావేజులమీద ర. నోట్లమీ6ద 
నిచ్చినాండో తెలియదు. కాగితములు ముందుగ జూడనీ. ఊరకుంటిమా కాలదోషము 
పట్టగలదు. అటుతరువాత మనము చేయవలసిన పనిలేదు. చీమతలకాయంత సందు దొరకెనా 
యప్పు పుచ్చుకున్న వాండైగబెట్టుటకె ప్రయత్నము సేయుదురు. లోకులు దుర్మార్గులు అందులో 
నీయూరివారు మరియు దుర్మార్లులు. అందుచేత సందువాపెట్టి తాళముచేయి 'నాచేతికిమ్ము; 
కాగితములు చూచి యవసరమైనపని చేసెదను.” అని బుజ్జగించి పలుకుటయు దుస్పహమైన 
నవవైధవ్య దుఃఖమున మజగుచున్ల మ పిచ్చమ్మ తన ప్రాణములు దాంచిన పెట్టెతాళమిచ్చినదో 
యన్నట్లు సందువాపెట్టె తాళముచయి గండ్రచేతి కిచ్చెను. ఆతండు మెల్లగా నందులోనున్న 
నోటులన్నియుం దీసిచూడంగా మొత్తము పదియేనువందల రూపాయలుండేను. ఆకాగితములు 
తీసికొని వెంటనే యతండు బాకీదార్ల వద్దకు వెళ్ళి యానోట్లు తిరిగి తనపేర వ్రాయమని కోరెను. 
భార్యయుండగం గుమారు6 డుండ మీపేర నేల వ్రాయవలయునని యందు గొందరడిగిరి. 
అట్టియనవసర ప్రశ్నముల కన్నప్ప యిట్లుత్తరము చెప్పెను. “అయ్యా! మీరనుమానించవద్దు. నా 
బిడసొమ్ము నాకక్కణజలేదు. మగపిల్లలకంటె నాకాండుపిల్లల మీందనె. ప్రేమ యెక్కువ. నా 
సొమ్ముదానికి పెట్టదలంయకొన్నాను. కానియెడల నీపదీయేనువందల రూపాయలేమూలకు 
సరిపోవును. పిల్లవానికి వడుగు గావలెను; చదువు సంధ్యలు చెప్పించవలెను. బట్టలు పాతలు 
గావలెను. సంసార మనంగా సముద్రము. మీకు తెలియని 'దేమున్నది. అదిగాక యీ 
వ్యవహారములో నేదైన నొకటి కోర్టుకెక్కెనా నాకూంతు రాండదిగదా. అది కోర్టుకు ఆ రాంగూడదు 


re Fe _6 a oO ww Rt A యాః 


కదా? పిల్లవాడు కొర్పుకు వెళ్ళు టంతకంటె నిలులెదుగదా? నెనె కొర్లుకువెళ్ళి యావత్తు గ్రంధము 
జరిపించవలసిన వాడను. గనుక నాపేరనె కాగితము లున్నపక్షమున నెంతో వీలుగనుండును. 
నామాట వింటిరా మీకేదో కొంత సదుపాయము జేసెదను. ఆమాట నోట రాంగానే కొందబు 
బాకీదారులు వడ్తిమాను మనిరి. కొంద రసలులోం గొంత తగ్గించు మనిరి. కొందరు కొన్నిశంకలు 
బయలుదేర 


పిల్లవాండు చిన్నవాండు కదా అతండు పెద్దవాండైన తరువాత వెనుకటి కాగితములను బట్టి 
మామీంద్‌ వేజ్యం వేసి మాకొంప లమ్మించును. అప్పుడు మీరును మీ మనుమండును సుఖముగ 
నుందురు, నడుమ మేము చెడిపోవుదుము. దీనికేమి చెప్పుదురని వారు స్పష్టముగ నడిగిరి. 
సమయోచితి బుద్దికి బృహస్పతి యని చెప్పం దగిన యన్నపు దానికి దగినయుత్తర 
మీయలేకపోవునా?" పాపయ్య పేర నున్న నోట్లు మీ యెదుట జీంచివైచెదను. క్రొత్తగా మీరు 
నాయొద్ద బదులు పుచ్చుకొన్నట్లు నోట్లు వ్రాసి "యియ్య వచ్చును. మీరు నాకు వడ మ. 
నక్కజలేదని పలికెను. ఈ ప. బాకీదార్లకునచ్చెను. అందరును దిరిగి యన్నప్ప పేర 
నోట్లు వ్రాసి యిచ్చిరి. సవ విషయములలో నన్నప్ప మాట దప్పనివాడు. కౌవునం 
దనయల్లుని పేరనున్న వెనుకటి నోట్లు వానియెదుటనె ముక్క ముక్కలుగ6 జించిపారవైచెను. 
తాను వ్యవహారములో జేసినమార్చు కూతురి ౩జీ6గింపలేదు. ఎందుల కెటీగింపలేదని 
యడుగుదురేమో, మగని పేరు చెప్పిన మాత్రమునను వానికాగితముల విషయమెత్తిన 
మాత్రమునను వాని సొమ్ముమాట సంస్మరించిన మాత్రమునను సముద్రమువలె దుఃఖము పొరలి 
పొరలిరాంగా బిడ్డ బెంగ6 బెట్టుకొనునని చెప్పక యుండవచ్చును. లోకులు కాకులన్న మాట 
నిజము. కూంతురు మనుమండు కోర్టులెక్కవలసిన యవసరం లేకుండ నొక్క బాకిదారుని 
యింటికి వెళ్ళి యడుగవలసిన యవసరం లేకుండగా గాలదోష మెప్పుడు పట్టునోయని 
కాగితములు చూచుకొన వలసిన యవసరం లేకుండ నన్నపు కూతురుసామ్ము తనసామ్ముగ 
మనుమని వ్యవహారము తనవ్యవహారముగం జూచుకొనుచుండం గిట్టని వాండ్రు కొందజు 
లేనిపోని నిందలతనపై వైచిరి. ఎవరేమకొన్న నతనికేమి? అతడు చేయందలచుకొన్న పని సూటింగ 
జేసెను. దూషణ భూషణ తిరస్కారంబులు దేహంబునకు గానిపరమాత్మకు లేవన్న మాట 
యన్నప్పకు సార్థకముగం దెలియును. బంధువులు గ్రామస్థులు బిల్లవాని కేమైన గొంత యాస్తి 
గలదాయని యన్నీప్ప నడిగినప్పు డతండిట్లు చెప్పు చుండెను. "పాపయ్య పునహాసతారాలు వెళ్ళి 
యేదోమూట సంపాదించి తెచ్చినాడన్న పేడేగాని ప్రాణము బోవునప్ప టికి పటుమని 
పదిరూపాయలు లేవు. దినవారములకర్చు సనన పెట్టితిని. పిల్లవాండు మ్‌ న en 
పాపయ్య మిమ్మునే నమ్ముకొని యుండుటచేతను మీరే వీరిని గాపాడవలెను". 


ఇట్లనుటలో చిన్నప యసత్యమాడెనని మనము తలంపంగూడదు. పాపయ్య పోవునప్పటి 
కింటిలో రొక్కము పది రూపాయాలైన లేనిమాట నిజమే. ఉన్నసామ్ము బదులిచ్చి యుండుటచే 
నన్నప్ప దినవారములకు కర్పుపెట్టిన మాట నిజమే. దినవారములు నలువది రూపాయలలో 
దేల్చెను. పాపయ్య కుటుంబమును పోషింపవలసిన మాట నిజమే. ఏలయన 
మనపాపయ్య భార్యపేరగాని కుమారుని పేరగానీ Sees 


ఇ —~ జ ల a జ ప ~ 


అల్లుడు పోయిన తరువాత నన్నప్త యాణు మాసముల కాలము మందపల్రలొ నుండ 
పిమ్మట మూలస్త్థానము వెళ్ళవలసిన పనియున్నదని ప్రయాణము  లారంభించెను. 
అల్లుండున్నప్పుడతనికి మంచి తిథిగాని ముహూర్తముగాని శకునముగాని దొరకుటయె 
దుర్గభమయ్యెను. ఈసారి ప్రయాణయోగ్యములైన మంచితిథు అనేకములు లభించెను. తన్ను 
విడిచి వెళ్ళవద్దని కూతురు బహువిధముల బతిమాలెను. పరమార్ధముల నెటిగి పనిచేయువారికడ 
స్త్రీల దీనాలాపములు పనిచేయునా? దీనురాలైన బిడ్డలను వీడిచివెళ్లుట న్యాయముకాదని 
గ్రామస్తులు మందలించినప్పు డన్న్నప్పు వారి కిట్లనియె. "అయ్యా! “మీకేమి? పై నుండి 
యెన్నిమాటలైన జెప్పవచ్చును. మునుపు పాపయ్య సంపాదించి తెచ్చిపట్టుచుండెడివాడు గనుక 
నేనెన్ని దినము లున్నప్పటికి విచారము లేకపోయెను. క్రొత్తడబ్బు వచ్చునట్టి విధములేదు. నా 
కుటుంబముతో నేనిక్కడం గూర్చుండి తిన మొదలు పెట్టితినా వాళ్ళ కొంపగూడ పోవును. నెను 
నాయింటికి వెళ్ళి నాపొట్ట నేను పోసికొంటినా నాబిడ్డకు భారముండదు. దాని గంజియది త్రాగి 
దాని యిల్లది దిదుకొనుచుండెనా నేనప్పుడప్పుడు వప చూచిపోవుచుందును. ఇలా నాబిడ్డ 
క్షేమము కొజకు చేయుచున్న పనిగాని మజీయొకటి గాదు. "ఆ యుత్తరము విని నమ్మినవారు 
నమ్మిరి. నపానవారు నవి;రి. విచారించిన వారు విచారించిరి. వస్తి విధముల6 దాను 
బ్రతిమాలినను వినక తండ్రి వెళ్లిపోవుటకై సంకల్పించుకొని యున్నాండని దృఢవిశ్వాసము దోచిన 
తరువాత నొకనాటిరాత్రి పిచ్చమ్మ తండ్రినిం బిలిచి దగ్గజ6 గూర్చుండి పిల్లవాని నతని యొడిలో 
బెట్టి పొరలి పొరలి వచ్చు దుఃఖమాపుకొనలేక కొంతసేపేడ్పి గదదస రముతో నిట్లడిగెను. 
"నాన్నా! మీ యల్లుడు పోయి యిప్పటి కెనిమిది మాసములైనను నేను నోరెత్తి మాటలాడలేదు. 
ఏమున్నదో యేమి లేదో నే నెబుయగను. అర్థప్రాణములు నీచేతనే బెట్టితిని. నిన్నే నమ్ముకొంటిని. 
లోకులు కొందజు మనకు సొమ్మియ్యవలెనని చెప్పితివిగాదా. ఆ సొమ్మేమైనది? పుట్టెడు 
దుఃఖముతో నున్నదానను నేనేమొగము పెట్టుకొని నిన్ను వ్యవహారము విషయమై యడుగనని నీవే 
నాకప్పగింతు వనీ యింతకాల మూరకొంటినీ. నీదారినీ నీవు వెళ్ళుచున్నావు. నాగతియేమిగా "నని 
అడుగుటయు నన్నప్ప హిమవత్సర్వతమువంటి ధైర్యహీనుండు గాక నిబ్బరమైన మనస్సుతో 
నిట్రనియను. "అమ్మాయీ! నీ భర్త మృతినొందు నప్పటికి నీకు నాలుగైదువందల రూపాయలు 
లోకులవల్ల రావలెను. ఎక్కువవడ్డీ కాసపడి పాపయ్య పైమీంద బట్టలులేని ఫకీరు కప్పిచ్చెను. ఆ 
సొమ్ము చేట్టెక్కెను. ఒకండైనను 'నీయ్యలేదు. నేను నానాకష్టములుబడి రేయింబవళ్ళు తడిమన్ను 
పొడిమన్నగునట్టు వాళ్ళ యిండ్లచుట్టుదిరిగి రెండువందల రూపాయలు వసూలుచేసినాను. 
ఆసొమ్ము మన మీయెనిమిది మాసములనుండి తినివేసినాము. నీగతి యేమందువా? ఇల్లు 
తనభఖాబెట్టి నూరు రూపాయ లెవరివద్దనైన బదు లిప్పించెదను. ఆ సొమ్ముతో మీరిద్దణే గనుక 
నొక సంవత్సరము కాపురము చేసితిరా తరువాత దేవుడున్నాడు. ఈ లోపుగ నేను కాలు చెయ్యి 
గూడదీసుకొని నీయప్పు నేనే తీర్చి నీకేదో యుపాధి గల్పించెదను. నిన్ను నేను వదలిపెట్టి 
యూరకుందునా? నాకవతల వ్యవహారమొకటి మించిపోవుచున్నది. గనుక నన్ను వెళ్ళనీ. నీ భర్త 
పోవుచు నిన్ను నీ బిడ్డను నా మెడకు గుదికట్టవలె గట్టిపోయినాడు.. అని పలుకం దనపని 
వట్టిదయ్యెనని తెలిసికొన పిచ్చమ్మ కొంతసేపు వలవలయేడ్డి కొంత దుఃఖోప శమనమైన తరువాత 
"సరే; యిల్లు తనఖాపెట్టి రూపాయలుతెచ్చి యిచ్చి వెళ్ళు. తరువాత దైవమే యున్నాడని తన 
బిడ్డను దీసికొని గదిలోనికి వెళ్ళిపోయెను. ఆ మరునా€ డన్నప్ప మనుమనిపక్షమున గుమార్తెను 


న న 


సంరక్షకురాలుగా నెర్ప్వరచి యామెచెతనె నిశానిబెట్టంచి నూరురూపాయ లిప్పించి తన 
బత్తెఖర్చుక్రింద రెండు రూపాయలుమాత్రమందులోనుంచి తీసి రెండుదినముల తరువాత 
మందపల్లి విడిచి మూలస్థానమునకు సకుటుంబముగం బోయెను. తరువాత మాసికములు 
పెట్టుటకుగాని తదితర కార్యక్రమములకుగాని యన్నప్పమందపల్తివచ్చుట కెంతమాత్రము దీరిక 
లేకపోయినది. పిల్లవానికి జబ్బుచేసినదని పిచ్చమ్మ వర్తమానము పంపినప్పుడైనను వచ్చి 
చూచిపోవుటకు సయిత మన్నప్ప కవకాశము గలిగినదికాదు. బహు కార్యాభారము పైన 
వేసికొన్నవారికి బంధుసమాగమము దుర్హభముకదా. పాపయ్యయొక్క సంవత్సరీకమున కైనను 
మామగారు రాంజాలకపోయెను. మందపల్రిలోనున్న కాలమున ' నల్లునికి ప్రతి మాసిక 
మాసికమునకు మిక్కిలి శ్రద్దతో నన్నప్ప నెతిగారెలు గారపుగారెలు కరకరలాడునట్లు మటియొక 
వెపు రానిచ్చి వండవలసినదని వంటలకువచ్చినవారితో జెప్పుచుండుటచేత “గారెలమీంద 
ప్రేమచేతనైన సంవత్స రీకమునకుం దప్పక వచ్చునని యెజిగినవా రనేకులనుకొనిరి. కాని 
కావలసినప్పుడెల్ల గారలువండుకొని తినుటకు దగిన యేర్పాటు పాపయ్యవలన శాశ్వతముగ 
జరిగినందున నతండు రాలేదు. సంవత్సర మిట్టె తిరిగివచ్చెను నూరు రూపాయలు గవ్వలవలె 
కర్పయ్యెను. అందుచేత మరల నూరురూపాయలు పిచ్చమ్మ బదులు పుచ్చుకొనియెను. నాలుగు 
సంవత్సరములగునప్పటికి యిల్లమ్మి వేయవలసివచ్చెను. 


ఆజవ ప్రకరణము 


కూతురు గృహ మమ్ముకొనవలసినప్పుడైన నామెనొక సారి చూచుట కన్నప్పకుC దీరిక 
లేకపోయెను. కాపుర ముండుటకు మందపల్రిలో వారికి మరొకయిల్లు దొరకనందున గంగాధరుని 
దోడ్కొని పిమ్మట యేనుగుల మహలు గ్రామమునకు. పోయెను. మందపల్లి కేనుగులమహలు 
మిక్కిలి సమీపమున నున్నది. గోదావరి సప్తశాఖలలో నొకటియగు కౌశికి యను పాయ 
యేనుంగుల మహలునకు మందపల్లికి నడుమ ప్రవహించు చుండెను. గోదావరిపాయ యను 
గొప్ప పేరేగాని యదియొక గొప్పకాలువవలె నుండును. మహైశ్వర్యసమన్విత మగు నొక 
గొప్పకుటుంబము వివాదములు పెరిగి రెండు కుటుంబములుగ భిన్నమైన వెనుక విభక్తకుటుంబ 
ములు తొల్లింటి సంపదను గౌరవమును గోల్పోయి లోకము లోని సామాన్య సంసారములవలె 
నుండు పగిది రాజమశే హంద్ర వరము కడ విశాలమైన యఖండగౌతమి యను పీరువడసి నేల పై 
జరచిన గొప్ప నీటి రేకువలె నొప్పుచుండు గోదావరి ధవలేశ్వరమునొద్ద నేడు పాయలుగ 
జీలిపోయినందున నా పాయలు వైశాల్యమునంగాని జలసంపదయందుగాని గాంభీర్యమునం గాని 
యఖండ గౌతమిని బోలక సామాన్యనదులట్లు న్నవి. కొన్ని నామావశిష్పము లైనవి. కొన్ని 
యంతర్వా హినులైన వని చెప్పుదురు. కొన్ని స్వల్పములై గోస్తనీనది మొదలగు చిన్న యేళ్ళవలెం 
బాటుచురిడును. కౌశికి ఇట్టి వానిలో6 జేరి పంటదినములలో మప ధాన, కేతనం 
గడుపునిండ దిని దేహపుష్టి గలిగి ధాన్యమైపోయిన తరువాత ఫుష్పి లేక బడుగువ లెనుండు పేద 
రయితువలే వర్ష కాలమున వరద పొడిచి నపుడు కొంచెము విజృంభించి గాంభీర్యము గలిగి 
దుస్తరమై యుండి శీతకాలమందుం గాలినడ కను దాటుట కనువై మండు వేసంగి యందు నీ 
రేలేక తిప్పలు బయల్పడి యుండును. వాన కారున నేరు పొడిచి నప్పుడు మంద పల్లి యేనుగుల 
మహలు అన్నవి వేర్వేరు గ్రామములుగం దోంయను, కాని వేసవి కాలమున నొక్కటే గ్రామమని 
భావింపవలసియుండును. గంగాధరుడు స్టలభాండ విసర్జము జేసి మందపల్లి విడచి 
యేనుగులమహలు చేరునప్పటికి రమా రమి యేండు సంవత్సరముల యీడుగలవాడై యేనుంు 
గున్నవలెనుండెను. ఏనుగుల మహలునకు రాకమునుపె గంగాధరున కుపనయనముం 
జేయవలయునని పిచ్చమ్మకు సంకల్పము కలిగెను. 


బ్రాహ్మణకుమారునకు గర్ఫ్భాష్టమునం దుపనయనము జేయవలయునని ధర్మశాస్త్రమునం 
దుండుటచేత  నామెకుమారున _ కేడవయేంట నుపనయనముం _ జేయందలంచెనని 
చదువరులూహింప వచ్చును. ఆ యూహ సరికాదు. గర్ఫాష్టమ మేమొ ధర్మశ్రాస్తమేమొ 
పిచ్చమ్మకు6 దెలియదు. ఉపనయన సంకల్పమున కొక్కటే కారణము గలదు. పేదతనము 
ప్రధానకారణము. అన్నవస్త్రములకు వారికి కు టమైన'” యిబ్బంది కలిగెను. గంగాధరుడు 
వయసున _ బిల్లవాడెకాని భోజనవిషయము6 _ బెద్దవాండని చెప్పవచ్చును. ముమ్మారు 
మూండుసోలల బియ్యమతని కొకవిధముగ సరిపోవుచుండును. తల్లి వితంతువగుటచే మధ్యాహ్న 
మొకసోలడు బియ్యపన్నము మాత్రమె తిని రాత్రి యుపవసించు చుండును. మొత్తముమీద 
గావలసిన శేరుబియ్యమైన వచ్చెడిదారిలేదు. ఉపనయనము చేసెడు పక్షమున రెండుగ్రామములలో 


జ్‌ 2p - = పై ఇ n pr పకి జ eo 


బ్రాహ్మణార్థములు చేయవచ్చును; పొత్తరలు పట్టవచ్చును. ద్వాదశి బ్రాహ్మణుండుగ నమావాస్య 
బ్రాహ్మణుడుగ  నుండవచ్చును; సంభావనకు వెళ్ళవచ్చును. కుమారు డీవిధముగం 
దనపొట్టందాను బోసికొనుచున్న పక్షమున పిచ్చమ్మ తానెవరింటనైన చేరి వుదరపోషణము. 
జేసికొన వచ్చు నని యుపనయనముం దలపెట్టెను. ఉపనయనము జూచుటకు గాకపోయినను 
పీటలమీద గూర్చుండి జందెము వేయుట కైన నెవరు లేరు గావున నందులకైన నొక్కసారి 
రావలసినదని పిచ్చమ్మ తండ్రికి వర్తమాన మంపెను. కాని యన్నప్పకు వేదాంతము ముదురుటచే 
పిల్లవానికి6 దండ్రిలేని కారణమున జందెమెవడు వేసినది కూలికేయని తలంచి మణియొకరిచేత 
నది చేయించ వలసినదనియు దనకుం దీరికలేదనియు వర్తమాన మంపెను. పాపము పిచ్చమ్మ 
యెవ్వరినో బ్రతిమాలి జందెము వేయించి యుపనయనము మైనదనిపంతెను ఏ 
సంంమూహ్రూారమందు భిక్షాందేహి యనుమాట గంగాధరుని నోట వచ్చెనో కాని 
జన్మాంతమువబకు నించుమించుగ నతండు దానిని వదలి పెట్టక యేదో విధముగ స్మరించుచు 
వచ్చెను. అదియె యతనికి తారక మంత్రమయ్యెను. ఉపనయనమైన యొకమాసమున కతండు 
ముందుగా యాయవారమారంభించెను. ఆ గ్రామములో సరిగా వారి సంసారమునకు6€ గావలసిన 
బియ్యము దొరుకుట దుర్హభమైనందున మధ్యాహ్నము మాధుకరము బేయుచుండెను. 
శ్రాద్ధభోక్తగా వెళ్ళిన నాండు మాత్రము మాధుకరము మానుచుందును. భగవంతుండు నిర్హేతుక 
జాయామాన కటాక్షముచేతం  గొందజకు బాల్యమునందె యీండునకు దగిన ప్రజ్ఞ 
లిచ్చుచుండును. ఈశ్వరానుగ్రహముచేత భగవానుండగు  శంకరాచార్యుడేడవ యేటనే 
సాంగవేదాధ్యయన సంపన్నుం డయ్యెనట. ఒకం డెనిమిదవ యేటనే కవితముం జెప్పును. 
పూర్వజన్మ సుకృతముచేత గంగాధరునకుంగూడ నట్టి యద్భుతప్రజ్ఞ చిన్న నాంటనె కలిగెను. అది 
భోజన విషయమున ప్రజ్ఞ. అతని భోజన మీడునకు6 దగినదీ కాకిపోవుటచేం తల్లిదృష్టిదోషము 
తగులు నను భయమున గొంతకాలము తరచుగ బ్రాహ్మణార్థములకు బోనీయక 
మాధుకరవృత్తిచేత సంపాదించిన యన్న మతనికి బెట్టుచు నది మూయపూటలకు సరిపోక 
యాయవారమెత్తి తెచ్చిన బియ్యము వండిపెట్టుచు గాలక్షేపము సేయుచుండెను. తల్లిప్రాణ 
మగుటచే బిడ్డ దృష్టి తగిలిన యెక్కడ చెడిపోవునో యని కడు భయపడుచు బ్రాహ ణార్థముల 
కతడు పోయివచ్చిన తరువాత మిరపకాయలు దిగదుడిచి పొయిలోంబోసియు. “గచ్చిక 
లాముదములో ముంచి దీపము వెలిగించి చుట్టుద్రిప్పి వీధిలో బారవైచియు నుప్పు దిగదుడిచి 
నూతిలో బారవైచియు బిచ్చమ్మ బహు విధముల దనయున కంగరక్షణ చేయుచుండును. 
ఇంటికి జుట్టములు వచ్చినపుడు పిచ్చమ్మ కుమారుని వారి పంక్తి కన్నండు రానీయదు. గంగాధరున 
కన్నాదరువులు విశేషమక్కటజలేదు, తజవాణిలోని యన్న మూరంగాయ గాని నీరుల్లి పాయగాని 
నంజుకొనుచు నది యెంతో యాప్యాయముగ దినును. తరవాణికుండ యతనిపాలింటి 
కమృతభాండమె. పెద్దవాండైన తరవాంతంగూడ గంగాధరుడు చిరకాల సహవాసముచేత గాబోలు 
తల్లినైన విడువగలెగెను కాని, యుల్లిని తరవాణికుండను విడువలేకపోయెను. వెయ్యేల? యది 
యతనికిల వేల్పు, ఈ నాంటివారు ప్రాతకాలమునను పగలు మూండవజామునను కాఫీ కానీ టీ 
కాని త్రాగకపోయినయెడల నెట్లు తల నొప్పులచేత బాధపడి కూర్చుండినచోట నుండి లేవలేక 
పోవుదురో యానాండు గంగాధరుడు గూడ నట్లే యుదయమున తరవాణి ద్రాగక యది 
కలిసిన యన్నము కొంచెము తినక యిల్లు వెడలండు. పలు పిండివంటలతో శుభకార్యముల 


అమ ఎలి 


యందును కుడుములు మొదలగు వానితొ శ్రాద్ధముల యందును షడ్రనోపెతముగ భుజియించి 
వచ్చిన తరువాత సయితము గంగాధరుడు. డొకనిద్దుర దీసి సత్తుతపిలెడు తరువాణి త్రాగినగాని 
యతని ప్రాణము తెప్పరిల్లదు. ఎండబడి వచ్చెనా యతని కదే శరణ్యము. తరవాణి యంతచే 
టలవాటైనప్పుడు గంగాధరుడు శ్రాద్దభోక్తగ వెళ్ళిననాండు సయితము ముందుగా నది కొంచెము 
పుచ్చుకొని వెళ్లున యని మీకు సందేహము గలుగవచ్చును. అట్టి సందేహములకు బనిలేదు, 
శ్రాద్ధము చెడదా యందురేమో; శ్రాద్ధము చెడనీ పితృదేవతలు చెడనీ గంగాధరుండు చెడండు. 
అదియునుగాక "అన్నము పరబ్రహ స్వ రూపము, అది చేసినదోషములే" దని యార్యులు 
వక్కాణించు ధర్మో కులు పండితుల అ వ్యర్థముగ వచ్చుచుండును గాని యనుభవసిద్ధి గలవు. 
గంగాధరు౯డా ee దృఢ విశ్వాసము గలిగి యన్న మెప్పుడు తిన్న 
నెన్నిమారులుతిన్న నెంతతిన్న నెక్కడతిన్న తప్పులెదని నమ్మి నమ్మినట్లు నడచుచుండును. 
వివాహాదికార్యములలో నతండెక్కడిక్రైన సంభావనలకు వెళ్ళినప్పుడు పదిమందిని జట్టు. జేర్చుకొని 
యతండు తరవాణి మీద యుపన్యాస మిచ్చునపుడు విని తీరవలయును. మతిలేని బ్రహ్మదేవు6 
డోర్వలేక యతనిని నిరక్ష కుక్షిని జేసెంగాని నిజముగ నతనికి విద్యా పరిచయమున్న రణము 
మం వానింగూర్చి యతడు పెద్దవా6. డైనతరువాత నప్పుడప్పుడు చేసిన 
యుపన్యాసములలోని సారాంశములు కొన్ని యీక్రీంద నుదహరింపబడుచున్నవి. 


"దేవతల కమృతము మనుష్యులకు తరవాణి బ్రహ్మదేవుడు విధించినాడు. అమృతము 
మీ6ద విసుగెత్తి దేవతలు తరవాణి కొణకు తపస్సు జేసినారు. కాని యిది వారికి దొరకలేదు. 
గుక్కెడు తరువాణి త్రాగినా చంద్రుని కరంకమీన్నాక్ళుండునా? దినమునకు ముమ్మారు 
మూండు సత్తుగిన్నెల చొప్పున తరవాణి మండలము సేవించెనా సాంబమూర్తి కంఠములోని 
నలుపు హరించిపోదా? ఇది రెండు చుక్కలు నోటిలో౭ బడెనా శివునకు విసముందిన్న వెగటు 
నశింపదా? ఈ తరవాణి త్రాగియె భీముడు దుర్యోధనుని తొడలు విరుగ గొట్టెను. అర్హునుండు 
శత్రువులను జావంగొట్టెను. వానరులు వారధిగట్టిరి, ఆంజనేయులు సము “ద్రము దాటెను. 
ల క్ష్మణస్వామి మూర్చపోయినపు డాంజనేయులు 'వెజ్టీపడి సంజీవి దెచ్చెను. కాని వుప్పుకలపిన 
పుల్లని తరవాణి గిద్దెడు నోటిలోబోసిన యొక పచ్చియుల్లిపాయ నంజుకొనబెట్టినచో గిరుక్కున 
లేదీ కూర్చుండకపోయెనా? తెలివితేటలు లేవు. తరవాణికుండ నూరావుల పాడీ? పెట్టు, ఆవులకు 
గడ్డికావలె, గాదము కావలె ఒకపూట దూడ కుడుచుకొని పోవుట, మణీయొకపూట తన్ని వేయుట 
మొదలగు చిక్కులు గలవు. తరవాణికుండ కట్టి చిక్కులు లేవు అదిలేని కొంప ose 
రోగములువచ్చి నపుడు పాడుకషాయములు రుచిలేని యరఖులు త్రాగి గిజగిజ తన్నుకొనుటకంటే 
మాత్రవేసికొని తవ్వెడేసి తరవాణి త్రాగితే యెక్కడ జబ్బక్కడ యెగిరిపోవును. తరవాణి 
త్రాగుమని చెప్పని ae వైద్యుడా? కుడితి పశువుల కెంతబలమొ మనుష్యులకు తరవాణి 
యంతబలము. 


ఇట్లు పలుమా రుపన్యాసములు చేయుటతో దనివి. జెందక తరవాణికుండలు కొందరి 
యిండ్లలో బోధచేసి పెట్టించెను. మిక్కిలి రుచిగానున్న వస్తువు దిన్నప్పు డెవరైన "వహవా! యిది 
యమృతము లాగున్నదిరా' యని న్‌. రేని గంగాధరుండు వెంటనే కోపపడి ' ! అమృతము 


జు ~ జూ జై య ~ 


లాగున్నదనుచున్నావా? తరవాణలాగున్నదని చెప్పు" మని చివాట్లు పెట్టుచుండును. అట్టవాండ్రు 
చిన్నవాండ్రైన యెడల నట్టిమాటలిక నెన్న డనవలదని బుగ్గలు నులిమి యొకటీ రెండు 
చెంపకాయలు గొట్టుచుండును. ఇట్లు యాయవర _ మాధుకర _ వృత్తులచేతను 
బ్రాహ్మణార్థములచేతను గంగాధరుడు “తనపొట్ట బోసికొని మాతృసం రక్షణము. 
జేయుచుండెను. అట్లు కొంతకాలము నడచెను. గంగోధరునకు మిక్కిలి ప్రియమైన యుల్లిపాయ 
యొక్క వాసనవలె యతనికీర్తి యెంత కప్పిపుచ్చినను దాగక నలుదెసల వ్యాపించెను. తలుపులు 
వేసికొని తెల్లవారు జాముననె యెవ్వరు "జూడకుండ నతండు తరవాణి యన్నము మిక్కిలి 
రహస్యముగం దినుచున్నను లోకులెట్లో యా విషయము గ్రహించిరి. నాలుగుగోడలనడుమ 
జరిగిన యారహస్య వృత్తాంతము బయట వడుటచే లోకు లనుకొనునట్లు గోడలకు చెవులే గాక 
నాలుకకూడ నున్నదేమో యని సందేహింపవలసి యున్నది. బ్రాహ్మణార్థములకు వెళ్లినప్పు 
డపరాహ్నము తిరిగెనేని తక్కిన బ్రాహ్మణు లాంకలిచేత గిలగిల లాడుచుండగా గంగాధరుC 
డాకలిదప్పికలు లేక జాయివలె గూర్చుండుటచేతను వానినో రప్పుడప్పుడు ఉల్లిపాయ కంపు 
గొట్టుచుండుటచేతను నతండు తరవాణితో నభిషేకము జేసి చల్తికూండు నేవీద్యము పెట్టి 
యాత్మారాముని సేవించి యుండునని గ్రామవాసు లూహించి యొకటి రెండు ము. 
బిలిచి యడిగి దూషించి యతనిని బ్రాహ్మణార్థములకు6 బిలుచుట మానిరి. కొంద టజాతనికి 
వెలియని తమయిండ్ల శుభ కార్యములకు సయితము రానీయక పోయిరి. కొందజు 
మాధుకరము పెట్టుట మానిరి. యాయవరము నందు సయిత మక్షయపాత్ర మునుపటివలె 
నిండుటలేదు. ఈకారణము చేత గంగాధరు6 డేనుగుల మహలునుండి రంగస్థలము 
మార్పందలంచెను. దీర్హాలోచనమీ(ద గోదావరీ మండలమునకు€ బ్రధాన నగరమైన కాకినాడ్‌ తన 
ప్రజ్ఞాప్రదర్శనమున కుత్తమరంగమని తోచెను. తోచుటయ తడవుగ నది తల్తితోం జెప్పి మరునాడు 
పయనమైపోయెను. పోయి యక్కడ మొదట రెండుదినములు సత్రములో దాను భోజనముజేసి 
తల్లి నత్తిసరుపెట్టుకొమ్మని చెప్పి పట్టణమంతయు దిరిగి స్థితిగతులు పరిశీలించి కాకినాడలో 
నొకాలమున జనులు నీరు దొరకక వీశేష మిబ్బంది పడుచుండుటచే వారిబ్బంది తీర్చుటకై తన 
జన్మము వినియోగింప6 దలచెను. అతని నిర్దారణము తల్తికూడ నంగీకరించినందున మరునాడె 
కావడిబద్దయు రెండుమట్లు గొని తెచ్చి మొదట నొకరిద్దరి వాడుకలు సంపాదించి నీళ్ళుమోయ 
నారంభించెను. అతని చాకచక్యము కార్యశూరత మొదలైనవి చూచి పట్టణ మందనేకులు వానిని 
నీళ్ళు పోయమని కోరిరి. దినమునకు ముప్పదికావిళ్ళెనను గంగాధరుండు మోసెననుట 
యతిశయోక్తిగాదు. కాకులు కూసినవేళ లేచి సూర్యాస్తమయ మగువజకు నించుమించుగ నతడు 
కావిడి దింప డనుట నిశ్చయము. కొంతపైకము చేత జిక్కువజకు నతండు సత్రము లోనే 
కాపురముండి పిమ్మట నొకచిన్న యిల్లద్దెకు 'పుచ్చుకొనెను. గంగాధరుని పేరు పట్టణమంతయు 
వ్యాపించెను. కలకరు కచేరీలోని గుమాస్తాలు మొదలగు వారు తమలో దమరు 
సరససల్లాపములు వెసికొను నప్పుడు మనకన్న "గంగాధరుడు మిక్కిలి యదృష్టంతు6డు. చదువు 
రాక యతండు నెలకు ముప్పది రూపాయలు సంపాదించుచుండయగా మన 'మెన్నో పరీక్షలలో. 
గృతార్జులమై పదియేను రూపాయలు తెచ్చికొనుట దుర్ణటముగ నున్నదని చమిత్యారముగం 
బలుకుమందురు. తనచేత నీళ్ళు పోయించుకొనువారు నేలకొక్కంనాడు రెండుపూటలం దనకు 
భోజనము పెట్టవలసినదని గంగాధరుడు నియమ మేర్పజచి యట్లొప్పుకొన్నవారికె. నీళ్ళు 


పోయుచు6 దనతిండికి దడవుకొన నక్కజలెకుండ హాయిగం గాలక్షైపము సెయు చుండెను. 
ఎవరిపంచనైన సోలెడు బియ్యము కాచుకొని దల్లిందిను మనక ప్రత్యేకముగ నొక చిన్నయిల్లు 
గంగాధరు6 డేల బాడుగకు పుచ్చుకొనవలయు నస్‌ మీకు సందేహము య. అందుకు 
ముఖ్యకారణ మిది. తనపాలిటి కల్పవృక్షమై కామధేనువై చింతామణియై ఈ కన్న తల్లివలె తన్ను 
చిన్ననాంట నుండియు గాపాడుచుండిన తరవాణి కుండను బ్రతిప్పించుటకు€  వీలున్నను 
దనగుట్టు దాగదనియు నెజీగి యతడు ప్రత్యేకముగ నిల్లు పుచ్చుకొనియెను. నెలకు 
ముప్పదిరూపాయిలు సంపాదించుచున్నాండు గనుక గంగాధరుండు కావలసినంతధనము 
కూడబెట్టునని మీలో ననేకులు తలంపవచ్చును. కాని యట్టుతలంపంగూడదు. ఎంతచెట్టు కంత 
గాలి యన్నమాట జ్ఞాపక ముంచుకొను6డు. అతడు నలమహారాజంతవాడై ధర్మరాజంతవాడై 
ధనము గడ్డిపబికగం జూడ నారంభించెను. జూదమనందు మంచిపందెములు పెట్టుటకు 
నలమహారాజువలె రాజ్యముకాని ధర్మరాజువలె భార్యగాని గంగాధరుంనకు లేకపోయినను, 
యధాశక్తిగ నతండు కష్టపడి సంపాదించిన విత్తమెప్పటి కప్పుడు పాచిద్రవ్యము లేకుండ 
నొడ్డుచు6 దరుచుగ నోడీపోవును. అప్పుడప్పుడు డప్పులపాలగుచు సొమ్ముదాచవలసిన బాధ 
లేకుండం గాలము గడుపుచుండెను. ఎప్పుడైన నతడు గెలిచినా యా సొమ్మదివజకు చేసిన 
బుణము దీర్చుట క్రింద పోవును. అప్పుతీరగా నించుక మిగిలనా యది సింహాచలయాత 
క్రిందసరిపోవును. చిత్తజల్లు సింహాచలమని యాయూర నొక వేశ్యాంగన కలదు. దాని వయస్సు 
గంగాధరుని వయస్సుకంటె రెట్టింపు గలదు. కాకినాడ పురవాసులలో ననేకు లదివజకు 
సింహాచలసేవ చేసి చేసి విసిగి యితర దేవతా ప్రభావములు విని వారి సేవలకై 
పోయియుండుటచే నప్పుడు సింహాచలము పూజా నమస్కారములు లేక పాడు దేవాలయములో 
బూజు పట్టియున్న దేవతావిగ్రహము వలెనే యుత్సవములు లేక నల్లమందు కైనను సరిగా 
వచ్చుబడిలేక ప్రాతగుల్ల లొక్కొకటే యమ్ముకొని 'జీవనము చేయుచుండగా దాని పాలిటి 
దైవమువలె గంగాధరుడు వెళ్ళి యాదుకొని యప్పుడప్పుడు కొంత హిరణ్యము సమర్పించుచు 
దిక్కుమాలిన కుటుంబము నకు6౬ దగిన సొమ్మతనకి భగవంతు. డీయలదు. కాని యిచ్చిన 
పక్షమున నతడు గూడ దానికొక గొప్పమేడ మేటీసాహుకారులు తమ ప్రియురాండ్రకు గట్టించిన 
విధముగ గట్టించి యుండును, on ధనమీయ లేకపోయినను గంగాధరుడు. 
సింహాచలమునకు శక్తివంచనలేక యుపచారములు చేయ దలంచి తల దువ్వుట, తలయంటి 
నీళ్ళుపోయుట, గారెలు, బూరెలు మొదలగు పిండివంటలు టు. వండిపెటుట 
గుడ్డలుదుకుట, యంట్లుతోముట మొదలగు కార్యములు శంకాతంకములు లేక చెసి 
దానీమెప్పువడసి ధన్యుండగుచుండును. అతని యుదారభావమును దీని బట్టియే మీరు 
గ్రహింపవచ్చును. దానగ్రజన్ముండైన బ్రాహ్మణుండని గర్వింపక సందేహింపక యది నీచకులజు 
రాలని యేవగింపక యీపని యాపని యనక శంకింపక యట్టి యుపచారము చేసినవాడు 
సామాన్యుడా? కాకినాడలోనున్న కాలమున గంగాధరుండు కనబబచిన ప్రజ్ఞనుగూర్చి 
యొకటిరెండు మాటలు చెప్పవలసియున్నవి. గంగను మోయుటచేత గంగాధరుడు" సాక్షాత్తు 
గంగాధరు౯ డయ్యెనుననుట కలృనాగౌరవముకాదు. శివుండు తలపై నిడుకొని గంగను మో సెను. 
మన గంగాధరుడు కావడిలో నిడుకొని గంగను మోసెను. ఆ గంగాధరుడు శూలము 
ధరించుటచేత శూలియయ్యెను. ఈ గంగాధరుడు కడుపు మానమెజుంగక తినినందున 


సంభవించిన పరిణామశూల గలలాడగుటచె శూలియయ్యెను. ఆ గంగాధరుండు శిరమున 
నర్ధచంద్రరేఖ ధరించెను. ఈ _ గంగాధరునకుంగూడ _ శిరస్సునగాక పోయినమానె 
మెడమీదనర్ధచంద్రప్రయోగములు చాలసారులు జరిగెను. గంగాధరుండనేక లక్షణములలో 
శివునకు సమాను6 డగుటయేగాక నొక విషయమున నారాయణు6 డంతవాడని చెప్పవచ్చును. 
క్షీరసాగరమందు శేషశాయియై నిరంతరమువసించుటచేత నారాయణుండను పేరు గలిగెను. 
నారమనయగా జలము. ఆయనమనలా స్థానము. నారాయణు6 డనగా జలమె స్థానముగా 
గలవాడు. గంగాధరుడుగూడ తరుచుగా జలగ్రహణార్థము చెరువులలో నుండుటచే 
నారాయణు€ డని చెప్పుట తప్పుగాదు. ఒక్క నారాయణుని తోడనెగాదు, గంగాధరు ననేక 
దేవతలతో బోల్బవచ్చును. గంగాధరుడు పాకశాసనుండు. పాయకుడను రాక్షసుని 
శాసించుటచేత నీ పాకశాసన శబ్దము లోకమున దేవేంద్రుని యందు వర్తించుచున్నది. 
పాకమనంగా వంటను శాసించుటచేట గంగాధరుని యందుంయాడ నీశబ్దము సార్థకమని 
చెప్పవచ్చును. గంగాధరుడు వంట చేయునని యదివజ కెక్కడను జెప్పియుండకపోవుటచే 
నితని యందాశబ్ద మెట్లు సార్థక మగునని మీ రనుమానింపలదు. ఒకండు తర్కవ్యాకరణములను 
రెండు శాస్త్రముల యందు నిర్దుష్ట పాండిత్యముగలిగి యుండియు నేదో మ యభిమానవిద్యగ 
స్వీకరించి "యం దెక్కువ కృషిచేసి యుండవచ్చు. అట్లే గంగాధరుడు పాకశాస్త్ర మందును 
జలవాహన శాస్తమందునుగూడ నధికపరిచితు(డై జలవాహన శాస్త్రమందె యధికాభిమానముగలిగి 
విశేషాభ్యాసము సనన్‌ గ్రహింపవలయునేకాని పాక శాస్త్రమందు బరిచితి లేదని 
గ్రహింపంగూడదు. ఈ కారణమున గంగాధరునంు బాకశాస్తమందుం బరిచితి గలదని మీ 
రొప్పుకొనక పొవుదురేని సింహాచలమునకిష్ణ మైన పిండివంట వండి పెట్టుచుండెడివాం డని 
యిదివర కుదాహరింపం బడుటచేత మీరీవాద మంగీకరింపవచ్చును. ఒక సంవత్సరము శ్రావణ 
మాసములో నీయింటిమీ6ద కాకి యాయింటిమీ6ద వ్రాలకుండ నాకసము చిల్లిపడునట్ట్లు వాన 
కురియుచుండంగా గంగాధరుండు జడివానలకు లెక్కపెట్టని దున్నపోతువలే నించుకేనియం 
జలింపక నెప్పటి చాకచక్యముతో నీళ్ళు మోయచుండుటంజూచి చృందశ్శాస్తము నూతనముగ 
నేర్చికొని పద్యములు చెప్పవలయునని యుబలాటము బడుచున్న యొక బాలకవి గంగాధరుని 
ప్రజ్ఞ నొక విషయముగC బుచ్చుకొని కొన్ని పద్యములు రచించెను. ఆ పద్యములు లభింపలేదు. 
కానీ వాని యందలి భావము మాత్రము మాకు లభించినందున క్షీరమును విడిచి దాని సారమైన 
మీగడముద్ద నిచ్చి నట్లు తత్సార మిందుంబొందుపజుపంబడుచున్నది. "ఓగంగాధరా! నీప్రజ్ఞ 
వర్ణించుట “కాదిశేషువునకు వేయినాలుకలు చాలవు. నీవు కావిడిబద పట్టుకొన్నప్పుడు గాండీవము 
ధరిం చిన యర్జునుండు జ్ఞప్తికి వచ్చును. పచ్చడిచేయుటకు నీవు బండ పుచ్చుకొన్నప్పుడు 
నాగలిధరించిన బలరాముడే' జ్ఞప్తికి వచ్చును. వడ్డించుటకు పళ్ళెము పుచ్చుకొన్నప్పుడు 
సుదర్శనచక్రము ధరించిన హరి * మనంబునం దట్టును. నీపాకము నలపాక భీమపాకముల 
మించును. నీవు చిమ్మిలిముద్దలు మ్రింగుచున్నపుడు "చూచినవారు పూర్వకాలము శంకరుండు 
కాలకూట విషపుముద్ద నిట్టి మింగెనని సముద్ర మధన వృత్తాంతము జ్ఞప్తికి దెచ్చుకొని 
సంతసించు చుందురు. నీకీర్తి బుజ్జి గుంజువలె ముంజవలె సున్నమువలె చల్లవలె విభూతివలె 
మరబియ్యపన్నమువలె ముసలివాని తలవలె నెంతో తెల్లనై వ న వ్యాపించియున్నది. ఆ 
కృతిపతికిని కృతికర్తకు నాకవిత్వమునకు 'తగు దాసరికీ మెడపూసలకు' నన్నట్లు సరిపోయెను." 


ఏడవ ప్రకరణము 


భగీరథుడు మహాప్రయత్నము జేసి కష్టపడి గంగను భూమికి. దెచ్చి జగజ్జనులకు 
మహోపకారము చేసిన తెజిగున గంగాధరుండు కష్టపడి గంగను దెచ్చి కాకినాడ పురవాసుల కిచ్చి 
వారికి మహోపకారము జేయుచు గాలము. గడుపుచుండంగా నొక వైపరీత్యము జరిగెను. అది 
కాకినాడ పురవాసులు చేసికొన్న దురదృష్టము వలన సంభవించినది. ఆపట్టణమందొక 
గొప్పవైశ్యునియింట వివాహము జరిగెను. విజయ నగరమునుండి మగపెండ్లివారు తరలివచ్చిరి. 
కన్యాప్రదాత లక్షాధిపతి, వరుని తండ్రియు నట్టివాడె. సుముహూర్త సమయమున వందల కొలది 
జామారులు శాలువలు పెద్దకాసులు పిల్లకాసులు కన్యా ప్రదాత సభలో వెదజల్లెను. కుండలములు 
ధరించినవారికి రుద్రాక్షలు దాల్సినవారికి పిండికట్టు పెట్టినవారికి పిల్లజుట్లవారికి దర్భాసనాల 
వారికి సిఫారసులు దెచ్చికొన్నవారికిని నివిశేషముగ ముట్టను. అందు “గంగొధరున కొక్కటియు 
ముట్టలేదు. అతని కెవ్వరు సిఫారసు చేయలేదు. అందుచేత గాకినాడ పురవాసు లందరు 
గృతఘ్నులని యతండెంచుకొనెను. చెంబు చేతితో నెత్తి కాకినాడలో దాహము పుచ్చుకొన్న వారిలో 
ననేకులు గంగాధరునిపేరు తలంచుకొనవలసినదేకదా. వేదశాస్త్రములు రాక వర్రికుక్కలవలె 
వీధులవెంటం దిరుగ బండవాండ్ర కెందబకు మొగమాటమి చేత సిఫారసులచేత 
బండితసంభావనలు జామారులు ముట్టలేదు? అదివజకు వెంకన్న సుబ్బిగాడు గంగన్న యను 
పేరుగల నిరక్షరకుక్షులు నీళ్ళ బ్రాహ్మణులు వంటబ్రాహ్మణులు నాలం డాహితాగ్నులై 
వెంకటావధానులు, సుబ్బన్న దీక్షితులు, గంగప్ప సోమయాజులు నను బిరుదులు ధరించిరి. ఎన్నో 
దర్భాసనముల బూజు దులుపయిడెను. ఎన్నో జారీ చెంబులెల్ట గాం దోమబడి హస్తముల 
యందమరెను. ఎన్నో చినింగిన శాలువలు బుజముల నలంకరించెను. ఒక కోమటి యందుకొన్న 
వెలయాలి చెల్లెలి నువిచుకొన్న నొక వంట బ్రాహ్మణుని కా కోమటి సిఫారసు జేసి పండితు6€ డని 
పిలకాసిప్పించేను. ఆబ్రాహ్మణుండు గూడ శాలు వెక్కడో యెరువు దెచ్చికొని తలకు జుట్టుకొని 
యాపూటకు గరిటి యావలం బారవైచి గంటము దాంటియాకు చేతల బుచ్చుకొని “గొప్ప 
పండితునివలె కనంబడెను. గంగాధరున కటి యుపాయము చెప్పువా రెవ్వరు లేకపోయిరి. అతనికి 
స్వయముగ నుపాయము తోంచలేదు. తోండి వంటబ్రాహ్మణునకు బిల్లకాసు దొరకుటయెగాక 
పండితుడని గౌరవము గూడ సభలోనం గలిగినందున గంగధరుని కడుపులో మంట హెచ్చెను. 
మనంబున మత్సరము వృద్ది. బొందెను. పురవాసులపై నలుక రెట్టింపయ్యెను. ఆనాంటి కెట్లో 
కోపము లోలోపల జీర్లము౮ చేసికొని యత6 డింటికింబోయి సదస్యము నాండెక్కువ సంభావన 
దెచ్చుకొనుట కుపాయము వెదకుంచు దనచేత నీళ్ళుమోయించుకొను నొకరిద్దరు పెద్దమనుష్యుల 
యెద్దకు వెళ్ళి సిఫార సిమ్మని యడిగెను. న షోడశ కర్మాధికారివా? 
వష ంతేక వా ఏమనీ సను. "సిఫారసు నియ్యంగలను? నీళ్ళ బ్రాహ్మణునకు 
సిఫారసిచ్చిన పక్షమున నాగౌరవ ముండునా?” అని యొకండు బదులు చెప్పెను. సు 
పెండ్దివారి es! నని మజియొకండు త్తరము౯ జెపె పెను. ఆ పలుకులు వినంగానె గంగా ధరున 
కెంతకోపము వచ్చినదని చెప్పను? "ఛీ! మీకు విశ్వాసము లేదు. ఇకమీద మీ యిండ్లలో నీళ్ళు 
మోసితినా కాశీలో గోహత్య చేసినట్లె' యని మహాకోపముతో వారియిండ్లు వెడలివచ్చి "యొక 


_ = we iO టన లు కడ 


నిర్భాగ్యుండు నాకు సిఫారసు చెయుటెందుకు? దెవుండిచ్చిన కాళ్ళు చెతులు నుండంగా నొకరి 
నాశ్రయింపనేల' యని మజెవంరిని సిఫార సడుగక స్వయం సహాయమె మంచిదని 
తత్రయత్నముC జేయుచుండెను. సదస్యమునాడు బ్రాహ్మణసంతర్పణ మైనతరువాత సంభావన 
సాయంకాల మీయందల.6ఏి పెండ్డవారు భోజనానంతరమున బ్రాహ్మణులు నందణ నొకదొడ్డిలోం 
బెట్టిరి. రెండువేల బ్రాహ్మణ్యము "చేరెను. ప్రతివాండు ముందుగా సంభావన గ్రహింపవలయునని 
యొండొరులం ద్రోసికొనుచు ద్రొక్కికొనుచు విసనగబ్జలతోం గొట్టుకునుచు. దిట్టికొనుచు 
బ్రాహ్మణులాకాశము పగులుతున్నట్లురచుచుండిరి. సంభావనలిచ్చుటకు మొదలు పెట్టునప్పటికి 
సాయంకాల మయ్యెను. గంగాధరుండు దృఢదీర్హ కాయుండగుటచే. దనకంటె ముందున్నవారి 
నెందటినో వెనుకకు లాగివైచి ముందుకు వెళ్ళిపడీ తన సంభావనకు6 చేయిచాచెను. పెండ్డవారు 
వివాహ మైనవారికి రూపాయి చొప్పున బ్రహ్మచారుల కర్ణరూపాయి చొప్పునను నీయందలంచిరి. 
పాపము ! గంగాధరుడు ముప్పదియేండ్ల వయసువాండై చిన్న తాడిచేట్టంత పొడుగున్నను 
వివాహితుండు కాకపోవుటచే నేం డెనిమిది సంవత్సరముల వయసు గలిగి యతని మోకాలంత 
పొడుగై నలేని చిన్న బ్రహ్మచారులకు ముట్టినంత సొమ్మేముట్టెను. గంగాధరునివంటి ప్రజ్ఞాశాలికి 
మహాభిమానికి నిదియొక గొప్ప యవమానముకాదా? కన్యా ప్రధాన కాలమున "జరిగిన 
యవమానమున కిది తోడై యతని మనస్సు మజింత మండింపం జేసెను. వివాహము కాని వెలితి 
యప్పుడతనికి. గనయిడెను. క్రతువులను జెసిన సోమయాజు లగ్నిగోత్రము నిమిత్తము వివాహము 
చేసికొన వలసి వచ్చినట్లు సంభావనల నిమిత్తము గంగాధరుడు వివాహము జేసికొన వలయునని 
యప్పుడు నిశ్చయించుకొనెను. సింహాచల "మతనికి భార్యయె యుండినను భార్య యున్నదని 
చెప్పుకొనుటకు వొంటిపోగు జందెము దీసి నాలుగుజందెములు వేసికొనుటకు వీలులేదుకదా. 
పెండ్డి వా రర్ధరూపాయ చేతిలోం బెట్టగానే విధిలేక యది పుచ్చుకొని గంగాధరుడు మనస్సులో 
నున్న మంటయొక్క పొగ యేమో యన్నట్లు కనుబొమలు బిరుసులై విజృంభింప ధుమధుమ 
లాడుచు నా వలకు బోయెను. ఆ దినమున సింహాచలము రెండురూపాయలు తెమ్మని 
యాజ్ఞాపించెను. _ పెండ్లివారు. గొప్పవారు కదా రెండేసి రూపాయరిత్తురని యతండు 
నిశ్చయించుకొని వెళ్ళెను. కాని “చేతిలోయబడిన దర్ధరూపాయి మాత్రమె యయ్యెను. 
వ. దీసికొనివెళ్లక పోయినచో సింహాచలము చీపురుగట్టపూజం జేయును. అదీ 

సుపడి యొక వర్తకుని యొద్ద గులాబీరంగు పట్టురవికెల గుడ్డ వెలకు దీసికొనిపోయెను. ఆ 
య మరునాం డుదయమున నిచ్చితీరవలె. ఈయనీ యెడల దనకు గాని దానికిం గాని మాట 
దక్కదు. పాపము! గంగాధరునకు గొప్పచిక్కు సంభవించెను. ఇదియా గొప్ప చిక్కని చదువరులు 
నవ్వుదురు గాబోలు. ఎవరిమట్టుకు వచ్చిన గాని వారికి తెలియదు. మీ కిటువంటిచిక్కు 
wee గాని మీకు తెలియదు. ఈ విషద్రోగమునకు మంచిమందేది యని 
గంగాధరుండు కొండొక సేపాలోచించి యిట్లునిశ్చయించెను. "నేనిప్పుడె బజారునకు వెళ్ళి 
కోమటి కోటయ్యవద్ద సీమనూలుజందెములజతకొని మెడలోవైచుకొని సంబావననిచ్చునట్టి దొడ్డికి 
వెనుకవైపుననున్న గొడ యెక్కి దొడ్డిలో దుమికి రెండవసారి సంభావనకు వెళ్లెదను. మొగ 
మానవాలు తెలియకుండ విభూతి" పాముకొని యెదను, దీనితో మరియొక రూపాయ 
చేతయిడును. పైమాట చూచుకొనవచ్చు" నని నిశ్చయించుకొన్నట్లు వెంటనే జరిగించెను. 
పదివందల రూపాయలు కర్చుపెట్టినను లభించుటకు దుర్లభమైన పెద్దజందెము గంగాధరునకు 


క్షణములొ మంత్రములతొం బనిలెక నాలుగుడబ్బులతొ లభించెను. అతని బుద్దికుశలతకు 
చదువరులు సంతోషింతురని మా యభిప్రాయము. నూతన యజ్ఞోపవీతధారణమేన వెనుక 
విభూతి పాముకొని క్రొత్తపలుపు మెడనిడ్డ దున్నపోతువలె వెలయుచు నతండు దొడ్డి 
వెనుకకుంబోయి వానదెబ్బచేత మదురూడి “పోయిన భాగమున మెల్లగా గోడ యెక్కెను. 
ఈశ్వరుడు తోడపడకో మున తరువాత మానవప్రయత్న మేమి సాగును? గంగాధరుడు 
దృఢశరీరము గలవా౭ డగుటచే నతని శరీరభారమున గోడ విరిగిపడెను. గోడలో గంగాధరుడు 
గూలెను. కుడిచెయ్యి విరిగెను. పడగానే కొంచము సేపు సృతిదప్పెను. వీధివైపునకు. బడినందున 
దారిబోవువా రెవరో చూచి గంగాధరుC డని తెలుసుకొని యొక బండిమీంద౯ బడవైచి యింటికి 
దీసికొనిపోయిరి. కొన్ని దినము లతండు మంచముమీద నుండి లేవనేలేదు. ఆసుపత్రికి వెళ్ళి 
వైద్యము జేయించుకొమ్మని కొంద రతనికి సలహా యిచ్చిరి. కాని యాసుపత్రి వైద్యులను 
దొరతనమువా రభిమానముచేత నిలుపుచున్నారు. కాని వారికి వైద్య మేమియు౯ దెలియదని 
మొదటనుండియు నతని నమ్మిక యగుటచే నతండా పొంత బోవక కుమ్మరగురవయ్యను 
బిలిపించి ఏంబదిరూపాయలిచ్చుట కొప్పుకొని చేయి వానిచేత తోమించుకొన నారంభించెను. 
చెయ్యి యెకవిధముగ స్వాధీన మగునప్పటి కారుమాసములు పట్టెను. ఆ యారుమాసములు తల్లి 
యన్నము దినిపించెను. ఏడవమాసమున నతని కన్నము దినుటకు మాత్రము చేయి 
స్వాధినమయ్యెను. కావడి మోయుటకు బిందె లెత్తుటకు నది స్వాధీనము గాకపోయెను. కాంబట్టి 
ను పురజనుల భాగ్యదోషమున గంగాధరుండు పూర్వపు స వదలవలసి వచ్చెను. తల్తీ 
యక్కడక్కడ పనిచేసి యీ యాజుమాసములతనిని బోషించెను. పైగా నూరురూపాయ 
లప్పయ్యెను. చిరకాల మన్నవస్త్రము లిచ్చి సకలసౌఖ్యము లిచ్చి పోషించిన 'కావడిబద్దను మట్లను 
మూలం బాజవైవలసి వచ్చినప్పుడు సంపూర్ణ శస్త్ర సన్యాసము జేయు మహావీరుడు వలెను 
గదాగాండీవములు జమ్మిచెట్టుమీంద దాచిన  భీమార్జునుల వలెను గంగాధరుండు కన్నులనుండి 
జొటజొట బాష్పములు దొజంగ నేడ్చి యటమీంద నుదరపోషణ మెట్లని విచారింప జొచ్చెను. 
అతని చేయి విరిగిన దినములలోనె మాతామహుండైన యన్నప్ప యవతారము. జాలించెను. 
తండ్రి తన్నథో గతిపాలుచేసినను సహజమైన పితృ ప్రేమచే బిచ్చేమ్మ కొంత వగచి యొకసారి 
తల్లిని జూడందలంచెను. కాని కుమారున కన్నము దినిపించువారు లేకపోవుటచేతను విశేషించి 
గంగాధరుండు వెళ్ళందలంచినందుకు EE Ne మానుకొనియెను. గంగాధరుని 
భవిష్యద్వృత్తిని గూర్చి తల్లికి గూడ మనావ్యధ కలిగెను. అందజీకంటె సింహాచలమున కెక్కువ 
విషాద ముదయించెను. గంగాధరుడు పరిత్యజించిన పక్షమున గాకినాడ పట్టణములో దాని 
మొగము జూచువారు లేరు. కావున దాని విచారమున కంతములేదు. నారు వోసిన దేవుడు నీరు 
పోయకమానండని గంగాధరునకు గట్టినమ్మకము కలదు. అతని విశ్వాస ప్రకారమె యతని 
కదృష్టము కలిసి వచ్చెను. కాకినాడలో నదివజకు నగ్నిప్రచ్చాదనములు, తిలదానములు 
పట్టుచుండిన బ్రాహ్మణు డొకడు మృతినొందెను. ఆ న్లానమాక్రమించుటకు6దగినవా రెవ్వరని 
పురవాసు లాలో చించుండ నంతలో గంగాధరుడు దానందుకుం దగిన వాడననిచెప్పి 
గ్రామపురోహితులను సభాపతులను నాశ్రయించెను. వచ్చిన దానిలో. గొంతభాగము వారి 
కిచ్చునట్లు గంగాధరు డొడంబడినందున వారా పదవి కితనినె పట్లాభిషిక్తుని జేసి యెజీగినచోట్ల 
"నితండు. మనల నందణ నమ్ముకొన్నాయడు గనుక నితనికే.. యియ్యవలయు" ననిచెప్పి 


యెణుంగనిచొట్ల నితడి ఏ పిల్లలు కలవాడు, బహుకుటుంబికు(6డు పెద్దమునుష్యు6 డని చెప్పి యెట్లా 
వా రీయందలంచుకొన్న దానికన్న నధికముగ నిప్పించి యుపకారముగ జేయంజొచ్చిరి. అట్లు 
వచ్చిన ధన మతండు నాలుగు భాగములుగ విభజించెను. "శరీర మాద్యం ఖలు ధర్మసాధన'" 
మన్నారు గనుక నొక భాగము తన సంరక్షణము నిమిత్తము, రెండవభాగము తనకు దానము 
లిప్పించిన పురోహితుల నిమిత్తము, మూడవభాగము తనకు బాహ్యప్రాణమైన సింహాచలము 
నిమిత్తము, నాల్లవ భాగము నిరు పీదయైన తన్ను నలచక్రవర్తి యంత వానిని జేసిన జూదము 
నిమిత్తము నతండు వినియోగించు చుండెను. ఈ వృత్తి యవలంబించిన తరువాత నెప్పటి 
కప్పుడు కావలసినన్ని ధాన్యము, లెక్కలేనన్ని కీ పఏటలు, నెంచరాని చెంబులు తినుటకు వీలులేనన్ని 
యరటికాయలు కందదుంపలు మొదలగు కూరలు విశేషించి యెన్నో మంచములు నెన్న 
పరుపులు నెప్పటి కప్పుడు రొక్కము, కావలసినన్ని బియ్యము మొదలగునవీ చేకూరం జొచ్చెను. 
ఎప్పటి కప్పుడీ వస్తువులతో నిల్లు నిండి చాలకపోయెను. విశూచి మశూచి మొదలగు జాడ్యములు 
ప్రబలినపుడు మంచములు మొదలగునవి స్థలము చాలమి, యింటికి పట్టుకొని వెళ్ళుటకు 
వీలులేక, యప్పటి కప్పుడె బేరములిచ్చి యమ్మవేయుచుండును, కూరలు కావలసినవారికి తల్లి 
దానము చేయంజొచ్చెను. పూర్వము తాను తల్లియు జాపలమీదనే బండుకొనుచు వచ్చిరి. 
ఇప్పుడు తల్లికి మంచము పరుపు, తనకు మంచము పరుపు, సింహాచలముయొక్క గృహమున 
మూడు మంచములు మూండు పరుపులు, తనస్థితి కొంచెము స్థిరమైనతరువాత గంగాధరుడు 
కొంచెము త్రాడుబారి పురోహితుల కీయవలసినభాగము క్రమక్రమముగ నేదోవంక బెట్టి 
యెగబెట్టంజొచ్చె. అందుచేత కొంచెము డబ్బుచేత నిలువజొచ్చెను. అదివరకునల్లమందుకైన 
సరిగాడబ్బు లేని తల్లి బియ్యము పప్పులు మొదలగునవి యిరుగుపొరుగువారికమ్మి కొంతసొము 

చేసికొనియెను. అతని జాతకమావిధముగ మహోచ్చదశ గలిగి పెళ్ళున వెలుగుచున్న వ. 
నతని కొక గొప్ప విపత్తు సంభవించెను. ఇంచుమించుగా గాకినాడ వచ్చినది మ. యతని 
యర్థదేహమైయుండిన | సింహాచలము కాలధర్మము నొందెను. సింహాచలము పెద్దదగుటచేత దాని 
మరణ మంత లోకవిరుద్దముగ లేకపోయినను గంగాధరుండు చిరకాల సహవాసము చేత 
మిక్కిలివగచి పదిదినమురిన్నము దినక యేమియుం దోంచక పిచ్చివానివలె దిరిగి మిత్రుల 
యారడింపుల వలనను మరికొందరు చేసిన జ్ఞానోప దేశము వలనను ధైర్యము. దెచ్చికొని కొంత 
దుఃఖోపశమనముం  జేసికొనియెను, కానీ సింహాచలము మీందం దనకు గల 
యనురాగాతిశయము6 దెలియంజేయుటకు దాని పేరుగ నొక్క పిల్లయైనను లేకపోయెను గదా 
యని సలుమాజు విచారించెను. అయినను విచారించిన గార్యము లేదని గ్రహించి దాని 
కుత్తరగతులు కలిగింపవలెనని రమారమి యెంబదిరూపాయలు కర్చుజేసి దాని కులమువాం 
డ్రందజు మెచ్చున ట్లుత్తరక్రియలు చేయించి సంతర్పణ చేయించెను. జ్ఞానము వచ్చినతరువాత 
నతనికి గలిగిన గొప్పకష్ట మిదియె. సింహాచలము బ్రతికియున్నపుడు మూండునాలుగు దినముల 
కొకసారి గంగాధరుండు దానికి నల్లమందు. గొనితెచ్చి యిచ్చుచుండువాండు, గావున నది 
మృతినొందిన తరువాత నాణుమసముల వరకు నల్లమందు దుకాణము కనయిడినపుడెల్ల నతడు 
పట్టరాని దుఃఖము గలిగి యే గోడకో జేరబడి కొంతసేపేడ్చి పోవుచుండును. దైవవశమున 
సింహాచలము తోడ ee విడిపోయిన తరువాత గంగాధరుడు నిస్తుహుండై మజి 
యొకతె సహవాస మపిక్షింపక వివాహము జేసికొనవలయునని దీక్షగలిగి ధనము నిలువం 


జెయదలంచెను. కాని జూదపుపాక వానిప్రయత్నమునకు విఘ్నము గలిగించుచు వచ్చెను. 
అక్కడకు వెళ్ళకుండవలయు నని యప్పు డప్పు డతండు నిశ్చయము జేసికొను చుండును. కాని 
యభ్యాసముచేత ప్రయత్నము లేకయే కాళ్ళు వాని నక్కడకీడ్చుకొని పోవజొచ్చెను. జూదపుబాక 
జగన్నాయకపురములో సముద్రపు టొడ్డున నొక మూలగ నుండెను. గంగాధరుండు పనిలేనప్పుడు 
పట్టపగలును; పగలు పనియున్నపుడు తప్పక రాత్రివేళను భాగ్యవంతుని నిర్భాగ్యుని, నిర్ఫాగ్యుని 
భాగ్యవంతుని క్షణ కాలములో జేయగల యాద్యూత గృహమునకు? పరమభక్తుండు 
దేవాలయమున కరిగిన ట్లరగి యోపిక యున్నంత సమర్పించి వచ్చుచుండును. అతండు 
తీరికగనున్న కాలము సీంహాచలము గృహమునకు ద్యూతగృహ్యమునకు సమానముగ 
విభజించెను. ఇప్పుదు సింహాచలయాత్ర కట్టుబడి పోవుటచే తత్కాలముంగూడ 
ద్యూతగృహమునకి వినియోగింపం జొచ్చెను. 


ఇట్లుండC బూర తెనాలి రామలింగము యొక్క పిల్లికి పాలు చూడగనె భయము 
గలిగినట్లు జూదపుబాక పేరు చెప్పంగానె గంగాధరున కడలు "పుట్టించునట్టి వైపరీత్యమొకటి 
జరిగెను. ఒక యమావాస్య నాటిరాత్రి యేడెనమండుగురు జూదగాండ్రు మైమరపించు 
సంతోషముతో జూదమాడ నారంభించిరి. పొరుగూరి నుండి వచ్చిన యొక కాంపువాండు 
నాటిరాత్రి లక్ష్మీ కటాక్ష సంపన్నుండై యెదువందల రూపాయలు గెలుచు కొనెను. ఓడి 
పు గలిగిన పరాభవమునకుం దోడై ధన నష్టము జూదగాండ్రకు మేరలేని 
మత్సరము గలిగించెను. ఆ కాంపువాడు గెలిచిన విత్తము మూటంగట్టుకొని స్వగ్రామమునకుం 
బోవే సమకట్టెను. మరల జూదమాడ వలసి దని తక్కిన జూదరులు వానీని బలవంతము పెట్టిరి. 
ఎంత నిర్భంధించినను వాడు పందెము వేయనని బిబ్లబిగిసి కూర్చుండెను. గంగాధరుండుం 
గూడ కాలు వానిని జూచి "నీకిది న్యాయము కాదు. అందరిసొమ్ము నీవు గెలుచుకొని మూట 
గట్టుకొని పోవుట మంచిదికాదు. తెల్లవారినదాక నీ వాడి యప్పటి కెంత సొమ్ముండునొ యది 
పట్టుకొని పోవుట ధర్మ" మని హితోపదేశము. జేసెను. కాపుపాడు గంగాధరుని మాటా లెక్క 
సీయం డయ్యె. ఇద్దజు ముగ్గురు జూదగాండ్రావలకు6 బోయి యేమో గుసగుస లాడి తిరిగి 
పాకలోనికి వచ్చిరి. కాంపువాండు మూట పట్టుకొని లేచెను. అప్పు డిద్దణు జూదగాండ్రు వానిని 
రెండు తన్నులు తన్ని నేల బడవైచి నోట గుడ్డలు గ్రుక్కి చెప్పుల కాళ్ళతో గొంతుమీ6ద ద్రొక్కి 
గడియలోం జంపిరి. అట్లు చేయుదు మని వారు గంగాధరునితో నాలోచింపలేదు. అంత పని 
జరుగునని యత డెన్నండు దలంపలేదు. అతల డాజానుబాహుడైనను మున్నెప్పుడు 
గ్రార్యమెజుంగని బ్రాహ్మణు. డగుటచే నతని కాళ్ళు గడగడ వడయెను. మేన ముచ్చెమటలు. 
బోసెను. అయ్యో! అయ్యో ! ! యను నవ్యక్త ధ్వని తప్ప యతనినోట మారుమాట రాదయ్యెను. 
తక్కిన జూదగాండ్రు కాంపువాని శవమునకు రాళ్ళుకట్టి సముద్రములో బాజవేయ వలయునని 
బండల నిమిత్తము వెదకు చుండగా నంతలో దొంగ లాంతరు చేత. బుచ్చుకొని జూదపు బాకలోం 
దమ కేర్పడిన మామూలు వసూలు చేసుకొనుటకై ముగ్గురు పోలీసువాండ్రక్కడకు వచ్చిరి. 
అందులో" నొకడు హేడ్డు. తక్కినవాం డ్రిద్దణు సామాన్య భటులు. ముందుగా వారు పాకలో 
బ్రవేశించం జూదగాండ్రకు నాయకుడైన వేంకటస్వామి లేడని యొకడుత్తరము జెప్పెను. ఆ 
పండుకొన్నవారెవరని యొక డడిగెను. రెండవవాడు మరికొంత ముందుకు బోయి చూచి 


ee.) ~ య ఎలో హూ [1 యి 


"వాయడు పండుకొనలెదు, చచ్చిపడ యున్నాం' డని హెడ్డుతొ బదులు చెప్పెను. "ఓరి 
తుంటరులారా! కూనీ చేసినారా ? ఇపుడు మిమ్ముందజును “బట్టుకొని స్టేషనుకుం దీసికొని 
పోదును. నిలువుండు నిలువు" డని హేడ్ల్డధికారముం జేసెను. "రాళ్ళ “నిమిత్తము వెళ్ళిన 
వెంకటస్వామియు మజీయొకడును వారి రాక జూచి పిక్కల బలమును శరణుజొచ్చి తిరిగి 
చూడక యొక్క పరుగున నిల్లుజేరిరి. గంగాధరుడు తక్క తక్కినవారంద జా నరహత్యలో నేదో 
కొంతభాగము కలవారె. పోలీసువారిని జూడంగానే గంగాధరుని మీంది మ. మీందికి 
పోయెను. హేడ్డు కోర చూపులు చూచి "యిప్పుడు మిమ్మందరను అరెస్టు చేసి నాము, పాక 
వదలి వెళ్ళవద్ద'"నీ హుంకరించి పలికెను. రాజభటులను బ్రసన్నుల జేసికొోనుటలో నాజితేజీన 
జూదరులిద్దణు ముగ్గురందులో నుండిరి. అందొకడు హేడ్డు నావలకు బిలిచి రెందు జేతులు 
బట్టుకొని 'యిట్లనియెను. "అయ్యా ! మీరిందులో మమ్మీలాగున శ్రమ పెట్టం గూడదు. ఏండాదికి 
మీకు ముప్పదిరూపాయలు కానే ప్రబులు లందజికి నేబది రూపాయలు. మీ యిన స్పెక్షరుగారికి 
ప్రత్యేకముగా నూరు రూపాయలు, మామూళ్ళిచ్చుచున్నాము. అవిగాక మీపై యుద్యోగస్తులు 
వచ్చినా రన్నపుడు కోళ్ళు, కోడిగ్రుడ్డు, రెండు మూడుసారులు మేంకలు, పాలు పెరుగు 
మీకిచ్చినాము. చిక్కువచ్చినపుడు కాపాడకపోయిన మేమేమి కావలసినది? అతనిని మేము 
చంపలేదు. వాండు జూద మాడుటకు వచ్చిన మాట నిజము. అతనికి రాంగానే గుండెలలో 
నొప్పివచినది. జాముసేపు గిజగిజ తన్నుకొని చచ్చినాండు. ఇదిగో యైదువందల రూపాయల 
మూట; అది తమరు పుచ్చుకొని యనుగ్రహించి మమ్మొక దరికి జేర్వవలయును." ఆ మూట 
చూడంగానే యతడు కూనీమాట మజచెను. "ఏడిచినట్లెయున్నది, గుండెలలో నొప్పివచ్చి 
యితండు పోయినమాట నిజమైయుండవచ్చును. కాని తరగా నేదియొ యొకటి తేల్చుకొండి. 
రెండుజాములు దాటిపోయినది. మీరు మంచివాళ్ళన్నమాట నాకు తెలియను గనుక 
వదలివైచినాము. మజీయొకరైతే యీపాటికి మిమ్మందరను స్టేషనులో బెట్టియుందును. ఇంక 
మేమిక్కడ నుండగూడదు. మీ పని మీరు చేసికొనులోడని భటుల నిద్దరను వెంటబెట్టుకొని 
యతండు పాపము మూట గట్లుకొన్నట్లై యైెదువందల రూసాయలు మూటగట్టుకొని భటులకు 
జెరియొక పాతికరూపాయ లిచ్చి తన జాతకము మిక్కిలి గొప్పదనియుం దనయట్టి 
యదృష్టవంతుండు లేండ నియు నెంచికొనుచు నింటికి. బోయెను. రాజభటు లరిగిన తరువాత 
కొందరు జూదరు లా శవమునకు రాళ్ళుగట్టి సముద్రములో పారవైచిరి. అదియెల్ల గంగాధరుండు 
చూచుచు నూరకుండెను. ఆ కార్యము వలదన్న పక్షమున వారు తన్ను గూడ చంపుదురేమో 
యని శంకించి నోరు మూసికొని యూరకుండెను. శవమును బాజవైచి జూదగాం డ్రొకండు 
పోయిన దెస కొకండు పోవక జారిరి. అందటు వెళ్ళినతరువాత గంగాధరుండు మిక్కిలి 
భయపడుచు మాటిమాటికి వెనుకకు ముందునకు జూచుకొనుచు నులికిపడుచు 
జగన్నాయకపురము దాటి కాకినాడ వెళ్ళి యొక యరుగుమీద౯ బండుకొని నిద్రపట్టక కాంపువాని 
విగ్రహమె మాటిమాటికి. గన్నులముందర గనబడ _ వెరగందుచు లేచి కూర్చుండి 
తెల్లవారునఫ్సుడేటికింబోయి స్నానముచేసి యా దిన మన్నము దినక యే పనియు జేయజాలక 
జబ్బుగానున్నదని ముసుగు పెట్టుకొని పండుకొని యిక ముందెన్నడు జూదమాడకూడదు. 
నాయెత్తు ధనముపోసినను జూదపు బాకలోనికి వెళ్ళంగూడదు, నేటితో నాకు బుద్దివచ్చిన' దని 
నిర్దారణము. జేసికొనియెను. చేసికొనుటయేగాదు ఆనిర్ధారణము_ ప్రకారము యావజ్జీవము 


నడచుకొనియెను. ఎప్పుడైన జూదముమిద ధ్యానము పారెనా నాటిరెయి దారుణకర్మ యతనికి 
జ్ఞాపకమువచ్చి యా సంకల్పము మరల్చుచుండును. సింహాచలము మృతినొందుట చేతను 
జూదముమీంద వైరాగ్యము పొడముటచేతను వివాహము గురిచేసుకొనుటచేతను గంగాధరుడు 
కొంతసొమ్ము నిలవంజెసెను. అతని యిల్లు ధనధాన్య సమృద్ధిగలదై వెలయుచుండెను. పలుమారు 
చూచి మందపల్లి నివాసు6డైన కోట కోనప్ప యను బ్రాహ్మణుండు పిచ్చమ్మ బ్రతిమాలినమీదట 
రెండు సంవత్సరముల వయస్సుగల తన కూతురిని నాలుగు వందల రూపాయలు పుచ్చుకొని 
గంగాధరున కీయ నిశ్చయించెను. అప్పుడు గంగాధరునకు నలుబది సంవత్సరములు వయస్సు. 
ముక్కుపచ్చలారని చిన్నబిడ్డను నలుబదియేండ్ల వాని కిచ్చి పెండ్లి చేయుచున్నావాయని కోనప్పను 
కొందరడుగ నత డిట్లనియెను. దైవానుగ్రహము కావలెను కాని చిన్నయేమిటి పెద్దయేమిటి,మొన్న 
నీ మధ్య పదియేండ్లపిల్లను పదియాటేండ్ల పిల్లవానికిచ్చి లక్షాధిపతియైన యొక బ్రాహ్మణుడు 
వివాహము జేసినాండు. మూండు నెలలు లీరగకుండంగనే పిల్లవాండు పోయినాండు. మా 
పినతండ్రిగా రరువదియేండ్డు వచ్చిన తరువాత పెండ్లి జేసికొని నలుగురు కొడుకులను కన్నాడు. 
అదృష్టము ప్రధానము కానీ వయస్సుకాదు. అది “యదృష్టవంతురాలైన పక్షమున మం శ్వర 
స్వామివారి యనుగ్రహముచేతనైనను దానికడుపున నాలుగు కాయలు కాయకపోవు. ఇంతకు 
గంగాధరునియొక్క వంశము నిలబెట్టి పున్నెము గట్టుకొనవలెనని మంచి యుద్దేశముతో 
పిల్లనిచ్చుచున్నాను. కాని యెల్లవారివలె నేను కేవలము డబ్బే ప్రధానము జేసికొని పిల్ల నిచ్చుచున్న 
యాశాపాతకుడను కాను. భాగ్యవంతునకు భూములున్న వానికి బ్రతిమాలి యెవరో యొకరు 
కాళ్ళు కడిగి వరదక్షిణనిచ్చి కన్యాదానము జేయుదురు. ఇటువంటి వానికి పిల్లనిచ్చుటయే 
యిచ్చుట. పిల్లమీద నాలుగువందలు పుచ్చుకొన్నప్పటికి మా కవి పెండ్లి కర్చులక్రింద సరిపోవును. 
అందులో మిగులునదిలేదు. మేము తిన్నదిలేదు. వట్టి యల్లరేకాని 'నాకిందులో లాభములేదు. 
ఒకవేళ పుచ్చుకొనుట దోషమైనప్పటికి వంశము నిలిపిన పున్నె మెక్కడిపోవును. వరుండా 
దిట్టమైనవాడు. కావలసినవా6డు. మా పెద్దలు వాళ్ళ పెద్దలు గలసి యొక కుటుంబము లాగున 
నుండెడివారు. పెండ్లి కుమారునకు ముక్కు వంకర కన్ను "వంకరలేవు. అన్నోదకము లిచ్చి యాలు 
బిడ్డలను బోషింపగల సమర్థుడు. సాంప్రదాయము మాట మనము వేరే న నక్కజలేదు. 
కాదాయెనంటె నీళ్ళుమోసి నాండా? దానికేమి, డబ్బులేనప్పు డేపనియైన జేయప్‌చ్చును 
అందుచేత నేను గంగాధరునకు నాబిడ్డను తప్పక యిచ్చెదను. 


అనుకొన్నట్లు వివాహము జరిగెను. వివాహములో బెండ్లికూంతురు మారము పెట్టి 
యరంటిపండ్లు దిన్నందున జలుబుచేసి జ్వరమువచ్చి బాలపాపచిన్నె గనంయబడెను. కానీ 
యగ్గి పెట్టెలు "బొగచుట్టలు గంగాధరునియెద్ద నెప్పుడు సిద్ధముగ నుండుటచే నతండు 
బ్రహ్మాస్త్రమువలె పొగచుట్టదెబ్బ ప్రయోగించి భార్యను బ్రతికించు “కొనియెను. పొగచుట్ట కాల్చుట 
దోసము కాదనియు నొకా నొకప్పు డది మహోప కారక మనియు దానివలన నెన్నో 
ప్రయోజనములు కల వనియు నప్పుడు గంగాధరుడు తన చుట్టుజేరిన బంధుగణము నకు జెప్పి 
చక్కని లంకాకుచుట్టలు హోమము జేసినపక్షమున దేవతలు సయితము దానివాసనలకు సొక్కి 
మనము చెప్పినట్లు విందురని యుపన్యసించి దాని రుచి దాని వాసన దానిషోకు నెజుగని పరమ 
శుంఠలు గొందణు వైదికులు తహంలర కాని దాని రస్‌ మెటీ6గిన బు దానిని సవల కొని 


యుందుదురని వక్కాణించి యదివర కలవాటు లెని వారందజు నింకమిందనైన యలవాటు 
చేసికొని సౌఖ్యమనుభవించ వలసినదని హెచ్చరించి కట్టకడపట నిట్లనియెను. "నాకే శంకరాచార్య 
స్వాములవారి యధికార మున్నపక్షమున చుట్టకాల్చని చచ్చువేధవ లందజిని వెలి వేయక 
పోదునా? ప్రతిదొడ్డిలోను పొగాకు మొక్కలు నాటించనా? చుట్ట కాల్చినవారి శరీరము వజ్రశరీర 
మగును. వాని కెప్పుడు రోగమురాదు. లంకపొగాకు కషాయము కాచి మూయ పూటలిచ్చిన 
పక్షమున యజ్ఞములు చేసిన సోమయాజులు వారికి శాస్తులవారికి ఛాందసము వదలిపోవును." 


పెండ్లి సలక్షణముగ జరిగెను. పరిణయా నంతరమున గంగాధరుండు కాకినాడకు బోయి 
యెప్పటియట్ల తన వృత్తి యందుండెను. కాలక్రమమున సింగమ్మ బాలారిష్ట దోషములు గడచి 
పదమూండవ యేట రజస్వ అయ్యెను. ఏబదిమూండవ యేట గంగాధరునకు. పునస్పంధాన 
మయ్యెను. అప్పటికి అతని దురదృష్టవశమున దగ్గు సంభవించెను. కాని శరీరము దృఢముగానె 
యుండెను. గంగాధరుడు పునస్పంధాన మైన తరువాత మామగారి ప్రేరణముచేత గాకినాడ 
వదలి మందపల్లిలో నొకయిల్లుగొని యందు ' బ్రవేశించెను. కాపురమునకు వెళ్ళిన నాలుగేండ్లకు 
సింగమ్మకు వరప్రసాది యై పప్పుభొట్ల వంశ రత్నాకర పూర్ణచంద్రుడై, యీ కథానాయకుండైన 
గణపతి జన్మించెను. 


ఎనిమిదవ ప్రకరణము 


చదువరులారా! మీరెన్నడైన జన్మమధ్యమం దొక పిల్ల పిశాచమును జూచియుందురా? 
"ఓహోహో ! పిశాచగణములో జేరినవారికె గాని పిశాచములు కనంబడవు. మేమట్టి 
పిశాచగణములో జేరిన వారము కాదు కనుక పిల్ల పిశాచమును గాని పెద్ద పిశాచమును గాని 
జూచి యెజుంగ" మని మీరు సంగ్రహముగ నాప్రశ్చ కుత్తర మిత్తురు కాబోలు. సరే అట్లయిన 
క్షమింపుండు. పిశాచముల మాట నెత్తదలంచు కొనలేదు. పోనీ మణియొక మాట కుత్తరమిండు. 
మీరెన్నడైన నొక కొండ ముచ్చును జూచియుందురా? చూచియుందురా యని నేను వేరే వేరే 
యడుగనక్కణలేదని దలంచెదను. ఏలయన, గొండముచ్చు దర్శనము జేయనివా రెవ్వరుందురు? 
పండితరాయలని ఢిల్లీశ్వరునిచేత బిరుదు పొందిన జగన్నాధ పండితుడు చెప్పినట్లు మహోన్నత 
వృక్షశాఖలు పీఠములుగ కిచకిచలు సరససల్లాపములు బరుకులు కరపులు బంధు సత్కారముగ6 
దోటలలో దొడ్డలో గొలువు దీర్చియుండు" నీ కిష్కింధా పురాగ్రహా రీకుల మొగము లెవ్వ 
రెబుంగరు? మానవజాతికెల్ల మూల పురుషు డని ప్రకృతి శాస్త్రజ్ఞలచే నిర్ణయింపండి కళత్ర 
వియోగముచే నంతరాయము లేని యలమట నొంది రఘురామునకు సముద్ర బంధన 
మందును, లంకా విజయము నందును రావణ కుంభకర్తాది దుష్టరాక్షస సంహార మందును 
మిక్కిలి తోడ్పడి చాంచల్యమున కెల్ల నిలయమైన యా మర్యటము నొక్కమారు స్మరియింతురేని 
మీకిహ పరములు రెండును గలవు. ఇహ మెట్లు కలుగును, పరమెట్లు గలుగునని మీకు 
సందేహము దోంచ వచ్చును. పరబ్రహ్మ స్వరూయపుడని ప్రాచీనులచే వర్తింపబడి శ్రీరాముని 
సేవకులని దలంయకొన్నంత మాత్రమున మీ పాపపుంజము భస్మపటల మగును. ఇదే పరము. 
ఇహమనేది యన, మర్కట రూపము మనసున నిల్చినంత మాత్రమున మన కథానాయకుని 
రూపు రేఖా విలాసములు కొంతవజకు దేటపడవచ్చును. ఒక కొండముచ్చున్నదని కొనుండు; 
తోక లేదను కొనుండు. అది మనుష్యాంగన యొడిలో నుండి పాలుద్రావుచున్న దనుకొనుండు. 
అది చెట్టు కొమ్మ మీద గాక యొకయింట నొక నులకమంచము కుక్కి మీంద6 బండుకొన్న 
దనుకొను(డు; దాని మొగముమీంద తిరుగలి గంట్లవలె మాశూచకము మచ్చలున్న 
వనుకొనుండు; కుడికన్ను మెల్ల యనుకొనుండు; కుడి కంటిలో గొప్ప కందిగింజంత కాయ 
యనుకొనుండు. చేతులు మోరులు దిగినవనుకొనుడు, దొడ్డికాళ్ళను కొనుండు. మొదటనే 
గుజ్జారూప మనుకొనుండు, ఆగుజ్ఞునకు దగిన బొజ్జయున్న దనుకొనుండు. శరీరమునిండ 
రోమకళ యనుకొనుండు. మనస్సు 'మజియొక పదార్థముమీదికి గాని యాలోచన మీందికి గాని 
చలింపకుండ నిశ్చలముచేసి యొక్కనిముసము మీరు 'ధ్యానము జేయుచు రేని గణపతి రూపము 
మీకు భావగోచర మగును. 


గణపతి సహజముగానె వికృతరూపు(డు. మశూచికమా మీద మెరుగులు దిద్దినది. మొదలే 
కోతి; యామీద దయ్యము పట్టిన దన్నట్లు మొదలే కురూపియైన వానికి మశూచికము 
వికారములు తెచ్చినపుడు వానియంద మిక వేరెచెప్ప వలయునా? గణపతి పుట్టిన రెండుమూడు 
మాసములకే గంగాధరుని తల్లియగు పిచ్చమ్మ On నొందెను. గంగాధరుడు తన 


కుమారుడు చెడ్డ నక్షత్రమున జన్మించుటచె తనతల్ల మృతినొందె నని విచారించి నాయనమ 
గండమున బుట్టీన వెధవ6౬ వీడని తరచుగా. దిట్టుచుండును. ఆ గ్రామమున జ్యోస్యుల 
జోగావధానులను" గొప్పజ్యో తిశ్ళాస్త్రజ్ఞ డుండెను. గంగాధరుం డాయన యొద్దకు బోయి "అయ్యా! 
నాకుమారుడు పుట్టిన మూడు నెలలకే మాయమ్మ చచ్చిపోయెను. వీడి మూలమున నింకెవరు 
చచ్చిపోవుదురు యని భయ మగుచున్నది. కాబట్టి వీని జాతకము వ్రాసి మీరెవ రెవరి 
కేమిగండము లున్నవో యేమి శాంతులు చేయవలెనో చెప్పవలె" నని యడిగెను. అనవుండు 
జోగావధానులు మీ పిల్లవాండు జన్మించిన తిథి, వారము, నక్షత్రము చెప్పిన పక్షమున జాతకము 
వ్రాసెదనని బదులు 'వెపె ప్పెను. అన గంగాధరుడు తలయెత్తి పైకిచూచి కొంచె మాలోచించి 
వ్రేళ్ళుమడచి లెక్కపెట్టి "అయ్యా ! మావాండు పుట్టినరోజు సరిగా జ్ఞాపకము లేదు. ఉండండి. 
ఆలొచించి చెప్పగలను. వెంకన్నపంతులుగారి తల్లిగారి నెలమాసికము రేపనణా నా రాత్రి 
దీపాలవేళ నెట్టినాండు. నీ కేలాగున జ్ఞాపకమున్న దందురేమో వినండి. మరునాండు 
బ్రాహ్మణార్థమునకు రమ్మని వెంకన్నపంతులు గారు నన్ను పిలవవచ్చినారు. నా పెండ్లాము 
నొప్పులు చేడుచున్నది. పురుండు రాకపోయిన పక్షమున రేపు రాంగల్లను. వచ్చిన యెడల రానని 
చెప్పినాను. ఆయన వెళ్ళిపోయిన గడియలోనే వీడు జన్మించినాల" డని యతం డుత్తరము 
చెప్పెను. సరే వెంకన్నపంతులు గారెప్పుడు పోయినారో నీ వెబుగుదువా? యని జో ృతిష్కు6 
డడుగుటయు గంగాధరుడు తమ గ్రామములోని కెవరో తూర్పునుండి గొబ్బగేదె లమ చెచ్చినారే 
అప్పుడు; అదెప్పు డో చెప్పగలను. వినండి అమ్మవారి జాతరి యెల్లుం డనగా నేనప్పు డమ్మవారికి 
బలి నిమిత్తమై మేంక కోసము తిరుగుచుండంగా "వెంకన్న పంతులు గారు పోయినారు. మీరు 
మోతకు రావలసినద" ని నన్ను" నరిసిగాడు పిలిచి తీసికొనిపోయినాడు. మజొక సంగతి "కంచరి 
కామాక్షిగారి పశువులపాక కాలిపోయినరోజండి" యని కొన్ని సంగతులు జ్ఞాపకము చేసెను. ఆ 
సంగతులనుబట్టి గణపతి యొక్క జన్మదినము జోగావధానులుగారికి సూరీంపలేదు. గొట్టగేదె 
లెవరు తెచ్చిరో యెప్పుడు తెచ్చిరో యాయనకు జ్ఞాపకము లేదు. ప్రాణము విసికి యెట్టకేల 
కాయన వెంకన్నపంతులుగా రెప్పుడు పోయినారో యాయన కొడుకు నడిగి తెలిసికొనిరా; దానిని 
బట్టి నెలమాసిక మెప్పుడైనదో పంచాంగము జూచి మీ పిల్లవాని జాతకము వ్రాసెదను. మూండు 
రూపాయలు మాత్రము తీసికొనిరా యని చెప్పి పంపెను. ఆ సాయంకాలముననె గంగాధరుండు 
మూడురూపాయల ముడుపు చెల్లించి వెంకన్నపంతులు గారి మరణదినము కుమారునడిగి 
తెలిసికొని వచ్చి చెప్పెను. మరునాడు సాయంకాలమునకె జాతకము వ్రాయం బడియెను. 
జాతకము తాటియాకు మీద వ్రాసి యది గంగాధరునకిచ్చి జోగావధానులు "గంగాధరుండూ ! 
నీవాం డఖండ ప్రజ్ఞావంతుండై దేశదేశములందు మహాప్రసిద్ధి కెక్కి స్రీ. వంశమున: -కెఠితో 
పేరుప్రతిష్పలు తెచ్చును. ఇంతకు నీయదృష్టము మంచిది. నీ "పుణ్యముచేత నీకు సుపుత్రుడు 
కలిగినాడు. ఇటు వంటి జాతకము నే నెక్కడ చూడలేదు సుమీ, మీయింట నిక నెవరికి 
గండములు లేవు. ఉన్న గండమేమో ముసలమృ మీద కొట్టుకొని పోయినదని స్తుతించి 
సంతోషపబచి పంపెను. గంగధరు(డు తనకొడు కేరాజు నోట్రనైన మంత్రియే యగునో లేక 
చతుశ్శాస్త్ర సండితుండే యగునో ధనము సంపాదించి కోటికి పేరుగెత్తునో సర్కారువారియొద్ద 
గొప్ప యుద్యోగము చేయునో యేదో గొప్ప యైశ్వర్యము కుమారున కున్నదని పలుకుచు. దన్‌ 
యింట నెవరికి మజీ గండములు లేవని చెప్పినందుకు మిగుల సంతుష్టి నొందుచు జాతకమున్న 


తాటియాకు నింటికి బాయి పడమటింటి వసారా చూరులొ విభూతిబుట్ట కట్టిన చొటునకు 
సమీపమున దోసెను. జోగావధానులుగారి జ్యోతిష్యము గణపతి విషయమున మిడతంబొట్టు 
శకునము వలె గొంతవరకు నిజమయ్యెను. దేశదేశములయం దతడు ప్రఖ్యాతుండగు నను మాట 
యక్షరాల నిక్కమయ్యెను. ఇంక మీద గండములు లేవని యాయన చెప్పిన మాటమాత్ర 
మబద్ధమయ్యెను. వరప్రసాదివలె జనియించిన యీ కుమారుని ముద్దు ముచ్చటలు య 
జూచి యానందించుటకును జాతకములో సూచింప బడిన ప్రకారము కుమారుండు ప్రసిది 
పురుషుండై యుండగా గనుగొను భాగ్యము గంగాధరునకు లభియించినది కాదు. గణపతికీ 
నాలుగేండ్లెన నిండక మునుపే గంగాధరుడు మృతి నొందెను. గణపతి కప్పటి కుపనయనము 
కాకపోవుటచే గంగాధరున కుత్తరక్రియలు బాలకుని మీందనె కర్తవ్యము పెట్టి మేనమామ చేసెను 
గంగాధరుని యొద్ద నున్నం ధన మతండుండంభానే చాల మటుకు వ్యయమయ్యెను. మిగిలిన 
దతండు పోయిన సంవత్సరము లోపుననె కర్చుపడెను. సంసారము మొదటికి వచ్చెను. గణపతి 
మాతృసమేతముగ మేనమామ యింటనె ప్రవేశించెను. అతని స్థితి కొంచెము బాగుండుటచే 
నతడు మేనల్లుని దోబుట్టువును గొంతకాలము పోషింప గలిగెను. గణపతికి గర్భాష్టమం 
దుపనయనము" జరిగెను. బలిచక్రవర్తిని వంచించుటకై పూర్వకాలమవతరించిన 
వామనమూర్తియొక్క యవతార మన్నట్టు, కర్కోటకుడు కజచినపిదప బాహుకుండను పేరుతో 
బుతుపర్లు నాశ్రయించి యున్న సాక్షాన్నల రూపమట్లు చూచువారి కెంతో నవ్వుపుట్టించుచు 
గణపతి భూమికి జానెడై వడక పెండ్లికొడుకై పీటలమీందం గూర్చున్నప్పుడు మూదీనవారిదె 
యదృషము. గాయత్రీ మంత్ర మతనినోట నుచ్చరింపంజేయుట పురోహితుని తరమైనది కాదు. 
గాయత్రీ మంత్రము వచ్చుగాక రాకపోవుగాక మెడలో జందెము పోగులు మాత్రము పడెను. 
అక్షరాభ్యాస మైదవయేటనే యైనను నుపనయనమైన తరువాతనె గణపతిని బడికి పంపించిరి. 
చదువు సంధ్యలు రెండును సమానముగానె వచ్చెను. గణపతియొక్క తెలివితేటలకు గాయత్రి 
మంత్రముపదేశించు నపుడు పురోహితు. డెంత సంతోషించెనో యోనమాలు చెప్పునపుడు 
వ్రాయించునపుడు పంతులుకూడ నంతే సంతోషించెను. గణపతిని బడి కంపుట తల్లికి, 
మేనమామ నష్టకష్టములలో నొక కష్టమయ్యెను. గణపతి పాఠశాలకు బోవు నప్పుడు జరిగేడు 
నుత్సవమును “భాగవతము, జలక్రీడలు మొదలగు నాటలు జూచుటకు బోయినట్లె పోయి 
యూరులో ననేకులు తీరుబడి చేసికొని చూచి సంతోషించుచుందురు. గణపతి యాకారము 
చేతను వయస్సు చేతను మిక్కిలి కుజ్బవాండైనను వానిని బడి కొక్కడు తీసికొని పోవజాలC 
డయ్యెను. ఆ ప తల్లికి సాధ్యము కాకపోయెను. పంతులుగారు చింతబరిక పుచ్చుకొని ప్రతి 
దినము నుదయమును సాయంకాలమునను బొరియలవంటి నలుగురు పిలలను వెంటబెట్టుకొని 
రావలయును. ఆ నలుగురు యజ్ఞపశువును బడద్రోసినట్లు గణపతిని నేలబడద్రోసి కాళ్ళిద్దరు 
చేతులిద్దరు బట్టుకొని తీసుకొని సోప్పుచుందురు. 


గణపతి సమయోచితముగ వీలువెంబడి తన పాలిటి యమ కింకరులవంటి యానలుగురు 
పిల్లలను గోళ్ళతో బరికియు గిల్లియు వాడి పండ్లతో గరిచియు. గాళ్ళతో దన్నియు నిట్టట్లు విసిరి 
తలతో గొట్టియు మీంద నుమిసియు నోటికి వచ్చినట్లు తిట్టియు నూరందరు జేరునట్లు కేకలు 
వైచియుం పూట పూటా నాటక మాడుచుండును. పంతులుగారు :. వజ్రాయుధమువంటి 


= అ = eo హా ~ 


చింతబరికెలతొ నెడనెడ విపుమిద సమయోచితముగ వడ్డంచుచుండును. బరకులు కరపులు 
తన్నులు, గిల్లులు మొదలగు బహుమానములలో గురువు గారికి భాగము లేకపోయినను 
శరపరంపరలై ' వెడలు తిట్లలో మాత్ర మాయనకు పెద్దభాగమె వచ్చుచుండును. బడికి వెళ్ళిన 
తరవాత సయితము గణపతి గురువుగారిని సుఖముగ “నుండ నిచ్చువా6డు కాడు. కన్నుమూసి 
తెరచునంతలో నతండు మాయమగు చుండును. చుట్టుప్రక్కల వెదకి వెదకి పంతులు 
కనుగొనలేక విసుగు చుండును. బడిపేరు చెప్పగానె గణపతికి నడుము నొప్పి కాళ్ళతీత 
కడుపునొప్పి, గుండెపోటు, తలనొప్పి మొదలగు రోగములు: పొడచూపుచుండును.. ఈ 
రోగములు నప్పుడప్పుడు పంతులుగారు బెత్తము నుపయోగించి చికిత్సలుచేసి కుదర్భుచుందురు. 
ఎన్నిమారులు చికిత్సలు చేసినను వాని కారోగము మాత్రము కుదరలేదు. ఎల్లరోగములు 
చికిత్సలకు సాధ్యనుగునా? బడిమాని యేపని చేయమన్నను మన గణపతికి పరమానందము. 
బడిపేరు చెప్పగానే యతని మొగము వెలవెలబోవును. ఈ మహాపద దప్పించుకొనుటకై యత. 
డెన్నో యుపాయములు పన్నజొచ్చెను. తెల్లవారుచున్న దనంగానె యతని కెంతోభయము. 
స. మేనమామ బడికి పొమృనును. అందుచేత నతండు దినమంతయు రాత్రిగానె 
యుండవలయునని కోరుచుండును. పంతులుగారికి రోగము రావలయునని యతం 
డెన్నిమారులో కోరెను. కోరుటయెగాదు, ఒకసారి చీకటితోనే లేచి కాకులు కూయకమున్నె 
యమ్మవారిగుడికింటోయి తలుపు దగ్గజ నిలిచి "అమ్మవారా తల్లీ మా పంతులుగారికి విశూచి 
జాడ్యమైన మరి యేరోగమైన దెప్పించీ చంపితివా నీకు బలిసిన కోళ్ళను రెంటిని యెత్తుకువచ్చి 
బలి యిచ్చెదను. లేదా ముష్టియెత్తియైన మంచి మేంకపోతును బలియిచ్చెద" నని దండముపెట్టి 
మొక్కుకొనెను. కాని ఆ యమ్మవారి కతం డేమి విషము పెట్టెనో కాని యతని మొక్కులు సరకు 
గొనక పంతులు జోలికి పోక యారకుండెను. ఎన్నోమారులు చలిది నైవేద్యములు వేండి 
నైవేద్యములు చలిమిడి పానకములు గ్రహించి యొకటి రెండుసారులు గరగలుకూడ గైకొని 
యాదెవత యవసరము వచ్చినపుడు కృతఘ్నురాలై తన పనిచేయక తనయెడ ననాదరణము 
చూపినందుకు గణపతి కెంతో కోపము వచ్చినది కాని యమ్మవారగుట చేత తనకేదేని 
యాపదగలిగించునను భయముచేత నామెను దూషింపక యూరకుండెను. బడికి వెళ్ళవలసి 
వచ్చినప్పుడు కడుపునొప్పి బాధ నభినయించి యూరక వామురసము శొంఠిరసము 
ద్రాంగుచుండును. తలనొప్పి లేకపోయినను రెండు కణతలు పట్టుకొని చాలభాధ నభినయించి 
కణతలకు శొంఠి గంధము మెత్తును. బడికి బోవకుండుటకై యత డెన్నోసారులు రోగము 
పేరుచెప్పి మిరియాల రసముగూడ ద్రాగిను. ఒకనాడు గణపతి నడుము నొప్పియని బడిమానగా 
మేనమామ చిత్రమూలరసము తీయించి పట్టు వేయించెను. దాని మంట కయిన నతండు 
సహించెను కాని బడికి పోవుట కిచ్చగింపండయ్యె. ఒకటి రెండుసారు లాదుండగు6డు గాజు 
పెంకుతో దన శరీరము గీచికొని కోతిపుండు బ్రహ్మరాక్షసియగునట్లు దానిని గొప్ప పుండు 
చేసికొని యెన్ని మందులు వైచినను పుండు మానకుండునట్లు ప్రయత్నమువచేసి కొన్ని దినములు 
బడిమానెను. 'పాఠశాలాపత్తు తప్పించుకొనుటకై యతడు దొంగని చోటు లేదు. ఎక్కని చెట్టు 
లేదు, దూరని డొంకలేదు. ఒకనొండు పొణకలో. గూర్చుండును. ఒకనా. డటకమీద నెక్కి 
కనబడకుండును. పాడుగృహములలోం గూర్చుండును. గణపతి బుద్ధి పాదరసమువంటి 
దగుటచేత బడియాపదం దప్పించుకొనుటకై యత డెన్నో ప్రయత్నములు చేసెను. కాని 


జివచరిత్రలు సరిగా వ్రాయువారు లెకపోవుటచె నవియెల్ల మనకు దొరికినవికావు. చదువరుల 
యదృష్టవశమున నటువంటి వొకటి రెండు మాత్రము లభించినవి. అటువంటివి లభించినప్పుడు 
వ్రాయక పోవుట చరిత్రయెడ మహాదోషము జేయుటయని గ్రంథవిస్తర దోషమునకైన నొడంబడి 
వాని నీక్రింద నుదాహరింపవలసివచ్చెను. గణపతి కొకనాండు తెల్లవారుజామున నాలుగు గడియల 
ప్రాద్దుండంగా మెలకువ వచ్చెను. పెందలకడ మెలకువ వచ్చినప్పుడు దైవప్రార్థనము 
జేసుకొనవలసినదని తల్లియు మేనమామయు నతినితో జెప్పుచుందురు. కాని యట్రిపనిం 
జేయుట కతనికెన్నడవకాశము చిక్కలేదు. తెల్లవారుచున్న దనగానే పంతులు గారు, పాఠశాల 
పంతులుగారి చేతిలో బెత్తము హాస కన్నులకు గట్టినట్లెదుట కనంబడుచుండును. ఆ యాపద 
నెట్లు తప్పించుకొన వలయునని యుపాయములు వెదకుటతోడనే కాలము వెళ్ళిపోవుచుండును. 
ఆ 'నాం డతండు తెల్లతల్లవారుచుండంగా లేచి దొడ్డిదారికి పారిపోయి చాకిరేవు కరిగి పెద్ద 
చాకిబానక్రిందదూరి కూర్చుండెను. నాలుగు గడియలు ప్రొద్దెక్కిన తరువాత చాకలివాండు 
రేవునకు బోయి తన గూననెత్తిచూచునప్పటికి దానియడుగున గణపతి కూర్చుండియుండెను. 
పంతులు తనజాడ తెలుసుకొని వచ్చెననుకొని గణపతి గూన యెత్తగానె పాణీపోయెను. తన గూన 
బగులగొట్టుటకు వీండెవండో ప్రయత్నము జేయుచున్నాండని చాకలి వానిని దరముకొనిపోయెను. 
లేడివలె. పణుగెత్తుచున్న యా డింబకుని బట్టుకొనలేక మరలి వచ్చెను. మజీయొకనాండు బడికి 
బోవనందుకు మేనమామ కోపించి యీతజువ్యతో. నెత్తురు వచ్చునట్లు కొట్టెను. ఆ 
సాయంకాలము మేనమామ _ వీధిలోనికి వెళ్ళినతరువాత నేనీ దెబ్బలు “తినలేను. 
చచ్చిపోవుచున్నానని గణపతి తల్లితో. చెప్పెను. తల్లి బతిమాలి కోమటింట నటుకులు బెల్లము 
జీడెలు గొనిపెట్టి యోదార్చెను. గణపతి యవియెల్లభక్షించి మేనమామ నెట్టయిన 
లొంగదీయవలయునని సంకల్పించి రాత్రియైన తరువాత 'నిల్లుకదలి వెళ్లుట కతనికి మీక్కిలి 
భయమగుటచేత తనవంటి దుండగునే మజీయొకనిని సాయము రమ్మని. వాని సహాయమున 
మేనమామ భోజనము చేయుచుండగా దొడ్డిలోనికి. బోయి యాపిల్లవాండును. దానును 
దోడుపటి రాయియొకటి నూతిలో6 బడ వైచిరి. ఆ చప్పుడేమిటని మేనమామ తలినడిగెను. 
అంతలో గణపతి సహాధ్యాయి యైన బాలుడు వచ్చి మీప్పిరవాడు నూతిలో బడినా డండోయియని 
కేకవైచి పారిపోయిను. మేనమామ భోజనమువదలి అయ్యో! అయ్యో ! యని లేచెను. సింగమ్మ 
అయ్యో కొడుకో, అయ్యో కొడుకో నేనేమి జేతునురా తండ్రీ యీ దిక్కుమాలిన చదువు నీ 
ప్రాణము కోసము వచ్చినదిరా తండ్రీ యని గుండెలు బాదుకొనుచు నేడ్చుచు మొత్తుకొనుచు 
దనయన్న గారిం దిట్టుచు బడిపంతులను దూషించుచు దైవమును దూజుచు దన 
యదృష్టమును నిందించు కొనుచు నూతికడకు బోయి నూతి చుట్టు దిరుగు చుండెను. ఆ గోల 
విని చుట్టుప్రక్కలవా రందరు జేరిరి. మేనమామ తాళ్ళు దాగరలు నీచ్చెనలు మొదలైనవి సిద్దము 
చేసి యీతనేర్చిన సాహసుల నిద్దణను బాలుని వెదకుటకై నూతిలో దింపెను. ఎంత వెదకినను 
బాలు డగుపడలేదు. ఊబిలో గూరుకు పోయి నాండని కొందదు పడగానె చేపలు తినివైచినవని 
కొందజు బావిలో బాలుండు పడలేదని కొందు ననజొచ్చిరి. సింగమ్మ తానుగూడ నూతిలోదిగి 
చచ్చెదనని నూతియంచుపై గూర్చుండిను. అక్కడ నున్న వారందటు పట్టుకొని యాత్మహత్య 
చేసికొన గూడచని మందలించి యిల్లుచేర్చిరి. పిల్వవాండేమై యుండునని మేనమామ తలపోయ 
జొచ్చెను. నిన్ను బెదరించుటకై కుట్లవాం డీయల్లరి చేసియుండును, కానికుజ్బవాడు నూతిలో 


బడలెదని యక్కడ చెరినవా రతనితొ6 జెప్పిరి. కతెబరము కనంబడక పోవుటచె సింగమ్మకుగూడ 
తనకొడుకు బావిలోబడలేదని నమ్మకము కలిగెను. ఆ రాత్రి తల్లియు మేన మామయు 
నిద్రపోలేదు. రెండుజాములైన తరువాత వారి యింటిపొరుగుననున్న యొకబ్రాహ్మణుడిద్దజు 
బాలకుల బట్టి తోడ్కొ ని వచ్చి యిందులో మీపిల్లవాండు, ఈ తోడిదొంగ లిద్దణు జేసిన 
దుండగమిది. అంతే జ నూతిలో బడలేదని చెప్పి వప్పగించెను. తల్లి గణపతిని జూచి "నాయనా! 
బ్రతికివచ్చితివా' యని కౌంిలించుకొని యేడ్బెను. మేనమామ గుండెబాదుకొని యెంత 
దుర్మార్గుడవురా నీ నిమిత్తము నాప్రాణమెంత యలజడి పడినదిరా? ప్రాణ నష్ట మటుండగా 
లోకములో నా కెంతో. యప్రతిష్ట వచ్చినదని నేనెంతో కుళ్ళి యేడ్చుచున్నాను. సం; 
నాయదృష్టము బాగుండబట్టి నీకు నూతిలో బడవలయు నని యిచ్చ లేకపోయిన దని తన 
చెల్లెలిని నుద్దేశించి " ఓసీ ! సింగమ్యా నీ కొడుకుతో నేను వేగలేను. నా యెముకలు చిట్లము కట్టి 
పోవుచున్నవీ. నీనికోతము నేనెన్నో బాధలు పడియున్నాను. ఇకమీద నేను పడజాలను. అల్లరీ 
పిల్లవాడై నప్పుడు కొట్టవలసి Ee మంద లించగానె నూతిలోపడి గోతిలోపడి చచ్చిపోవుదు 
ననీ బెదరించిన పక్షమున నే నెట్లు వేగ గలను. నేను కొంతకాలము మిమ్ములను సంరక్షించినాను. 
ఇక మీంద మీ యిష్టము వచ్చిన “నోటికి వెళ్ళి పొండు యని కఠినముగ బలి కెను. ఆ పలుకులు 
విని సింగమ్మ కంట దడి పెట్టుకొని "అన్నయ్యా! నీవాలాగున నంటే నేనిక గంగాప్రవేశము 
కావలసినదే. పిల్లవాండల్లరి చేయునపుడు శిక్షింపవద్దని యెవ్వరన్నారు. నేనుమాత్రము కొట్టనా 
తిట్టనా? కాకపోయినా 'వీండు బండ వాడగుటచే నాకీన్ని పాట్లు వచ్చిన" వని తనకొడుతో వచ్చిన 
రెండవ పిల్లవానిని చూచి "యీ దొంగ పిల్లవాండే మాపిల్లవాని బుద్ధి విరిచి 
పాడుచేయుచున్నాండు. అంతకు ముందింత పాపము లేదు. వీండెవండో మాయింటికి 
మారకుండు బయలు దేటినాండు. నూతిలో మా వాండు పడనిదె పడినాండని కేకవైచి 
పాజిపోయినాడు. ఈపాడు పిల్లల మూలమున నేను బ్రతుక లేకున్నాను. మా యింటికి 
రావద్దంటే మానరు. ఇది నా కర్న" మని మొత్తు(కొనెను. అప్పుడు సింగమ్మతో సోదరుC 
డిట్లనీయె. "నేడు మొదలుకొని నీకొడుకు నా చెప్పుచేతలలో నున్న పక్షమున నాచేతనైనట్లు నేను 
బాగుచేసెదను. నేను కొట్టినను, తిట్టినను పడవలయును లేదా మేకు, నాకు సరి. ఈ మాటు 
నీకొడుకు పాజీపోయినాండా కాలికి బొండ వైచెదను. " అనవుడు సింగమ్మ "నీయిష్టము 
వచ్చినట్లు చేయవచ్చు నాయనా ! చదువు రాక పోయినప్పటికి బుద్ధి కొంచెముంటే చాలునని నే 
నేడ్చుచున్నాను. బుద్ధికూడ లేకపోయినది కదా!" యని యేడ్చెను. "అక్కడ చేరినవారు తలకొక 
మాట యని యెవేరిదారిని వారు జారిరి. సింగమ్మ కుమారుని పండుకొనబెట్టి తానును 
కొంతసేపు విల పించెను. ఆమె సోదరుడును తన గదిలోనికి. బోయి నిద్రించెను. మరునాటి 
నుండి గణపతి యెప్పటియట్లె బడి పెద్దపులి యని భావించి యా గుమ్మ మెక్కక పోవుటయేగాక 
వేళకు భోజనము నకు రాక యెంత వెదకిన గనయబడక రాత్రులుమాత్ర మింటికి వచ్చుచుండెను. 
మేనమామ విసిగి బండ చేయించి గణపతి కాలికి దగిలించెను. అతనిం జూచుటకు విద్యార్థులు 
తీర్ధ ప్రజవలె వచ్చిరి. అభిమానధనుండైన గణపతి వారిని జూచి మొదట సిగ్గుపడియెను. కాని 
తరువాత సిగ్గు పడవలసిన యవసరము లేదనుకొని యెప్పటి యట్ల ముచ్చటలొడుచును మనసు 
గలసిన మిత్రులను బిలిచి యెవరు లేనప్పుడు వారితో "నోరీ ! మా మామ లోపల భోజనము 
చేయునప్పుడు దొంగతాళము తెచ్చి నా బండదీసి నన్ను వదిలించరా! హాయిగా మనమిద్దజము 


తిరగవచ్చును" నని హెచ్చరించు చుండును. అతని యుపదెశ ప్రకార మొక రిద్దరతని కొకటి 
రెండు సారులు సాయము జేసిరి. ఈసారి యతండు సాయంకాల మింటికి రాక స్నేహితుల 
యిండ్లనె విందు లారగించుచు మేనమామకు నాలుగైదు దినములవజకు గనంబడక పోయెను. 
కనబడగానే మేనమామ యల్లునకు మొట్టికాయలు, గుద్దులు, చరపులు, చెంపకాయలు, 
తొడపాశములు కానుక యిచ్చి “యలుకదీర్చి యింటికి దీసికొని వచ్చెను. ఇప్పటికి గణపతికి 
పదియేండ్లు నిండెను. అప్పుడప్పుడు పంతులు గుంటయోనమాలు వ్రాయించి చెప్పిన 
చదువుటవలన నై నైదు బరులు గుణింతములు నేర్చి పుస్తకము పట్టెను. మణీ రెండు సంవత్సరముల 
పాటు చదువుకొన్న పక్షమున దన కొడుకు బడిపంతులుపని చేసియైన నింత యన్నము 
దెచ్చుకొని తినగలండని తల్లి దలంచు చుండెను. కాని దానికి దగిన యవకాశములు గణపతికి 
గలుగవయ్యెను. మిత్రు లెక్కువైరి. వ్యాపారము లధిక మయ్యెను. ఇంట తీరిక నిముసమైన 
నిలుచుటకు లేకపోయెను. కష్టపడి చీట్ల పేక యాడుట నేర్చుకొనియెను. తురుపులాట దొంగాట 
పట్లాట మొదలగు వానియందెంతో నేర్పరి యయ్యెను. డబ్బు పెట్టి పేకాడవలయునని యతని 
కుత్సాహము కలిగెను. కాని పాపము ! దైవ మతనిని భాగ్యవంతుల యింట బుట్టింపక నిణు పేదల 
యింట బుట్టించెను. "ధన మూల మిదం జగత్త" ను మాట మొదటిసారి యతనికి€ దోచెను. ఆ 
యాట నారంభించిన తరువాత మేనమామ విభూతిబుట్టలో వైచుచున్న డబ్బులు తల్లి తన 
వదినెగారు చూడకుండ బియ్యమమ్ముంకొని యుప్పబుట్టలోను గూటిలోను దాచుకొన్న డబ్బులు 
మాయమైపోవ జొచ్చెను. మేనమామ కప్పు డప్పుడు మేనల్లుని మీద ననుమానము కలి॥ 
యావిషయము చెల్లెలి 3జీంగింప యామె యభిమానము చేతనో నిజముగా నమ్మి యుండుట 
చేతనో "అన్నయ్యా ! నీ మేనల్లుడు దగ్గణ మజియే దుర్గుణ మున్నదన్న నొప్పుకొనవచ్చును. కాని 
దొంగతన మున్నదని యొప్పుకొనలేను. ఇదివణ కెన్నడు జూడం లేదు. చూడని మాటలు మన 
మనగూడదు. దుండగు6 డగుట చేత వీడే పాపములకెల్ల భైరవుం డని యపవాదము వచ్చు 
చున్నది. విఘ్నేశ్వరుని చవితినా డక్షతలు నెత్తిమీద వైచికొనకుండ ముందుగా జంద్రుంని 
జూడవద్దని నేనెన్ని మాట్లు చెప్పినను 'వీన(డు. విన నందుకు దానిఫల మనుభవించుచున్నాడు. 
ఇంతకు. నేను చేసికొన్నపాపము. లేకలేక వంశాన కొక్కండు పుట్టినాడు వానిముంద 
దొంగతనములు వచ్చిపడుచున్నవి. నేనేమి చేయగల" నని యుత్తరము చెప్పెను. "సరే ముందు 
ముందు నీకే తెలియగల" దని సోదరు€ డూరకుండెను. తల్లియు మేనమామయు డబ్బులు 
జాగ్రత్త పెట్టి దాంయయకొన జొచ్చిరి. అప్పుడు పేకాటకు పైకము దొరకక గణపతి పారుగిండ్లకుం 
బోయి యధాసందర్భముగ దొరికినంత వజకు హస్తలాఘవము చేసి యాటలలో పడిన బుణము 
దీర్చి కృతకృత్యుం డగుచు వచ్చెను. పేకాటలోని స్నేహితులు చాలమంది పొగచుట్టలు 
కాల్చువారగుటచేత గణపతిగూడ చుట్టలు కాల్చవలయునని సరదా పుట్టెను. ముందుగా సరదా 
తీర్చుకొనుటకై గోగుపుల్లలు కాల్చెను. తరువాత నచంటి చొరుగు చుట్టలుచుట్టి కాల్చి కొంతవజు 
కుత్సాహము దీర్చికొనియెను. కాని మిత్రులందణు బొగచుట్టలు కాల్చుచుండగా౭ దానచంటి 
చొరుగు చుట్టలు కాల్యుట తన కెంతో యవమానకరముగ నుండెను. అందుచేత నతండు 
బొగచుట్టలే కాల్చువలయునని నిశ్చయించుకొని యనుభవముగల స్నేహితులతో నాలోచించి 
పాటియాకు మిక్కిలి గాటుగానుండి వికారపెట్టును. కావున గాటు తక్కువగ నున్న 
లంకాకుచుట్టలు కాల్చుట మంచిదని యొక స్నేహితు. నడిగి యొక చుట్ట బుచ్చుకొని కాల్చెను. 


అది వికారపెట్టెను. వమనమయ్యెను. మిత్రు లతని నొక చాపమింద బండుకొనబెట్టి కొంచెము 
చింతపండు దేచ్చి యతని నోటవెఖి యుపచారములు జేసిరి. వికారపె ట్రైనదికదా, ఇది స్పృశింప 
గూడదని గణపతి తలంపలేదు. తన సంగడి కాండ్రందణు వికారము లేకుండ యధేచ్చముగ 
గుప్పుగుప్పన లంకాకు చుట్టలు బాటియాకు చుట్టలు కాల్చి సుఖించుచుండగా వికార పెట్టినదని 
తన యొంటికి సరిపడదని తా నది కాల్చుట మానిన పక్షమున మిత్రమండలిలో దన కప్రదిష్ట 
సంభవిల్లునని తన్న ప్రయోజంకుడనుకొందురని భయపడి యశఃకాముండగుటచే నెట్టెన వీండు 
చుట్టలు 'కాల్చుటలో దిట్టయని పేరు సంపాదింపవలయునని నిశ్చయించి కుశాగ్రబుద్ది యగుటచే 
నట్లు నిరంతరాయముగ చేయుట కుపాయములు వెదకెను. తదేకధ్యానముతో “నున్న యా 
బుద్దిమంతుని కొక యుపాయము బొడగట్టెను. వికారపెట్టినప్పుడు మొదటనె పాత యుసిరిక 
పచ్చడి కాని రెండేండ్లనాటి నిమ్మకాయ ముక్కగాని నార దబ్బకాయ ముక్కకాని పాతచింతకాయ 
పచ్చడికాని నోటిలో 'వైచుకొన్న పక్షమున వికారమడంగునని గ్రహించి చుట్టకాల్బుట నిర్వికారముగ 
నలవా టగువబకు నెవరినో యొకరి నడిగి యావస్తువులలో నేదోయొకటి తెచ్చి తాగి కష్టపడి 
యలవాటు చేసికొని దినమునకు నూరుచుట్టలు కాల్చినను వికారపెట్టనంతటి దిట్టయయి 
మిత్రవర్గములో నప్రతిష్టపాలు గాకుండ బొట్టివాండు గట్టివాడుంరా యని పేరు వడసెను. గణపతి 
పూనికవంటి పూనిక “దేశములో నెందరికీ గలదు? ఎందరో తెలివితక్కువవాండ్రు చుట్టలు 
వికారపెట్టగానె యొక దండము పెట్టి మానవైచిరి కాని గణపతివలె దాని యంతము 
కనుగొనువారు కలరా? అందుచేతనె యతని చరిత్రము పురాణ మైనది. 


చిన్ననాట నుండియు గుబ్జమెక్కవలయునని గణపతి కుబలాటము గలిగిను. 
మందపల్లిలోను నేనుగుల మహలులోను గుబ్బములే లేవు. అప్పుడప్పుడు దూరపు టూళ్ళ నుండి 
గాజుల వర్తకులు గుబ్లములెక్కి తన యూరికి వచ్చినపుడు గణపతి వారికడ కరిగి వారిని బతిమాలి 
ఆవకాయముక్కయో మాగాయముక్కయో తల్లి జూడకుండ నింటనుండి పట్టుకొని నాలుగు 
చుట్టముక్కలు కొసరిచ్చి యొకసారి గుజ్బముమీంద నెక్కించమని వారిని వేడుకొని యెక్కి 
నాలుగు వీధులు దిరిగి తనకు గలిగిన యశ్వారోహణవైభవము _తోడిసంగతికాండ్రకు 
గలుగనందుకు గర్వపడుచు మార్గమధ్యమున వారు కనంబడినప్పుడు _ వెక్కిరించుచు 
నుబలాటము దీర్చుకొనుచుండును. ఈ యయిశ్వర్య మేడాదికి రెండుమూండు సారుల కంటె 
నెక్కువగ లభించుటలేదు. ఒకరిని యాచించి యెరువు గుజ్బమెక్కి రెండుమూడు గడియలు 
స్వారి వెడలుట గణపతికి లజ్ఞాకరముగనుండెను. సాధ్యమైనంతవజకు సొంతవాహనముగాని 
నిరంతరము గ్రామమునందె యుండు వాహనముగాని సంపాదింప వలయునని యతండు 
సంకల్పించు కొనియెను. ఆశ్వములు మొదలైన వర్ణజాధ్యములు, అర్థములేని గణపతివంటి వ్యర్థున 
కవి యెట్లు సాధ్యమగును? సాధ్యముకానిచో నుబలాటము తీరు" టెట్లు? అశ్యారోహణమందేలి 
యాత్సుక్యము దీర్చుకొనుటకై యతం౭ డుపాయములు వెదకెను. గుజ్జము నప్పుడు దానికి 
బదులుగా మనుష్యుం డెక్కి తిరుగుటకు వీలైనది మజీయొక జంతువు లేదా యని యతం 
డాలోచించెను. గాడిదె నేల యెక్కగూడదని యతండు విమర్శింప6 దొడంగెను. గాడిద నెక్కిన 
పక్షమున గలిగెడు లాభనష్టములేవి యని యత డిట్లు వితర్కించెను. "గుబ్దమువలె దానికిగూడ 
నాలుగు “Ee Gs మనుష్యులను మోయగలదు' గదా, కడుదూరము నడువ గలదు గదా, 


oO = ww ప 


రూపమున భెదముతప్ప గుణములయందు భెదమెమిొియు గనయుడదు. ఐిశెషించి గుబమునకు 
గుగెళ్ళు దాణా పెట్టవలెను. గాడిదెకు గుగ్గెళ్ళక్కజలేదు. ఏ బీటిలో వదిలిపెట్టినను నే చేనిలో 
వదిలిపెట్టినను దా నంతటది మేత తినివచ్చును. గుజ్బమున కొక సాల గావలెను. గాడిదె 
కక్కజలేదు. ఏ చెట్టుక్రింద వదిలినను నేబైట దిరిగినను భయములేదు. గుజ్బమును మాలీసు 
చేయుట కొక కాపరికావలెను. వానికి జీతమీయవలెను. అందుకు డబ్బు కావలేను. గాడిదె కట్టి 
కాపరి యక్కటజలేదు. అశ్వమునకు సుళ్లు మొదలైనవి చూడవలెను. మంచి సుళ్లు లేని గుజ్జమైనచో 
యజమానుని కొంపదీయును. గాడిదెకు సుడి చూడనక్కటజలేదు. గుట్టిములు "సొమ్ము కర్చు పెట్టి 
కొనవలెను. గాడిదను వెలయిచ్చి కొననక్కజలేదు. దోకలివాండ్రవడే కావలసినన్ని యున్నవి. 
గుబ్బముమీ(ద జీను వేయవలయును; కల్ఫెములు కావలెను. గాడిద కవియేవియు నక్కజలేదు. 
దానికి సంరక్షణ మక్కజలేదు. అంగరక్షల పనిలేదు. వెల యక్కజలేక సులభసాధ్యమై కొంగు 
బంగారమువలెనున్న గిడిదెను వదిలి గుట్టిమునకై దేవులాడుట వెట్టితనము. అందుచేత 
సర్వవిధముల గాడిదెయే శ్రేష్టము. కాదాయనంటె నలుగురు నవ్వు దురు. ఒకరి నవ్వు జోలి 
నాకెందుకు? నన్ను జూచి నవ్వీన పక్షమున వారిని జూచి నేను నవెదను. వారి మొగమాటము 
నాకేమి? నేను కుక్క నెక్కుదును, గుబ్బము నెక్కుదును, గాడిదెనెక్కుదును" అని 
పూర్వపక్షములు సిద్దాంతములు తన మనంబున చేసికొని యెట్టకేలకు గార్థభవాహన 
మధిరోహించుట  కతీడు కృతనిశ్చయుండయ్యెను. తమకు బట్ట లుదుకు 'దాకలివారి 
యింటికింబోయి. నాలుగు చుట్టముక్కలు వానికి దానమిచ్చి వాని గాడిదెను యెరువిమ్మని 
యడిగెను. ఆమాట వినంగానె వాడు నవ్వి "బాపనోరు గాడిదె నెక్కకూడదండీ తప్పు తప్పని 
మందలించెను. చాకలి వెధవవు బ్రాహ్మణునికంటె నీ వెక్కు వెరుగుదువా? అవతవక 
ప్రసంగములు చేయక తీసికొనిరా. నీవు నీగాడిదె నీయకపోతే మణియొక గాడిదెను తేగలను. 
ఊరునిండ కావలసినన్ని గాడిదెలున్నవి. నీ గాడిదెనే యిచ్చి తివా ఆవకాయ, మాగాయ, పచ్చళ్ళు, 
కూరలు నీకు దెచ్చి పెట్టుచుందును. నేనప్పు డప్పుడు బ్రాహ్మణార్థములు చేయుచుందును. 
చేసినప్పుడు నావిస్తరిలో వడ్తించిన యరిసెలు, గారెలు యజమానులు జూడకుండ చెంబులలో 
పెట్టి కాని దొన్నె లలో బెట్టికాని దాచితెచ్చి నీ కిచ్చుచుందును. భోజనమునకు వెళ్ళినప్పుడుగూడ 
నీలాగే a తెచ్చిపెట్టుదును. కావలసినన్ని చుట్టలు నప్పుడప్పుడు డబ్బులు నీకు బహుమాన 
మిచ్చుచుందును. లేనిపోని శ్రీరంగనీతులు చెప్పక తీసికొనిరా నీ గాడిదెనని తిట్టి యాసగొలిపి వాని 
నొడంబజచెను. వాండును దన మైలగుడ్డలు మోయునట్టి గాడిదెను తీసికొనివచ్చి యెదుట 
బెట్టెను. గణపతి కప్పటికి పదునాలుగేరడ్డ వయస్సున్నను వయసుకు దగినంత పొడగరి 
గాకపోవుటచే దానిపై కెక్కలేక చాకలివానిని క్రింద గూర్చుండం బెట్టి ముందు వాని 
భుజముమీందనెక్కి పిమ్మట ేరభవాహన మధిరోహించెను. కళ్ళెము లేకుండ దానిమీంద నతడు 
కూర్చుండుట కిష్ణము లేకపోయెను. త్రాటియాకులు గుది కళ్లెముగ నుపయోగింపుమని 
చాకలివాం డుపదేశీంచెను. "వదువు కొన్న వానికంటె చాకలివాండు మేలన్నమాట నిజమైనది. నీ 
యుపాయమే బాగున్నది. నీవే కట్టి తీసికొనిరా" యని చెప్పి వాండు కట్టితెచ్చిన త్రాటియాకుల 
గుది కత్ఫెముగం బెట్టి దానిని చేతయుట్టుకుని వెనుక నడచుచు. జాకలివాండు. గాడిదెను 
దోలుచుండ పై యుత్తరీయము కుచ్చువచ్చునట్లు తలకు జుట్టి చుట్ట వెలిగించి నోట బెట్టి 
గుప్పుగుప్పుమని పొగలెగయ నీత బెత్తముతో గాడిదను నడుమనడుమ గొట్టి యదలించుచు 


ముందుగా జాకలివాండ్ర యిండ్లదగ్గణ తరువాత దక్కిన విధుల వెంబడని దిరిగిను. ఆ 
మహోత్సవము జూచుటకు వీధివీధీని బిన్నలు, పెద్దలు స్త్రీలు. బురుషులు గుమిగూడిరి. 
పట్టాభిషేక మహోత్సవ సమయమున బసిడియంబారివైచిన మదపుటేనుంగు నెక్కి నగరమందు 
నూరేగు మహారాజు కైనను నైరావతము నెక్కి యమరావతి పురమునందు త్రిమ్మరు 
దేవేంద్రునికైనను నంతటి సంతోషము నంతటి గర్వము ప్రాభవమునుండదని నిశ్చయముగా 
జెప్పవచ్చును. గార్థభవాహనారూఢుండైన గణపతి తన్ను ప్రజలు చూడవచ్చినప్పుడు సిగ్గుపడలేదు. 
చిన్నబోవలేదు. సేందియము నందలేదు. జంకలేదు, ముప్పది నలువది మంది శ పిల్లలు 
గార్డభమువెనుక జేరి చప్పటలు జరచుచు గేకలు వైచుచు ద్రాటియాకులు, బుట్టలు, చేటలు 
వాయించుచు నల్లరిజేయసాగిరి. గాడిదె బెదరి పరుగిడజొచ్చెను. ఆతొందరలో నది 
త్రాటియాకుల కళ్ళెము తెగకొరికెను. గణపతి తన్ను గార్హభము పడవైచునని ముందుకు జరిగి 
వంగి దాని చెవులు గట్టిగా బట్టుకొనెను. చెవులు నొప్పి “పెట్టుటచే నది మణీంత పరుగెత్తెను. 
అదృష్టవశము వలన నప్పుడు. గార్డభ  యజమానుండగు చాకలివాడు ముందుకు బోయి 
యాపేను. అందుచే గణపతి నేల గూలుట తపె ప్పెను. ఇంతలో నతని మేనమామ కొందణు 
బాలకుల వలన మేనల్లుని ఖరవాహనారూఢ వృత్తాంతము విని కోపోద్రేకమున నొక దుడ్డుకట్ట 
చేతబట్టుకొని తిట్టుచు నతని కెదురుగా వచ్చెను. మేనమామను జూడగనే గణపతి వాహనముమీద 
నిలువలేక గుభాలున దాని మీంద నుండి నేలకు దుమికి కాలి సత్తువకొలంది పరుగిత్తెను. 
గణపతిమీంద బడవలసిన దుడ్డుకజ్జ తనమీంద బడునేమో యని చాకలివాండు గాడిదె నక్కడ 

విడిచి పిక్కబలము జూపెను. వేంట నున్న పిల్లలు నానా దిశలకు బరుగత్తిరి. పాణీపోవుచున్న 
మేనల్లుని బట్టుకొనుట యసాధ్యమని మేనమామ వానివెంట నరుగక గణపతిని, గాడిదను, 
రజకుని నిందించుచు గృహంబున కరిగిను. అనంతరము మూడు దినముల వణకు గణపతి 
మేనమామ యొక్క కోప శిఖవేండిమి మందగింపనందున ఇంటి కరుగుటకు వీలులేక పోయెను. 
"ఆ థార్భాగ్యుడు నా యింటికి వచ్చెనా కుక్కను కొట్టినట్లు దుడ్డుకజ్జితో. గొట్టి చంపెదను. ఈ 
దుర్మార్గుని మూలమున నాకెన్నో తలవంపులు వేచ్చుచున్నపో' “యని మేనమామ తన్ను 
జూడవచ్చిన వారితో ననుచుండినేట్లు గణపతికి వినవచ్చెను. మేనమామకు మిత్రులైన వారు 
కొందజు గణపతిం గలిసికొని "కుట్టవాండా ! నీకిదేమి వినాశ కాలమురా, ఏనుగు 
నెక్కినవారున్నారు. గుజ్తము నెక్కినవారున్నాదు. కాని బ్రాహ్మణకులములో బుట్టినవాండు గాడిద 
నెక్కగా నెక్కడ జూడలేదు. నీ మూలమున దనకెంతో యప్రతిష్ట వచ్చుచున్నదని నీ మేనమామ 
యేడ్చుచున్నాడు. ఈ పాడుబుద్ది నీ కెవరైన నేర్పినారా నీకే బుట్టినదా. ఇటువంటి యవకతవక 
పనులు మాని తిన్నగా నడచుకొంటివా మీమామతోం జెప్పి నిన్నింటీకి జేర్చెద' మని మందలించిరి. 
అనవుడు గణపతి నవ్వి వారి కిట్టనియె. ' 'అయ్యా ! గాడిద నెక్కిన దప్పేమున్నది? భాగ్యవంతుడు 
ర దినును పేదవాడు జొన్నకూడు తినును. అగ్రహారీకు లంటు మామిడి పండ్లు 
తిందురు. పేదవాడు జీడిమామిడిపండ్లు తినును. అలాగే యెక్కువ డబ్బున్న రాజేను6 గెక్కును. 
కొంచెము డబ్బున్న వాండు గుబ్బ మెక్కును. గవ్వెన లేనివాయడు గాడిద నెక్కును. దానికి దీనికి 
భేదమేమి? గుబ్బము సకిలించును. గాడిద యోరోడ్రము పెట్టును. దీనికికూడ జీనువైచి కళ్ళెము 
పెట్టి డెక్కల కీనుప నాళములు వేయించి నడక నేర్పించి ముద్దుచేసిన పక్షమున గుజ్జమును 
మించియె యుండును. పనికి మాలినదని పదిమంది పేరు? పెట్టినచో. నది పనికిమాలినదె యగును. 


జు Es = eo ఇ 


గాడిదె నెక్కుట వలన గొప్పలాభ మున్నది. అదియెది యనగా, ముందు గాడిదె మిద స్యారి 
నేర్చుకొన్న పక్షమున గుబ్దపు స్వారి సులభ మగును. ఇవి యన్నియు నటుండనిండు. గాడిద 
యెంత గొప్పదో మీ రెజు(గుదురా ? శ్రీకృష్ణమూర్తి వారి తండ్రియైన వసుదేవు డంతవాడు తన 
కాపద వచ్చినప్పుండు గాడిద కాళ్ళు పట్టుకొన్నాడా? ఏనుగు కాళ్ళు పట్టుకొన్నాడా? గోవు కాళ్లు 
పట్టుకొన్నాడా? ' గుట్టముకాళ్ళు పట్టుకొన్నాడా? ఆ మహాపత్సమయమున వసుదేవుండు 
దానికాళ్ళు పట్టుకొనకపోయిన పక్షమున కృష్ణమూర్తి బ్రతుకకనేపోవును. నేను దానిమీద నెక్కి 
తిని. కానీ వసుదేవునిలాగ కాళ్ళు పట్టుకొనలేదు. గాడిద నెక్కుట తప్పని నా మేనమామయణు 
దోచిన పక్షమున మంచి గుజ్జము నొక దానిని కొని యిమ్మని చెప్పండి. అది యిచ్చెనా గాడిద 
నెక్కుట మానెదను. 


గణపతి పలుకులు విని వారందణు జిణునగవు నవ్వి "వీని బ్రతుకు కాల. పొట్టచించి 
కంచుకాగడాల వెదకినను నొక్క యక్షరమైనను గానరాని ఎండు తనపనికి. గావలసిన పురాణ 
సాంప్రదాయములం౯ గూడ నెటుంగును. వీయ వసుదేవుని సాటువు దెచ్చికొన్నాండు. పొట్టివానికి 
బుద్దులు పుట్టె డన్నమాట నిజమైనది. వీండు దేవతలకు సైతము పంచాంగము చెప్పంగలవాండు. 
వీనికి మన ముత్తరము చెప్పలేము పదండి" యని వెడలిపోయిరి. గణపతి యొక్క 
ఖరవాహనారోహణ పరత విని యది యనార్యకార్య మనియు, నతండు సజ్ఞనదూరుC 
డనియు వట్టి నిర్భాగ్యుడనియు మీరు నిశ్చయింతురను సందియము కలుగుచున్నది. అట్టు మీరు 
తలంచుట న్యాయము కాదు; ఏలయన, నిట్టివా రనేకులు గలరు. ఎవరి మాటయొ యెందుకు. 
అసాధరణ ప్రతిభా సమేతులగు దేవతలం' జూడు(డు. దేవతలకెల్ల దొరయై ముజ్జగంబుల 
యేలికయై కల్పవృక్షము కామధేనువు చింతామణి మొదలగు 'కామప్రధాన పదార్థముల 
కొడయండైన నిర్దరేంద్రునకు మేఘములు వాహనములు. నీరు గాలి మెజుపు పొగ మొదలగు 
పదార్థములతోC జేయంబడిన మేఘమా యతనికి వాహనముగ నుండవలసినది. తక్కిన వేల్పులం 
జూడుండు. సకల యాగములకు సకలస్మార్త కర్మలకు నాధారమైన యగ్ని హోత్రునకు వాహనము 
గొట్టె. దక్షిణ దిక్కునకు నాయకుడైన యగ్ని హోత్రునకు rar గొట్టె. దక్షిణ దిక్కునకు 
నాయకుడై ధర్మాధర్మ విచార పు యమధర్మరాజునకు వాహనము దున్నపోతు; 
జలాధినాయకుండైన వరుణుడు మొసలిపై నెక్కును. మహాబలు౯డై సముద్ర జలము. బై కగర 
గొట్టియు మహావృక్షములం గూల్చియు క్షణకాలమున_ జగన్నిర్మూలనము జేయంగల 
వాయుదేవుడు లేయిమీంద స్వారిజేయును. గరా పూజ్యో గణాధిపః" యన్నట్లు సకల 
శ్రౌతస్మార్హ కర్మలకు ముందు పూజనీయు౯ డగు గణాధిపతి యెలుక నెక్కి పందికొక్కునెక్కి 
బయలు దేజును. ఉమా మహేశ్వరులకు కుమారుడైన గణపతి కింతకంటె వేరు వాహనము 
లేకపోయెనా? కొంపత్రవ్వునట్టి యెలుకా వాని తురంగము. సకల గృహవర్తి యగు మార్గాల 
చక్రవర్తి కొక్క కబళమున నుపయోగపడు నెలుక మీంద నా ప్రమధ గణపతి యెక్కగా మన 
గణపతి గాడిద మీ6ద నెక్కుట తప్పా? అతని మాట యటుండనిండు. లక్షీనారాయణుల 
పుత్రుడయిన గరళ కంఠునివంటి మహాదేవుని జయించిన జోదై చండ శాసనుండయి సకల 
లోకంబులంగల సకల జంతువులను బూవు టమ్ములతో గొట్టే పడవైచునట్టి మన్మధునకు 
వాహనమేమో యెజుంగుదురా? చిలుక. ఆ మన్మధుని తండ్రియగు నారాయణునీ తురంగమేమొ 


యెజుంగుదురా? బొల్లి గ్రద్ద. ఎక్కడ దిక్కులెనట్లు తండ్రి కొడుకులైన మాధవమన్మధులు 
రెక్కాడినగాని బ్రతుకలేని దిక్కుమాలిన పక్షులపై నెక్కుచున్నారు. అనంతకోట్యవతారంబులనెత్తి 
పరాత్సరు(డనియుం జరాచరాత్సరు(డనియు వ్యాసవసిష్ప వామదేవాది మహర్షుల 
చేతవినుతింపం బడిన శ్రీమన్నారయణు. డెక్కుటకు లోకమున బొల్లిగ్రద్ద తప్ప వేరువస్తువులు 
లభింపవా? ఇక శివుని మాట తడవబనియేలేదు. ఆయన వెల్ల యెద్దునెక్కి న చేయును. 
అడ్డమైన గడ్డి కజచునట్టి పశువు మీదనా శివుడెక్కవలసినది?  మహేశరు€ డెంతవాండు? లలాట 
నేత్రజ్వలన కీలల చేత నీమిషార్ధమున విష్ణు పుత్రుండగు దర్పకుని బిడీకెడు బూడిద చేసినాండు. 
క్షీరసోగర మధన కాలమున సముద్ర గర్భమునుండి బొడమి లేచిన హాలాహల విషము సకలలోక 
భయంకరమై వ్యాపించి బ్రహ్మండము భస్మపటలముC జేయునటులుండ ముప్పది మూడు కోట్ల 
దేవతలు వెబిచి రక్షింపుమని చేతులు మోడ్చి మొక్కి తన్ను వేండ కరుణాళువై వేన్నముద్దవలె యా 
విషపు ముద్దను మ్రింగి యత్తరి నప్పాలసంద్రమున బుట్టిన గల్పవృక్షమును నైరావతమును 
a నింద్రునికిచ్చి "లక్ష్మీకౌస్తుభముల విష్ణునకిచ్చి తన్‌ ' లోకాపకార శీలతయు 

నిసహత్వమును వెల్లడి చేసెను. అట్టి మహనీయు డెద్దెక్కుట బాగున్నదా? ఈయన 
కుమారుడగు కుమారస్వామి జగత్రయ కంటకుండగు తారకాసుని శక్తి ప్రయోగమున సంహరించి 
వేల్పుల కృతజ్ఞతకు( బాత్రమయ్యెను. ఇతడు క్రౌంచ పర్వతము భేదించిన మహా యోధుడు. 
అతండు దేనిమీంద నెక్కునో యెబుగుదురా? నమలిమీంటే వన్నెల చిన్నెల బండారమే కాని నెమలి 
గొప్పయేమున్నది? బ్రహ్మదేవుడు చతురాననుండంట. సురబ్యేష్తుయయ. హిరణ్యగర్భుండయు, 
ప్రజాపతియంట, వాణీ నాథుండంట, సృష్టి కర్తయట. వానచుక్కలు మీ6ద6 బడిన మాత్రాన 
తోక త్రెంచుకొని పాటిపోవు హంస వీని వాహనమంట. మహిషాసుర మర్దిని యగు కాత్యాయని 
సింహ మెక్కును. నిగ్రహానుగ్రహ సమర్థులు, నిరుపమాన మహిమాన్యులు, కళ్యాణ గుణ 
సంపన్నులు, కామరూపులు, సకలలోక పూజ్యులు, సరధర్మ పరి జ్ఞాతలు నైన దేవతలె గొట్టెనెక్కి, 
బట్టెనెక్కి, యెలుకనెక్కి, యెద్దునెక్కి, గ్రద్దనెక్కి, మణేయు “నివ్చవచ్సిన జంతువులనెక్కి 
పులుంగులనెక్కి బెదురులేక బిడియము లేక సిగ్గులేక చింత లేక తిరుగుచుండ నే ప్రజ్ఞలేక మనుష్య 
మాత్రుడై కించిజ్ఞుడై బాలుండైన గణపతి గాడిదనెక్కి దిరుగుట యేమితప్పు? దున్నపోతు యొక్క 
యతిశయ మేమే? మూషికము యొక్క ముఖ్యతయేమి? గాడిదచేసిన 'కానిపనియేమి? 
అభిమానము చేత నెద్దులను. దున్నపోతులను సక నవారిని మహర్షులు పురాణములలో 
గొనియాడగనే మీరును బళిబలీయని మెచ్చి పూజించుచున్నారు. "గణపతి డబ్బులేని 
పేదబాపనయ్య కొడుకగుటచేత గాడిద నెక్కి నంత మాత్రమున నిర్పాగ్యు. డనుటకు సాహసించు 
చున్నారు. పక్షపాతమె ప్రేమ గలిగించును. పక్షపాతమె యేవ గలిగించును. గుణశూన్యుC డైనను 
మెచ్చి పొగడు వారున్న పక్షమున గుణరత్నాకరు డగును. మెచ్చి కొనియాడు వారు లేనప్పుడు 
గుణరత్నాకరుండు సయితము శుంఠయగును. నోరు గలవాండ్రు గొందజ6 జేరదీసిన దేవానాం 
ప్రియుడు సతతము మహా పురుషుండుగ పరిగణింప బడుచున్నాండు. ఆలంబము లేని 
వాండణంగి పోవుచున్నాండు. మా గణపతి యాత్మ గౌరవము గలిగి స్వప్నములో6 గనంబడి తన 
వృత్తాంతము జెప్పబట్టి యది వ్రాయు వారొకరు దొరకబట్టి యీ మాత్రము గ్రంథమైన 
బయలుదేణినది. కాని “లేకపోయినచో నేమి కావలసినది? అడవిలో బుట్టి అడవిలో బెజీగి 
యడవిలో రాలిపోయిన యుమ్మెత్త పువ్వువలె సముద్రములో బుట్టి సముద్రములో బెజీగి 


సముద్రములొ నణంగిపొయిన నత్తగుల్లల ప్రోగులలె నితని చరిత్రము లొకమందు ప్రసిద్దము గాక 
యుండును గదా. ఎట్లో యొక యట్లు చరిత్ర ప్రసిద్ధమైనది. కాయిట్టి యతండు గార్హభ 
మెక్కినంత మాత్రమున నింద్యుండని మీరు భావింపవలదు. 


తొమ్మిదవ ప్రకరణము 


గణపతి యింటికి రాక పరిగృహంబున వసియించుట మాతులునకు మనః ౩వేదము 
గలిగింపకపోయినను దల్లికి. దగని తల్లడపాటును గలిగించెను. మధ్యాహ్నము భోజన మైన 
తరువాత నామె సొదరు(డు చూడకుండ కొడు కున్నకడకు. బోయి వాని బ్రతిమాలియు6 
జీవాట్లు పెట్టియు బెదరించియు నెన్నో విధముల నింటికి రమ్మని యడుగుచు వచ్చెను. నిజముగ 
మేనమామ “దుడ్డుకర్రతో బుర్ర పగంగొట్టునని నమ్మి తెనాలి రామ కృష్ణుని పిల్లి పాలపేరు 
చెప్పగానె భయపడి పరుగెత్తినట్లు గణపతి యిల్లుపేరు_ చెప్పగానె యులికిపడి "నేనా 
యింటికిరాను. నీ యన్నగారు దుడ్డుకర్రతో నన్ను కుక్కను గొట్టినట్లు కొట్టి చంపివైచును. నేను 
చచ్చిన తరువాత నీవేమి చేయంగలవు? అన్నము లేక చచ్చిపోయెద గానీ దుడ్డుకర్ర దెబ్బతిని 
చావను. నేను గాడిద నెక్కిన దన కెందుకు? నాజోలికి రానని యాయన గారు వర్తమానము 
పంపిన పక్షమున నేను వచ్చెదను. లేనిచో రా" నని బదులు చెప్పెను. తల్లి యది విని దిగులు 
గుండెతో నింటికి జని రెండు దినములు గడచిన తరువాత నొకనాండు సోదరుని జూచె 
యిట్లనియె "నాయనా ! కుల్దవాండింటికి వచ్చుట లేదు. ఎంతో బెదిరిపోయినాడు. వాండ్ల 
యింటను వీండ్ల యింటను దిరుగుచున్నాండు. దొరికిన పూట తినుచున్నాండు. లేనిపూట లేదు. 
చిక్కి శల్యమైనాడు. కన్నులు గుంటలు పట్టినవి. ఇంటిలో నడుగుబెట్టగానె నీవు చంపివైతువని 
భయము గలిగినది. నీవు రమ్మంటే వాండు “నిర్భయముగ వచ్చి నీ పంక్తి నింత గంజి యన్నము 
దిని వెళ్లును. చిన్నప్పటినుండియు నీదు -హో౭డు. వసీన్‌ తప్పులు భరించి పెంచినావు. చెడ్డ 
సహవాసములచేత జేడిపోయి నాండు. మేనమామవైన నీవే. తండ్రివైన నీవే వెనుకటి లాగుననే 
యీసారికూడ తప్పులు క్షమించి యింటికిరానీ, ఈ పర్యాయము గాడిద నెక్కకుండ బుద్ది 
జెప్పెదను" అనవుడు సోదరీ వచనములకు భద్రాచల మిట్లనియె. "అమ్మాయీ ! గాడిద మీంద్‌ 
వానీని జూచినప్పుడు నా కోపమాగక కుక్కను గొట్టినట్టు దుడ్డుకజతో గొట్టెదనని నేనన్నమాట 
నిజమే. దుడ్డుకట్టికాదు, వాండు చేసిన పనికి రోకలితో వాని తల చితుకీబొడువవలయునని 
నాకున్నది. కాని కోపము వచ్చినప్పు డన్నంతమాట చేయగలమా? ఈ దుర్మార్గుని దుండగముల 
నన్నింటిని నేను కడుపులో బెట్టుకొని భరించలేదా? పేగు తీపిచేత నట్లు భరింపవలసి వచ్చినది. 
పాలకోసము టాయి మోయమన్నాండు. మన వంశము దెన్నడులేని పాడుపని జేసి వీండప్రతిష్ట 
దెచ్చుచున్నాండని నే నేడ్చుచున్నాను. కాని నీకొడుకును జందేవలయునని కాదు. చీలవలయునని 
కాదు. వచ్చి యెప్పటిలాగున నుండుమని చెప్పు. ఇంకొకసారి యిటువంటి పని జేసెనా 
తాటికమ్మతో వెన్ను బ్రద్దలు కొట్టెదనని చెప్పు. నీవు చేయుచున్న గారమునుబట్టి వాండు 
చెడిపోవుడున్నాడు. గారము గజ్జెల కేడ్వగా వీంపు దెబ్బల కేడ్చిన దన్నట్లు దెబ్బలు లేకపోబట్టి 
వానికా వినాశకాలము వచ్నినదై. పరువు మర్యాదలు వాండు జంపుకొన్నాడు. తన తండ్రీ 
యెంతవాడో తన తాత యెంతవాడో యివతల నేనెటువంటివాండనో వాడెజు.గడు. గాడిదనెక్కి 
కుక్కనెక్కి వాండేదో గొప్పవాండనైనా ననుకొనుచున్నాడు., నాకవి కిట్టవు. వచ్చి జాగ్రత్తగా 
నుండుమను" ఆ పలుకులు సింగమ్మ కు మేరమీజిన సంతోషము కలిగించేను. అంతకు ముందు 
కుమారునకు దనకు శాశ్వత వి వియోగ మగునని బెంగబెట్టుకొనెను. సోదరుని వాక్యములవలన 


డా eo _ 2 జు 


బెంగ తిబేనందున నాకు యెనుంగు నెక్కినట్లు సంతసించెను. ఆ పూటనె యామె వెళ్ళి 
కొడుకును దోడితెచ్చి యెప్పటివలె నింట నుంచెను. గణపతి రెండుమూడు దినముల వణకు 
మేనమామ యొద్ద మిక్కిలి భయభక్తులు కలిగి యెజోలికించోక యిల్లుకదలి వెళ్ళక జాగ్రత్తగ 
నుండెను. కాని వీరణము చప్పుడు వినలానె పైత్యపు మేని వానికి శివ మెత్తినట్లు మిత్రులను 
జూడంగానె యతనికి ఉత్సాహము మరల నంకురించెను. నాలుగు పొలిమేరలనడుమ నున్న నేల 
యంతయు నతనికి విహారభూమి యయ్యెను. అన్ని తోట లతనివె. అన్నిదొడ్డతనివె. మ్‌డిన 
మామిడి చెట్ల కడకు బోయి తాళ్ళు రువ్వి పచ్చికాయలు పడగొట్టి సంగడి కాండ్ర చేత 
నుప్పుకారము దెప్పించి యా కాయలు గరిగమ తో గోసి కొనియొ పండ్లతో బీకియొ 
ముక్కలుచేసి కార మద్దుకొని తిను చుండును. తోటకాపులు దూరమున గానయుడిన తోడనె 
వారి యదలింపు మాటలు చెవుల. బడినతోడనె తానును జెలికాండ్రును లేళ్ళవలె బరుగెత్తి 
పోవుదురు. నేర్పరులయిన శిష్యుల కాళ్ళకు బందములు వైచి కొబ్బరి చెట్టెక్కించి కాయలు తీసి 
పగులగొట్టి నీరుద్రావి గుంజు తినుచుండును. నీలాటరేవులలో సాయం కాలమప్పుడు నిలువయుడి 
బెడ్డలువిసి రి నీటికుండలు పగుల గొట్టు చుండును. కుండ పగులగానె తూనీ6గలాగు 
పటుగెత్తుచుండును. పట్లువడినప్పుడు చెంపకాయలు పుష్కలముగ6 దినుచుండును. ఒకనాC 
డొక జామి తోటలో దోరగా బండిన పండ్లు గణపతియు మిత్రులును శిలావర్షము గురిపించి నేల 
గూల్చుచుండ నంతలో గాంపువాండు వాండ్ల కెదురుగా రాక వెనుకపాటున వచ్చి యొకచేతితో 
గణపతిని మటీయొకచేతితో వాని స్నేహితులలో నొకనిని బట్టుకొని బరబర లాగికొని పోయి వారి 
నిరువుర నొక చేట్టునకు రెక్కలు విజిచికట్టి చింత బరికెలతో నెత్తురు దొరగునట్లు కొట్టి 
యెన్నండు తోటదరికీ రాననిపించి పంపెను. అభిమానవంతుడైన గణపతి యీ పరాభవము తన్‌ 
తోడిదొంగయైన యా బాలునకు దక్క రెండవవానికి దెలియకుండ జాగ్రత్త పెట్టెను. అట్లతద్దియు, 
నుండ్రాళ్ళతద్దియు wa గణపతి సంతోష. మింతింత యని వర్షింపనలవి కాదు. “నాటి 
మధ్యాహ్నమె కొందణు స్నేహితులను వెంటంబెట్టుకొని పొదలలోనికి, రుప్పలలోకి, దుబ్బులలోనికి 
జని రెండు బుట్టలు పల్లేరుకాయలు, కొంత దూలగొండ, పది యీతజువ;లు, రెండు బుట్టలు 
బొమ్మరాళ్లు బెడ్డలు దెచ్చి యొకచోట దాంయను. రాత్రి భోజనములు చేయగానె పండుకొని తోడి 
బాలకులందబుం దెల్లవారుజామున లేచుచుండ తాను రెండుజాముల రాత్రివేళనె లేచి తలిని 
మేలుకొలిపి తల్లిసాయమున నిరుగుపొరుగువారి యిండ్లకు. బోయి యచ్చటి బాలురను లేపి 

మరల గృహంబున కరిగి చప్పుచప్పున మొగము గడీగికొని యుల్లిపాయల పులుసుతోను 
నువుపొడుముతోను, పొట్లకాయ పరమాన్నముతోను, గేదె పెరుగుతోను, భోజనముచేసి కొన్ని 
పల్రేరుగాయలు మూటగట్టుకొని భుజముపై వైచికొని రాళ్ళబుట్ట యొకటి యెడమచంక 
నిరికించుకొని నోట చుట్టవెలిగించి కుడిచేత నీతజువ్వ పుచ్చుకొని కేకలు వైచుచు వింతవింత 
పాటలు పాడుచు వీధులవెంట6 దిరుగును. ద్వాపరయుగమునం దెన్నడో శ్రీకృష్ణుని మీది 
యాగ్రహముచే దేవేంద్రుడు రాళ్ళవాన గురిపించెనని భాగవతము హరివంశము మొదలగు 
మహాపురాణములయందు వర్ణింప బడుటయె గాని కలియుగమం దట్టి రాళ్ళవాన నెవ్వరు జూచి 
యెరుగరు. దాపరమున నిజముగ నట్టివాన గురిసెనో లేదో చెప జాలము గాని మన్‌ గణపతి 
నిజముగ నెన్న రాళ్ళవానలు గురిపించెను. మగవారు లేక ముం మాండువాండ్రే. యున్న 
యిండ్లమీందను నందు ముఖ్యముగ ముసలియవ్వలున్న యిండ్లమీందను గణపతి హస్తములు 


రాళ్లు విసురుటలొ భారత రణమందు గౌరవసెనపై నవలిలగ శరపరంపరలు కవదొనలనుండ తిసి 
యెడమ లేకుండ. ప్రయోగించిన యర్హునిని హస్తము దలపించును. ఆ విషయమున గణపతి 
సవ్యసాచియని చెప్పవచ్చును. తెల్లవారుజామున లేచి చలిదియన్న మారగించి చిన్ని బిన్ని మొదలగు 
పాటలు పాండుకొనుచుండు నాడపడుచు లున్న చోటికి మెల్లమెల్లంగ జని యేచాటున నుండియో 
మూంటవిప్పి పల్రేరుకాయలు తీసి వాళ్ళ కాళ్ళనడుమ జల్లును పల్లేరుకాయ లా కాలునకు 
గుచ్చుకొని యీ కాలునకు గుచ్చుకొని జవరాండ్రు కళవళము పడి నానాముఖముల 
బరుగులెత్తుచుందురు. కొందరు తిట్టుచుందురు. కొందణు తమ మగవాండ్రను బిలిచికొని 
వచ్చుచుందురు. గణపతి మెజపుతీగవలె మాయమగును. తన స్నేహితులలో గొందరి వీపులమీద 
దూలగొండ రాయుచుండును. దురదలెత్తి వారు వీపులు బరికికొని పరుగులెత్తుచున్నప్పుడు మహా 
నందభరితమై యుండు గణపతి మొగముచూచి తీరవలయును. ఫొటోగ్రాపు లాకాలమందు 
విరివిగా లేవుగాని యీనాటివలె నవి పుష్కలముగ నుండిన పక్షమున గుణగ్రహణ పారీణుండైన 
యెవండైన నతని ప్రతిరూపము దీసియుండిన పక్షమున నట్టి ప్రకృతి యెంత వినోదకరముగ 
నుండును? ఎంత జగన్మనోహరముగ నుండును? నన్న కోట్ల ప్రతులు కర్చెయుండును? గణపతి 
యొక్క మూర్తివిశేషము జూచుభాగ్య మాంధ్రమహాజనులకు లేదు: మూర్తియంతయుం 
చూచుభాగ్యము లేకపోయినను దానిండ్లమీంద రాళ్ళు విసరినప్పుడు, స్త్రీలు కాళ్ళనడుమ 
పల్రేరుకాయలు చల్లినప్పుడు, సంగడికాండ్ర మేనులకు దూలగొండి రాచినప్పుడు ముసలమ్మలు, 
యువకులు, స్నేహితులు. దన్ను దిట్టుచుండ నత్తరి పండ్లిగిలించి యతండు నవ్విన నవ్వెన 
బ్రతిబింబములో జూచు భాగ్యముండినను మనము ధన్యులమైయుందుము. మందభోగ్యుల కట్టి 
ధన్యత యేలగలుగు? రూపదర్శనమువలన గలుగు సంతోషము లేకపోయినను శ్రీకృష్ణలీలల 
కన్నను మిక్కిలి రమణీయములైన గణపతి లీలలలో గొన్నిటిని జదివి యానందించు 
భాగ్యమబ్బినది కనుక చదువరులు కొంతవబకదృష్షవంతులె. గణపతికి క్షీరపానమునందు మిక్కిలి 
యాసక్తి. పాలు కొని త్రాగుట కతనిదగ్గణ డబ్బు తేదు. అనేకోపాయములచే సంగ్రహించిన డబ్బు 
పాగచుట్టల కైన దిన్నగా సరిపోదు. డబ్బులేనంత మాత్రముచేత పాలుత్రాగుట 
మానుకోనునంతటి మూర్భుడుకా(డు. కావున గణపతి హవాను కొక యుపాయము 
గనిపెట్టెను. పొలమునుండి సాయంకాల మింటికి తిరిగివచ్చు నావులను, గేదెలను వీధులవెంట 
దిరుగు మేకలను బట్టుకొని యొకప్పుడు బందమువైచియు మజొకప్పుడు వేయకయు బాలుపిదికి 
యతడు త్రాంగుచుండును. ఆవులు తమ తమ గృహంబులకుం బోయిన తరువాత 
యజమానులు పాలు పిదుక దమకింప వని పాలియ్యక పోవుటంజేసి తమ యావులకు దృష్టి 
తగిలినదనియు దయ్యములు పట్టినవనియు మనోవేదన జెంది దిగతుడుపులు తీసి సోదెకుం 
బోవుచుందురు. వారి కళవళము' వారి చిత్తక్షోభము జూచి యేమియు నెజుంగనివాండు వోలె 
నటించుచు దన యఖండ ప్రజ్ఞయెగదా వారిని వ్యాకులపెట్టు చున్నదని సగర్వముగ మనంబున 
గులుకుచుండును. కావలసిన ఖర్చులు చేసికొనుటకు గణపతి చెతిలో డు కొంచమైనను 
లేకపోవుట గొప్పవిచారకారణమయ్యెను. మేనమామ డబ్బులు విభూతి బుట్టలో బెట్టుట మానెను. 
తల్లి గూళ్ళలో వైచుట మానెను. ఏదో నిరంతరము నమలుచుండవలయును కాని, గణపతి 
నోరూరకురడదు. కొబ్బరి కురిడీలు, శనగయుండలు, పేలవుండలు, తాటితాండ్ర, తేగలు, జీళ్లు, 
శనగపప్పు మొదలైన వస్తువులూరక యిచ్చువారెవ్వరు లేరు. తోంటలోనికిబోయి మునుపటి వలె 


దొచుకొని వచ్చుట కంత విలులెదు. ఏలయన దొంటకాంపు లిబందిపోటు దొంగల విషయమై 
మిక్కిలి జగరూకులై యుండిరి. సూక్ష్మబుద్ది గలవాండగుటచేత గణపతి యావిషయమై కన్నులు 
మూసికొని రెండవచింత విడిచి యొక్క జామాలోచించి యెట్టకేల కొకయుపాయము పన్నెను. 
డబ్బు కావలసి వచ్చినపుడతండు చుట్టుప్రక్కలనున్న చిన్నచిన్న గ్రామములు కరిగి గ్రామమందలి 
బ్రముఖుల నందజణ జూచి మాతండ్రి చనిపోయినాండు. పేదసంసారము. దినవారములు 
జరిగించుకొనుటకు డబ్బులేదు. మీరందజు సాయముచేసి యీ బ్రాహ్మణ కర్మ యేలాగైన 
గడతేర్చి నన్నొకదరికి జేర్చవలయు. శ్రాద్ధకర్మ చేయకపోయిన యెడల బందుగులు వెల్‌ పెట్టుదురు. 
చనిపోయిన వానికి మంచి గతులు గేలగవు. తండ్రి పోయినందుకే నే నేడ్చుచుండగా మీదు 
మిక్కిలి శ్రాద్ధము పెట్టుటకయిన డబ్బు లేకపోయినదని ననిట్లు బిచ్చమెత్తవలసి వచ్చినది. తండ్రి 
దినవారములకూడ డబ్బు లేనంత దురవస్థ నాకు భగవంతుడు తెచ్చి పెట్టినాం " డని కన్నుల నీరు 
పెట్టుకొని రానిదు: ఖము దెచ్చిపెట్టుకొని “యేడ్డును. పదునాలుగు సంవత్సరముల పిల్లవాడు 
పితృరుణ విముక్తడు కాందలంవి యాచించుటయె జాలి గలిగించును. అట్టియెడ నబ్బాలుని 
కన్నుల బాష్టోద్గమ మయ్యెనా యట్టియెడ నెవని మనసు కరుగదు. ఎవనికపుడు చుమ్మలు 
చుట్టదు. ఆ యా గ్రామములలోని జనులతని బూటకములు నమ్మి యెవరికి. దోచినమట్టుకు 
వారు సహాయము చేయుచుందురు. ఒక్కొక్కనాం డతనికి రెండు మూండు రూపాయలు గూడ 
దొరుకుచు వచ్చినవి. సాధ్యమైనంత వరకతండు వెళ్ళినయూరు వెళ్ళకుండ నీవ్యాపారము 
సాగించు చుండెను. విధిలేకయె మజచిపోయియె మునుపు జమాబంది యైన గ్రామమె మరల 
వెళ్ళవలసి వచ్చినపుడు తండ్రి చచ్చి పోయినాండన్న మిష సాగదని తల్లి చచ్చిపోయినదని వంక 
బెట్టును. తల్లి యింటజాయి లాగున నుండంగ నామె చనిపోయిన “దని చెప్పుటకు నోరెట్లు 
వచ్చినదని మీరు సంశయింతురు కాంబోలు. అట్లు సంశయింపవలసిన పనిలదు. ఏలయన 
"జాతస్య మరణంధ్రువ' మ్మను మాట మీరు విన్నారుగదా. 'పుట్టిన వాండు గిట్టక మానడ ని 
దీనియర్ధము, ఆ మాటయందు గణపతికి మిక్కిలి విశ్వాసము కలదు. తన తల్లి యెప్పుడో చావక 
మానదనీ గణపతి యెజుంగును. ఎప్పుడైనను జచ్చిపోవలసినదె కనుక “తనకు డబ్బవసర 
మున్నప్పుడు చచ్చిపోయినదని చెప్పుట చేత నెంతమాత్రము పాపములేదని గణపతి 
యాశయము. పది సంవత్సరముల తరువాత జరుగందలచిన కార్యము పది 
సంవత్సరములముందు జరిగినదని చెప్పుట తప్పుగా నత డెంచలేదు. ఒకప్పుడు తల్లిమాసికమని 
బిచ్చమెత్తును. ఒకప్పుడు తండ్రి తద్దినమని యడిగికొనును. ఒకప్పుడు తాను 'పయాణము 
చేయుచుండయణగా మార్గమధ్యమున దొంగలు కొట్టి చెంబులు గుడ్డలు బత్తెపుఖర్చు నిమిత్తము 
దగరనున్న డబ్బు తీసుకున్నారని చెప్పి ముష్టి యెత్తును. కొన్ని గ్రామముల కరిగి యతం డీక్రింది 
విధముగ భిక్షాటనము జేసెను. "అయ్యా"! నా తల్లి కెందరో బిడ్డలు చచ్చిన తరవాత నేను 
పుట్టితిని. నేను పుట్టినపుడు మా తల్లి నన్ను తిరుపతి తీసికొని వెళ్ళవలయునని మొక్కుకొన్నది. 
పేదవాండ్ర మగుటచేత మొక్కు. తీరినదికాదు. ఏడుకొండల వెంకటేశ్వర్లు వడ్డికాసుల 
వాడన్నమాట మీకు తెలియునుకదా! అతని మొక్కులు, ముడుపులు చెల్లకపోయునయెడల వెండి 
బెత్తములతోను బసిడి బెత్తములతోను వీపు పగులం గొట్టునని మీరంద టెటీగియె యున్నారు. 
రాత్రులు దెబ్బలు తినలేక నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నాకీశ్రమ మీరు తప్పించవలెను. 
వెంకటేశ్వరుల వారికి వెండి చెంబొకటి. చేయించి నను ముడుపు చెల్లించవలెను. దాని కేబది 


రూపాయలు కావలెను. నదగ్గణ గ్రుడ్డగవ్వ లెదు. బ్రాహ్మణ బాలకుని యాపద తప్పించవలసిన 
భారము మీపై నున్నది. ఈ సహాయము జేసిన మీకెంతో పున్నెముండును. వెంకటేశ్వరుల వారిచేత 
దెబ్బలు తిని చచ్చిపోకుండా నన్ను మీజందరు గాపాడవలయును. నాకు మీరే తలి, మీరే తండ్రి" 
యని యడుగుటయు వాని దీనాలాపనముల విని మగవాండ్రు, నాడువాండ్రు జాలినొంది 
తోంచినసహాయము చేయుచు వచ్చిరి. ఈ వ్యాపారములో దిరిగిన తరువాత గణపతియెద్దకు 
ప్రతిదినము కొంచెముగానొ కుప్పగానొ డబ్బు నిలువయుండ జొచ్చెను. క పొగచుట్టలు, 
కావలసినన్ని తమలపాకులు కొనుట కవంకాశము గలిగెను. అతడు స్నేహితుల కప్పుడప్పు 
డొకయణా, రెండణాలు బదులియ్యజొచ్చిను. గణపతి భోజనమునందు మహాగణపతీతుల్యు. 
డగుటచే నెంత డబ్బు వచ్చినను వాని యుపాహారములకె సరిపొవుచు వచ్చినది. ఈ విధముగ 
వ్యావారము = సాగినదికాదు. ఒక గ్రామవాసులు మజీయొక గ్రామమునకు 
గార్యాంతముమీంద వెళ్లుట తటస్టించుచుండును. కావున గణపతియొక్క చేష్టలు క్రమక్రమముగ 
బయలుపడెను. జనులకు విశాఃసము తగ్గెను. చుట్టుపట్ల గ్రామములలో నతని 'మాటకు6 జెల్లుబడి 
లేకపోయెను. అందుచే మునుపటివలె నతనిచేతినిండ డబ్బుచిక్కుట కవకాశము గలుగదయ్యెను. 
మరల నతనికి డబ్బు సందర్భమైన యిబ్బంది తటస్థించెను. ఆ యిబ్బంది గడచుటకై యత 
డొకనాండు దీర్ణముగా నాలోచించి వైదికులపాలింటో కల్పవృక్షమని కామధేనువని చెప్ప దగిన 
శ్రాద్దభోజనమె శరణ్యమని నిశ్చయించెను. సామాన్యమైన యాబ్రికమునకు మంత్రితుండై పోయిన 
వానీకి నొక్కడబ్బుకంటె నెక్కువ దొరకదు. మాతాపితృభక్తి యత్యధికము గలవారు రెండు డబ్బు 
లిచ్చుచుందురు. మిక్కిలి భాగ్యవంతులగువారు వస్త్రము లిచ్చి యొక యణాగాని రెండణాలుగాని 
దక్షిణ నిత్తురు. కడపటివారు మిక్కిలి యరుదుగ నుందురు. అట్టి బ్రాహ్మణార్థములకు 
బోయినపక్షమున గడుపునిండ భోజనము లభించుటయె తప్ప దక్షిణ బాగుగ దొరకదని 
షోడశ బ్రాహ్మణార్థములు చేసిన పక్షమున జేతినిండ బుష్కలముగ సామ్ముండునని తద్విషయమై 
ప్రయత్నించెను. మట్టుప్రక్కలనే బ్రాహ్మణుడు చనిపోయినను బదియొకండవనాండును, పడ్రెం 
డవనా(6డును విఘ్నేశ్వర పూజాసమయమున స్థాపింపబడు పసుపు గణపతితో బాటు 
మూర్తీభవించిన _ శ్రాద్దదేవతవలె పితృలోకమునుండి వచ్చిన ప్రీతవలె మన గణపతి 
వుండితీరవలయును. “గణపతి తిండిపోతని చదువరు లిదివజకె యెటుంగుదురు. భోజన 
విషయమున నతని ప్రజ్ఞ యాకారమునకుC దగనిది. అతని విగ్రహము పొట్టిదైనను వాని యాకలి 
మిక్కిలి పొడుగుది. బ్రహ్మదేవుం డతని కీయదలంచిన ప్రజ్ఞయంతయు జీర్లకోశమునందు పెట్టెను. 
శ్రాద్దబోజనముల యం దతండు మెక్కునట్టి యరిసె సెలు, గారెలు, కుడుములు మొదలగునవి 
పుంజీల లెక్క ప్రకారము చెప్పుకొనుట సుకరముగాని విడిగా లెక్కించుట సుకరము కాదు. 
బోజనవిషయమున నతండు సర్వభక్షకుండని చెప్పవలెను. ఇది యిష్ట మది యిషములేదన 

మాటలేదు. ఏమియు దొరకనప్పుడు పెసరకాయలు, కందికాయలు, శనగకాయలు, య 
నూచబియ్యము, తాటిపండు మొదలైనవిగూడ నత. డారరించును. శ్రాద్దభోజనముల వలన 
నతనికి మరల కొంత డబ్బు దొరకం జొచ్చెను. ఆ దినములలో నతని జీవచరిత్రలో నొక్క మార్పు 
తెచ్చుటకు సమర్థమైన కార్యమొకటి జరిగినది. ఏనుగుల మహలునుండి కోమటు లొకరు 
రాజమహేంద్రవరములో వివాహసంబంధము నిశ్చయించి తరలివెళ్ళిరి. పెండ్లికుమారునకును 
గణపతికిని మొదటినుండియు జీట్ల! పక దగ్గణ స్నేహమగుటచే న నతడు ప్రియమిత్రుడైన గణపతిని 


తన వివాహమునకు రమ్మని పిలిచెను. మిత్రుని యభిషసిది చెయందల6చి మిత్ర విధియు౯డైన 
గణపతి వారితో గలిసి వెళ్ళెను. రాజమశ హీంద్రవరములో నున్న కాలమున గణపతి క్రొత్త 
ప్రపంచమున నున్నట్లుండెను. ఆ పురవీధులలో నడచునట్టి తన యీండు బాలకుల కందరకు 
గిరజాలుండుట యతడు చూచి యా బాలకులవలె తాను గూడ గిరజాలు నున్నగాదువ్వి చెవుల 
సందుననుండి వెనుకకు దుని మడిచి యుంగరములుగ6 జుట్టి తిరగవలెనని యతని 
కుబలాటము గలిగెను. పిల్లజుట్టుపై నతని కెంతో యసహ్యము కలిగెను. “గిరజా లుంచుకొనని వాని 
బతు౯కందు కనిపించెను. వన్ని జన్మలయందు మంచి తపము చేసిన యదృష్ట్ణవంతులకో గాని 
గిరజా లుంచుకొనునట్టి భాగ్యము కలుగదని యత డనుకొనియెను. అనుకొన్న విషయ 
మాచరణములో బెట్టుటలో నతం డగ్రగణ్యుడని పూర్వచరిత్రము వలన మీరు తెలిసికొని 
యుండవచ్చును. ఒకనాంటి రాత్రి యీరీతి ననుకొనెను. మరునా6. డుదయమున బెందలకడ లేచి 
భజంత్రీ మేళములోనున్న యొక మంగలిని బిలిచి తన పిల్లజుట్టు గొరిగివైచి గిరజాలు పెట్టుమని 
కోరెను. వెంటనే మంగలివాం డతనికోరిక ప్రకారము చేసేను. 'ఆ మహాకార్యము చేసినందుకు 
మంగలివాని కొక యణా యిచ్చి తదృణము దీర్చికొని కృతకృత్యు. డయ్యెను. అట్టి నూతన 
వేషముతోనున్న గణపతిని జూచి పెండ్లివారిలో సంతసింపని వారు లేరు. ఏదో ఘనకార్యము 
చేసినవాడువోలె నన్యులకు దుర్లభమమైన సువర్షకిరీటము మస్తకమున ధరించిన వాండువోలె 
నాంటి దినమంతయు గణపతి మిక్కిలి యుత్సాహము గలిగి చూపులలోను, మాటలలోను, 
నడకలలోను, ముఖవైఖరిలోను గర్వముట్టిపడునట్లు సంచరించెను. పెండ్లివారితో వచ్చిన 
యువజను లందజును జతురోక్తులయం దాశక్తిగల కొందరజు పెద్దలును నాంటీ దినమున వేశ్యల 
మేళమున కరుగక గణపతి చుట్టు. జేరి వారి మాటలు విని వాని చేష్టలు చూచి Ee 
నొందిరి. పెండ్లికొడుకు చేత సిఫారసు చయురముకొనీ పెండ్డికి వచ్చిన యాండువాండ్ర 
దగ్గరనుంచి సంపంగ నూనె దెప్పించి లేత మొక్కలకు మంచి యెరువు వై ఎెచు కాషపువాడువలె తన 
తలకు రాసుకొని వెండ్రుకలు త్వరగా యెదుగు సాధనములేవి యని దన కన్నులకు బండువుగా 
నుండునట్లు పెద్ద గిరజాలను పెంచుకున్న వారిని పలుమారు గ్రుచ్చి గ్రుచ్చి యడుంగజొచ్చిను. 
పరిహాసము చేయుటలో మిక్కిలి ప్రొాఢుందైన యొకానొక యువజనుండు గణపతిని రహస్యముగా 
నొకచోటికి. దీసికొనిపోయి యతని శిరోజ వృద్ది యందత్యంతాసక్తిగలవాడు వోలెనతని చెవిలో 
నిట్టనియెను. "అగరు నూనెతోను, సంపంగి నూనెతోను దలవెంట్రుక లేపుగా6 బెరుగవు. మంచి 
వంటయాముదము దెచ్చి నాలుగు దినములు రాచితివా వానచినుకులు పడగానె చికిలింత 
మొలిచినట్లు వెంట్రుకలు చురుకుగా నెదుగును. నేనట్టి దోహదము చేయబట్టి నా గిరజాలింత 
సొంపుగా నెదిగినవి. నీ వెంట్రుక లెదుగుట మన సులో నిష్టములేనివారు నేను చెప్పిన దోహదము 
చేయవద్దని నీకు దుర్చోదనలు చేయవచ్చును. వా రెన్ని చెప్పిననుసరె నీ వది వినవద్దు. సరిగా నెను 
చెప్పినట్టు చేయుము ఆ యుపదేశముచేసి యతం” డరిగెను. అది యొవరికిం జెప్పక 
బ్రహ్మో పదేశమువలె మనసులో బెట్టుకొని రాత్రిభోజనాంతరమున నందజు నిద్రాసక్తులైన 
సమయమునం జాకలివాండ్రు కాగడాల నిమిత్తమయి యిత్తడిసిద్దెలతో దాచుకొన్న యాముదము 
వారు చూడకుండ దొంగతనముగా రెండుచేతుల "నిండబోసికొని తలకు రాసుకొని 
పెద్దమనుష్యులు కూర్చుండుటకు6 వైచిన తివాసీమీద కరిగి దిండుమీంద తలబెట్టుకొని 
పండుకొనియెను. మరునాడు గణపతి కాకులు కూ] సెడువేళనె లేచి గోదావరికరిగి 


శ్ర rw జా 


రాగిడిమట్టితొ. బలుసారులు తల రుద్దుకొని స్నానముచెసివచ్చి మరల బట్టలు కట్టుకుని 
కూర్చుండీ కనబడిన వారినెల్ల బిలిచి "నా గిరజా లేమైన నెదిగినవేమో చూడు" డని యడిగెను. 
గణపతియొక్క విచిత్ర చరిత్ర మదివజకె సువ్యక్తమై యున్నందున వారందజు నగుమోముతో " నీ 
వేమి దోహదము చేసితివో కాని మిక్కిలి యేపుగా నీ వెంట్రుకలు పెరుగుచున్నవి. నిన్నటికి నేంటికి 
నెంతో భేదము గనిపించుచున్నది. ఆ విధముగానె దోహదము చేయుచుండుము. నేతల జొన్న 
చేనువలె నెదుగునని చెప్పిరి. అతండాముదమె శిరోజవృద్ధికి దివ్యౌషధమని నిశ్చయించి యదియె 
యుపయోగింపం దలణెను. చాకలివాం డ్రుదయమున లేచి తివాసులు జభుఖాలు 
దులుపునప్పుడు దిండుమీ6ద మెండుగా నుండిన యాముదపు మరకలు చూచి దానిమీద 
నాముద మెట్లయ్యెనని యెల్లవారి నడుగంజొచ్చిరి. అడుగంబడిన వారందజు "మే మెజుంగము; 
మే మెరుగ" మని బదులుచెప్పిరి. చాకలివాండొకండు గణపతి నట్లు ప్రశ్నించటయు నతండు 
మిక్కిలి కోపించి "ఎవడవురా నీవు తాహతెరుగకుండం బెద్దపిన్న తారతమ్యము లేక నన్నిట్లి ప్రశ్న 
లడుగుచున్నావా? నీ యంతర మేమి? నా యంతర మేమి? నీకు బొత్తిగా భయభక్తులు లేవు. 
చూడు పెళ్ళివారితో జెప్పి నిన్నేమి చేయింతునో నీవు తుంటరిలా గనపడుచున్నావు. నేనేమి తల 
కాముదము రాసుకొని దినిమింద పండుకొన్నా ననుకొన్నావా యేమి జాగ్రత్త. చెప్పించెదను. 
దొంగవెధవలు మీరే యాముదసిద్దెలు తెచ్చి ol బెటినారేమో, “అది " గాకపోతే 
యాముదపు చేతులతో మీ రిద్దిండు ముట్టుకొని సవరించినా రేమో, లేకపోతే మీరిద్దిందు 
ముట్టుకొని సవరించినారేమో, “లేకపోతే దానిమీద నాముదపుమరక లెట్టువచ్చు" నని 
విడిదియింటం బ్రతిధ్వను లగునట్లు గొంతు బొంగురు వోవునట్లు కేకలు వైచెను. ఆ “కేకలతో నంద 
రక్కడకు చేరి చాకలివాండ్రనదల్చి ' యవ్వలకుC బొమ్మని చేసిన 'సంభాషణమును బట్టి గణపతియే 
తలవెంట్రుక లెదుగునిమిత్త మెవరో పరిహాసకుండు చెప్పినమాటలు విని తల కాముదము 
రాచికొని యుండునని మనసులో నిశ్చయించుకొని చిరునవ్వులు నవుఃకొనుచు "గణపతీ! 
చాకలివాండ్రు బుద్ధిపొరబాటుచేత నిన్నాలాగున ననిరి. నీవంటివా6 డిటువంటి పని చేయునా? 
కాని యా దొంగ "'యెవడో మన మందర మీరాత్రి కలిసి పట్టుకొంద'" మని వెడలి పోయిరి. 
ఆనాయటి రాత్రిగూడ గణపతి గతరాత్రమునందు వలె శిరస్సునకు  తైలమర్షనము 
నందభిలాషగలవా(6జై రజకులు పండుకొన్న నెలవున కరిగి మెల్లగా నొకసిద్దె వంచెను. 
చాకలివాండ్రలో నొకండు సారా త్రాగివచ్చి పండుకొని సమీపమున బోరలుచు మరల ద్రాగుటకు 
నొక సీసానిండ సారాతెచ్చి సిద్దెలప్రక్క బెట్టుకొనియెను. గణపతి చీకటిలో నది కనిపెట్టలేదు. ఆ 
రజకుండు గణపతినిజూచి తన సారా దొంగిలించుకొని పోవుట కెవండో దొంగ వచ్చెననీ భావించి 
"దొంగ తొత్తుకొడుకా! నా సీసా దొబ్బుకొనిపోవుటకు వచ్చినావా" యని లేచి వెన్నుమీంద రెండు 
చరపులు చరిచి తిట్టనారంభించెను. ఆ చరపుల చప్పుడు తోను, దిట్లతోను దక్కిన 
చాకలివాండ్రు మేల్కాంచి దొంగవచ్చినాండనుకొని గణపతిని బట్టుకొనిరి. అతండు ప్రతిష్టా రక్షణ 
మందు మిక్కిలి జాగరూకు డగుటచే సుమూహర్త సమయము నీను సదస్యమునాడును? దనకు 
దొరికిన సంభావన డబ్బులు చాకలివాండ్ర చేతులలో బెట్టి తనను నలుగురిలో నగుబాట్లు 
సేయవలదని చేతులు పట్టుకొని వాండ్రను బ్రతిమాలి యాముదపు మరకలు దిండుమీద చేసినది 
తానే యని యొప్పుకొని వారి బారినుండి తప్పించుకొని పోయెను. ఈ పరమ రహస్యమును 
జాకలివాండ్రు తిరుమంత్రమువలె నెవరికిం జెప్పకుండ దాంచదలచిరి కాని వారి కడుపులలో ఇది 


యిమిడినదికాదు. నొట నువుగింజ నానని తుచ్చులనొళ్ళలొ రహస్యము దాంగునా? 
చాకలివాండ్రు, మంగలివాండ్రతోను మంగలివాండ్రు బాకాలూదు దూదేకుల సాహేబులతోను, 
వాండ్రు తమయాప్పులతోను జెప్పంగా బరమరహస్యము సూర్యోదయ మగునప్పటికె గుప్పుమని 
వెల్లడియయ్యెను. అందజు గణపతిని జూచి ముసి ముసి నవ్వులు నవ్వువారె. అందజు నతని 
తలమీద జేయివైచి గిరజా లెదిగినవాయని పరిహాసము చేయువారె. అందరు శిరోజవృదికి 
దోహదములు చెప్పువారె. వెండి, బంగారు దొంగలుపోయి యాముదపు దొంగలు బయలుదేరినా 
రని యొకండు, తల వెంట్రుకలు పెరుగుటకు తగిన దోహదమాముదమే యని యొకండు, 
తైలముకంటిె మొట్టికాయలు డప్పకాయలు వెంట్రుకల వృద్దికి మంచి యౌషధమని యొకడు 
చమత్కారముగ మాటలాడిరి. గణపతి తక్కిన మాటలకు సరకు చేయలేదు. కాని యాముదపు 
గొంగలు వచ్చినారన్నపుడు మాత్రము కొంత ప్రసక్తిని గల్సించుకొని యాముదము 
దొంగిలించునట్టి నిర్భాగ్యు లెవ్వరుండరు. చాకలి వెభవల మాటలు నమి మీరుకూడ గంతులు 
వైచుచున్నారని ప్రత్యుత్తర మిచ్చెను. "గుమ్మడికాయలు దొంగ" యనగా బుజము తడిమి 
చూచుకొన్నట్లు పెండ్లికి వచ్చినవారిలో నింతమందియుండగా "ఆముదము దొంగయున్నపుడు 
నీవే పూసి కొని రానేల యని మిత్రు లెగతాళిచేయం జొచ్చిరి. న్యాయము చెప్పినాను. కాని 
నాకెందుకని గణపతి ప్రత్యుత్తరము చెప్పి, ఎంద రెన్నివిధము లెగతాళి చేసినను వాని భావము 
గ్రహింపలేక తనగుట్టు బయటపడలేదని నమ్మి సంచరించెను. రాజమహేంద్రవరమున జనులను 
జూడంగా నతనికి మణీయొక యుబలాటము గలిగెను. చెప్పులు మోటవాండ్రు దొడుగుకొన 
వలసినవె కాని నాగరికులకు6 దగనివనియు,నాగరికులు పాదము లకు దొడుగుకొనవలసినవి 
ముచ్చెలో చడావులోగాని చెప్పులు కావనియు నతని మనస్సునకు దట్టెను. తట్టినతోడనే 
యతండు తన పాంత చెప్పు లమ్మంజూపెను. ఆ చెప్పు లతని కాలునకేగాని మరియొకరి కాలునకు 
సరిపడనివగుటచే నవి కొనువారెవ్వరు లేకపోయిరి. సంపాదించిన డబ్బులు చాకలివాండ్రకు 
లంచమిచ్చుటక్రింద వెచ్చబెట్టబడినందున క్రొత్తజోడు కొనుట కతనికడ డబ్బులేకపోయెను. 
అదిగాక ముచ్చెలు కొనుట మంచిదా చడావులు కొనుట మంచిదా యను విషయ మతయడు 
విచారణ చేయ దొడంగి సంగడికాండ్రనడుగజొచ్చెను. "మిట్ట ముచ్చెలు నీకాలికంతో యందముగ 
నుండును. అవి తొడుగుకొని టక్కు టిక్కుమని నీవు నడిచితివా చూచువారి కెంతో ముచ్చటగ 
నుండును. కాబట్టి ముచ్చెలే కొనుమని యొకండు సలహా చెప్పెను. ఒంటియట్ట చడావు నీ 
పాదమున కెంతో సొగసుగ నుండును. చడావు తొడిగికొని అవి కిజ్లుకిజుమని చప్పుడు 
చేయుచుండ నీవు వీధులవెంట నడుచునపు డెల్లరకు ముద్దుగా నుండును. కాబట్టి చడావులే 
కొనవలసిన దని మరియొకం డాలోచనము చెప్పెను. చేతిలో డబ్బు లేకపోయినది కాని గణపతి 
ముచ్చెలు చడావులు కూడ కొనంోరెను. రెండింటిని గొనుమని యడిగిన బాగుండదని తనలో 
దానె విచారించు కొని పెండ్లి కుమారునికడ కరిగి కొంతసే పామాట లీమాటలాడి యతండు 
గూడ తన గిరిజాల విషయమై కొంత పరామర్నచేసిన పిదప తన మనోరథ మెటింగింప దలంచి 
యిట్లనియె "నీ వింత వైభవముగ వివాహము చేసికొను చున్నందుకు నాకేదైన మంచి 
బహుమానము నీవు చేయవలెను. ఎలాగైనను నీవొక జామారుగుడ్డ నా కీయకపోవు. జామారు 
నాకక్కరలేదు. ఈ మధ్య షాడశ బ్రాహ్మణార్థములలో నాకేడెనిమిది గుడ్డలు దొరికినవి. బట్టల 
కరవు లేదు. నాకిప్పుడు కావలసినది మంచి 'పెద్దాపురపు పైజార్ల జోడు. పొట్టివాడ నగుటచేత 


మిట్ట పైజార్ల జొడు నా కాలి కందముగా నుండునని మనవాళ్ళు చెప్పినారు. దాని ఖరి 
దర్ధరూపాయి. ఏలాగైనను నీవు నాకిది కొనిపెట్టక తప్పదు. ఏమిటి నీ యభిప్రాయము? నాకోరిక 
తీళ్చేదవా లేదా?" అనపుడు పెండ్లికుమారు6 డిట్లనియె 'నాదగ్గజ డబ్బు ్సలులేవు. నాలుక 
పెరికికొన్నను మాతండ్రి నాచేతికి రాగిడబ్బెన నీయండు. సదస్యము 'నాండు నవు చూచితివిగదా 
రూపాయ రూపాయ సంభావన వచ్చుననీ బ్రాహ్మణు లెంతో యాసపడి రాగా మా యయ్య బేడ 
బేడ యిచ్చి సాగనంపినారు. బ్రాహ్మణులు తోరణములు తెంపినారు. ఎంతో గందరగోళమైనది. నీ 
సంభావన డబ్బు లేమి చేసికొనా ఇవు? అవిపెట్టి కొనరాదా" అని యతండు పలుక గణపతి 
"గోదావరిలో స్పానముచేయుచుండగా మూట విడిపోయి సంభావనడబ్బులు పడిపోయినవి. 
నీవంటివాని నాశ్రయించినందుకు నా కోరిక తీరకపోవలసినదేనా? పోనీ మీ నాన్న చేత బదు 
లిప్పించు. రెండు షోడశ బ్రాహ్మణార్థములు Di యప్పు తీర్చెద" నని యుత్తరము చెప్పు 
పెండ్లికుమారుండు "మా యయ్య నా సిఫారసుమీద నీ కప్పియ్యండు. అట్టియాస 'బెట్టుకొనకూ 
మని ప్రత్యుత్తర మిచ్చి పంపెను. గణపతి భగ్నమనోరథుండైనను ముచ్చె లేట్టయిన సంపాదించి 
తీరవలయునని కృతనిశ్చయుండై ఉపాయాన్వేషము జేయంజొచ్చెను. ఉపాయము పొడగట్టెను. 
అతని యదృష్టవశమున నా సాయంకాలము బంధువైన వైశ్యు. డొకడు పదియేండ్ల వయసు?౭గల 
తన కుమారుని వెంటబెట్టుకుని పెండ్లివారిని జూడవచ్చెను. అప్పుడు రెండు “గడియలరాత్రి 
యయ్యెను. ఆతని కుమారుడు జరీపనీ చేసిన ముచ్చెలజోడు తొడుగుకొనివచ్చి యది గుమ్మము 
ముందరవిడిచి లోనికి. బోయెను. అది ముద్దుల మూటగట్టు చున్నట్లు గణపతికి. దోచెను. 
ఎట్లయిన నదిగాని యటువంటిది గాని తన “కుండినపక్షమున తన జన్మము ధన్యమగునని 
యతండు భావించెను. కొంచెముసే పిట్టట్టు బచారుచేసి తనపాద మందులోబెట్టి సరిపోవునేమో 
యని చూచెను. అది సరిగా నతనికి సరిపోయెను. అటువంటిది, మజీయొకటి దొరకనప్పు 
డిదియె తాను గ్రహింపందగునని నిశ్చయించి యటుచూచి చేయిజూచి జోడు తీసి 
యుత్తరీయమున జుట్టి దొడ్డిదారిని బోయి తన బట్టల మూటలో బెట్టెను. ఆ కోమటియు 
గుమారుండు దాంబూలము పుచ్చుకొని వీథిగుమ్మముకడకుం బోయి చూచునప్పటికి జోడు 
కనంబడలేదు. జరీపనిచేసిన ముచ్చెలజోడు కావలయునని కొడుకెంతో ముచ్చట పడగా కోమటి 
యాకాలమున నట్టిజోళ్ళకుం బ్రసిద్ధికెక్కిన పెద్దాపురమునం దది పురమాయించి చేయించి 
తెప్పించెను. ఆ పూటే కొడుకది తొడిగికొనివచ్చెను. కుబ్జవా డేడుపు మొగముపెట్టి యింటికి. 
బోయెను. విడిదిలో జోడు బోయినదని పెండ్లికుమారుని తండ్రి యెంతో నొచ్చుకుని కూడ వచ్చిన 
వారినందజనడిగెను. కాని యది బయలుపడలేదు. అక్కడున్న వారందబు దొంగిలించిన వానిని 
నోటికి వచ్చినట్లు తిట్టిరి. వారితోపాటు గణపతియు నాలుగు తిట్లు తిట్టైను. గణపతి కార్యవాది 
కాని ఖడ్గవాది కాండు గనుక కార్యసాధనము నిమిత్తమై తిట్లన్నీయు. బడెను. బెండ్డివారు 
మూటలు పరీక్ష చేయుదురేమో యని భయపడి గణపతి తనమూట తీసికొనిపోయి "వేరొక 
యింట బెట్టను. మొత్తము మీంద దొంగతనము బయలు పడకుండ జాగ్రత్తపడి జోడు 
సంపాదించెను. గిరజాల యుబలాటము ముచ్చెల యుబలాటము దీరిన పిదప గణపతికి 
మజియొక కోరిక పుట్టెను. పుట్టి బుద్ది యెణీంగిన తరువాత నతండు కోటు తొడిగి 
యెజుంగండు. చీట్లపేక 'లోపలి కోటులే కాని శరీరాచ్చాదనము చేయు కోటు అతండు చూచి 
యెజుంగడు. తల్లి ' చిన్నప్పుడు ముద్దునిమిత్తము బొందుల చొక్కాలు రెండు కుట్టంచెను. కాని 


యవి చిరిగిపోయెను. కొటు తొడిగిన మనుష్యుండతని కెంతొ విచిత్రనరుండుగ గనంబడెను. 
రెండుకోట్ల రూపాయ లున్నను హాయిగా దొడిగికొనుటకు రెండు కోట్లు లేనిపక్షమున వాని 
జన్మంతయు వ్యర్థము. పశువునకు వానికిని భేదమే లేదని యతని మనంబునకుం దోచెను. 
ఎటులైన నొక కోటు గాని, రెండు కోట్లు గాని కుట్టించుకొనవలయునని తలంచి చేత 
డబ్బులేనందు కతండు విచారించి గుడ్డలు చేతితో స్పృశించియుం గన్నులం జూచియు ధన్యత 
మ మంచి కోటుగుడ్డ లున్న దుకాణము అన్నింటికి జని యెంత వెలయైన నిచ్చి 
కొనువానివలె మూటలు విప్పించి 'గుడ్డల నన్నింటిని బేరమాడి చేతిలో నాణెము చూచి రంగు 
వెలియదు కదా? చాలకాలము మన్నునుగదా? యని యడిగి తక్కువ వెలల కడిగి బేరము కుదరక 
వెడలిపోయినట్లు దుకాణములు విడిచి వెళ్ళెను. ముచ్చెలజోడు సంపాదించిన విధమున నీకోటు 
గుడ్డలు సంపాదించుట కెంతమాత్రము వీలు చిక్కకపోయెను. ఆ రాత్రి యతని కా విచారము 
చేత్‌ నిద్రయే పట్టలేదు. అప్పు డతండు తన మనంబున నిట్లనుకొనెను. "తద్దినములకు 
షోడశములకు బ్రాహ్మణులకు. బనికిమాలిన సైనుగుడ్డ లిచ్చెదరు. కాని శుభ్రమైన కోటుగుడ్డలు 
రెండు మూండు తెచ్చి యిచ్చిన పక్షమున నెంత బాగుండును. తెలివితక్కువ ముండాకొడుకులు 
స్వయముగ దెలిసికొనలేరు. ఆలోచనలు చెప్పిన వారిమీద మూరెడు కోపము. కోటుగుడ్డ 
లియ్యనిచోటికి బ్రాహ్మణార్థమునకు వెళ్ళవద్దని బ్రాహ్మణార్థములు చేయు కుట్టవాండ్రందరజకు 
నచ్చచెప్పి కట్టు కట్టించెదను. అప్పుడుకాని వాండ్ర గము కుదరదు!" అట్లనుకొనుచుండంగ 
మెల్లమెల్లగ నిదురపట్టెను. 


పదియవ ప్రకరణము 


వివాహానంతరమున గణపతి కోమటులతోం గలసి స్య్గగ్రామము జేరెను. ఇతరుల 
సొత్తునకు6 దన సొత్తునకు భేదము లేదను నద్వెతబుద్ధిచేతనైన Es హస్తలాఘవము చేతనైన 
నేమి ముచ్చెల విషయమున ముచ్చట తీర్లోకొనుటి కవకాశము కలిగినది. కాని కోటు 
విషయమున ముచ్చట తీరినది కాదని యతనికి బెంగపట్టెను. కోటుగుడ్డలున్న దుకాణములలో 
హస్తలాఘవము చేయుటకు వీలు చిక్కినదికాదు. పోనీ, కుట్టి సిద్ధముగా నున్న కోటులే 
హస్తలాఘవము చేసి సంపాదింపవలె నన్న నతని గుజ్జురూపమునకుం దీగిన కోటులు దొరకుట 
యరుదు. స్వగ్రామము చేరిన నాలుగు దినములకు. దన బుద్ధి విశేషముచేత నార్జించిన ముచ్చెల 
నుపయోగింపవలె నని యభిలాష వొడమ, గణపతి మూట విప్పి జోడుదీసీ చూచి దాని 
యందమునకు€6 గడుంగడు సంతసించి యది యున్న దున్నట్టుగా6 పాడగుకొన్న పక్షమున6 తన 
దొంగతనము వెంటనే బయట పడునని శంకించి దానికి మారురూపము గల్సింప6 దలచి దాని 
మీ6ద నున్న జల్లారు నూడంబెరికి యావలం బారవైచి తొడిగికొని, మొదటి దినమున దన 
యింటిలోనే బదిసారు లిటునటు బచారు చేసెను. తన యైశ్వర్యముం జూచి చుట్టములు 
నెచ్చెలులు సంతోషింపంవలెనని లోకమున6 ప్రతి మనుష్యుడు గోరును గదా! అట్లే గణపలీగూడం 
దన భాగ్యవశమునం దనకు లభించినదియు నాగ్రామమున ననన్యలబ్ధమైనదియు నగు 
ముచ్చెలజోడు దొడిగికొని బంధుమిత్రుల కన్నులకు విందుసేయవలెనని తలంచి నోట చుట్ట 
వెలిగించి కుచ్చుతలపాగ జుట్టి రాజమహేంద్రవరము నందలి కొందజు పెద్దమనుష్యుల వలె 
జేతిలో కబ్బ బట్టుకొని ముచ్చెలు దొడిగికొని టక్‌ టక్‌ మని చప్పు డగునట్లు నాలుగు వీధులు దిరిగి 
పనిలేని చోటసైత మాగుచు6 దన చకా బిలిచి యేదో సంభాషణ సేయుచు, 'మీ 
గాళ్ళవాపు మొగముమీందనె తెలియు" నన్నట్లు ముచ్చెలజోడ్డు లభించె నన్న యానందము 
ముఖవికాసమె తెలియ జేయునట్లు విహరించెను. కొందజు స్నేహితు లాతని జూచి "గణపతీ! 
పైజారు లెంతకు గొన్నావురా?" యని యడుగ నతడు వెలవెలబోయి తత్తరపడి నొకనితో 
నర్ధరూపాయ హ్‌. మజీయొకనితో మూడుపావలా లనియు యొకనితో రూపాయ 
యనియు వేజొకనితో "నాకిది రాజమహేంద్రవరములో నొక కోమటి పిల్లవాడు బహుమాన 
మిచ్చె" ననియు, ఇంకొకనితో "మామామ కొనిపెట్టినాండనియు" నొకరితో జెప్పిన విధమున 
మరియొకనితో జెప్పక పరిపరివిధముల బ్రత్యుత్తర మిచ్చెను. మిత్రు లనేకులు "గణపతి మిక్కిలి 
యదృష్టవంతుడు. అత డేదోవిధమున దన కోరిక దీర్చుకొనును" నని శ్లాఘించిరి. ఒక రిద్దణు 
మాత్రము "వీ డెక్కడనో దొంగతనముజేసి తెచ్చినట్లున్నాండు. కాని యెడల వీనికీ ముచ్చేలు 
బహుకరించువాండెవ్వేడు? పెండ్లికి వచ్చినప్పుడు, వీనిదగ్గర నెజ్లిని యేగాని లే" దని నిరసించిరి. 
వారి మాటలకు గణపతి యెంతమాత్రము సరకు సేయక "చేతగాని కుంకలు, అప్రయోజక 
వెధవలు. తాము ప్రయోజకత్వముచేతం దెచ్చికొనలేరు. ఎవందైన సంపాదించుకొన్నయెడల 
దొంగతనమని _ సింగినాదమని _ జీలకట్టయని  పేర్లుపెట్టి 'వెక్కిరించుచుందురు. ఈ 
నిర్భాగ్యులేమనుకొన్న నాకేమి? ఏలాగో యొకలాగున సంపాదించుట ప్రయోజకత్వము. 
దొంగతనము చేసినను సరె పట్టుబడకుండుట దెలివి. నేను కొంటే వీళ్ళ కెందుకు? నేను 


i ty ఇ ఎర eo వ pa = త. ఇ క స a ఇ ~~ . 


కొనకపోతె విళ్ళకెందుకు? చెతనైతె సంపాదించు కొనవలె, లెకపోయిన నొరు మూసికొని 
యూరకుండవలే' నని తనమీద నిందారోపణము చేసినవారికి పది పుంజీల చీవాట్లంటగట్టి తన 
కాప్తులయినవారిని నలుగురిని వెంటబెట్టుకొని యిచ్చవచ్చిన చోటు లెల్ల విహరించి యింటికి 
బోయెను. ముచ్చెలజోడు తొడిగికొని తన కన్నులకు బండువుచేయుచున్న కుమారుని జూచి తల్లి 
యానందించి రాత్రి భోజనమైన తరువాత గణపతి పండుకొనంగా నతని ప్రక్కంజేరి యిటనియే 
"నాయనా జోడు మిక్కిలి బాగున్నది. మొట్టమొదట నది యిప్పటికన్న బాగున్నది. నీకిదేలాగు 
దొరికినది? నీవు కొన్నావా? ఎవరైనా బహూమాన మిచ్చినారా? దానిమీద జరీపోగు నీ వెందుకు 
తీసివేసినావు? ఎవరిదైన దొంగతనముగా దీసికొని రాలేదుకద. ఎజ్జతలపాగాల బంట్రోతులు వచ్చి 
రెక్కలుగట్టి తీసికొనిపోదు రేమో యని భయము. అందుచేత నడిగినాను. ఏలాగున దొరికినదో 
చెప్పునాయనా! తెలియక దొంగతనముగ దెచ్చిన పక్షమున వారిది వారి కిచ్చివేయుదము. 
మామయ్య విన్నపక్షమున మిక్కిలి కోపపడి నిన్ను గొటంగలడు. ఈ గడబిడ యెందుకు? ఉన్న 
దున్నట్టు చెప్పు. ఈ యూరి దయితే రాత్రివేళ గోడమీందనుంచి వారి దొడ్డిలో గిరవాటు 
వేయవచ్చును. పొరుగూరి దయితే మరియొకలాగు సర్దుకోవచ్చును!" అని మందలించుటయు 
నులకకుక్కిమీద బండుకొన్న గణపతి దిగ్గునలేచి కూర్చుండి, తల్లి కిట్లనియె అమ్మా! ఎందుకు 
నీకు భయము. ఇది యీ గ్రామములో నెవరిది గాదు. కోమటుల యింట వివాహమునకు నేను 
రాజమహేంద్రవరము వెళ్ళినప్పుడు నాయదృష్టవశమువల్ల నా కిది దొరికినది. దొంగతనము 
చేసినానో దొరతనమే చేసినానో సంపాదించినాను. కొడుకు గొప్ప ప్రయోజకుండయి ముద్దినుసు 
వస్తువులు సంపాదించుచున్నాం డని సంతోషింపక వెట్టిముండలాగు విచారించుచున్నా వెందుకు? 
అయినదానికి కానిదానికి విచారించిన దాని బ్రతుకు విచారపు బ్రతుకే యగును. ఈ 
గ్రామములోనే నే నెందుకును పనికి రాకున్నాను గాని రాజమహేంద్రవరంలో నేనంటే నెంతో 
గౌరవము. అక్కడివారు నన్ను నెత్తిమీంద బెట్టుకున్నారు. ఏ దుకాణములోనికి నేను వెళ్ళినప్పటికి 
వర్తకులు బీరువాలు తెరచి మూటలు విప్పి ముద్దినుసు గుడ్డలు నాకు చూపించినారు. నన్ను 
దయచేయ మని మర్యాద చేసి దండము పెట్టీనారు. నాకీ జోడు దొరికినది. దొరికినది 
దొంగవస్తువగునా? వీధిలో మనము నడచి వెళ్ళునపుడు మనకే వస్తువైన దొరకవచ్చును. అది మన 
దగునా కాదా? అలాగే నా కీ జోడు దొరికింది. ఒకరి చేతిలో నుండంగా నేను లాగుకొనలేదు. ఒకరి 
పెట్టె బ్రద్దలు కొట్టి నేను దీసికొనలేదు. ఒకరి కాలి నుండి నె నూడందీయలేదు. నా పుణ్యమువలన 
నాకు దోరికినది. ఇదే దొంగతనమైతే మనము జేయుచున్న ప్రతిపనియు దొంగతనమే యగును. 
యజమానితో. జెప్పకుండ మనము దంతధావనము కొజకు చెట్టునుండి యొక పండ్లుతోము 
పుడక విజుచుకొందము. అది దొంగతనము గాదా? చెట్లనుండి పువ్వులు కాయలు 
కోసికొనుచున్నాము. అది దొంగతనము కాదా? కష్టపడి కన్నదూడలకు లేకుండ ఆవులను 
గట్టిపెట్టి పాలు పితుకుకొనుచున్నాము. ఇది దొంగతనముకాదా? దొంగతనముల మాట నాదగ్గణ 
జెప్పకు. ఎవరి కేది ప్రాప్తమో ఆ వస్తువు వారిదగర పడును. అది దొంగతన మనుట తెలివితక్కు 

ఇది నా కేలాగు వచ్చినదో రెండవ కంటివా6ండెజుంగండు. ఇందుకోసము బెంగపెట్టికొని . 
చావనక్కజలేదు! ప్రపంచ మంటే యేమిటో తెలియని యమాయకపు ముండవు. 'కనుక ఎట్టి 
తలపాగాల క. నీకు భయం. నాకట్టి భయము లేదు. వాళ్లు నాదరికి వచ్చినారంటే తుపాకే 
వేయించం గలను. రెండుకోట్లు నా = కుండనీ; ఈ ఆ కోట్లు తొడిగికొని, గిరజాలు నున్నగా దువ్వుకొని, 


కుచ్చు తలపాగ జుట్టి, ముచ్చెలు దొడిగికొని, బెత్తము చెతంబట్టుకొని, టక్కు టిక్కు టక్కు టిక్కు 
మని బయలుదేరి నానంటే ఎట్ట తలపాగాల వాళ్ళు, నల్ల తలపాగాలవాళ్ళు, వీండెవ(డురా బాబూ! 
డిప్యూటీ కలెక్టరులాగున్నాండని తోకతెంచుకొని పోంగలరు. నేనేమి? మునుపటి చచ్చు గణపతి 
ననుకొన్నావా యేమి? రాజమహేంద్రవరములో నెన్ని టస్సాలు నేర్చినా ననుకొన్నావు? ఎన్ని 
తమాషాలు నేర్చినా ననుకొన్నావు? గిరజా యెదిగినతరువాత, కోటు కుట్టించినతరువాత నాదర్హా 
యేమిటో మాకందజకు తెలియంగలదు. మానాయన సంపాదించిన బింది యేదైన నున్న 
పక్షమున నాకియ్యి. అమ్మియో, తాకట్టు పెట్టియో రెండు కోటులు కుట్టించుకుందును. కోటు 
లేనివారి కీ కలియుగములో గౌరవమే లేదు. కోంప లేకపోయినను భయము లేదు. భూములు లేక 
పోయినను విచారము లేదు. ఉద్యోగము లేకపోయినను కొరతలేదు. కాని కోటు లేకపోతే 
యావత్తు వెలితియే! కోటు లేని వాండు చిల్లిగవ్వ చేయండు. రాజమహేంద్రవరములో నున్న 
మగవాళ్ళందబు కోట్లు వేసికొన బట్టియే మిక్కీలి గౌరవము పొందుచున్నారు. రెండు కోట్లున్న 
పక్షమున. ననీ గ్రామములో శిఖామణినై యుండెదను. అప్పుడు నేను తగవులు దిద్దంగల 
పెదమనిషినై యుందును. అప్పుడు అందటు నా దర్శనమే చేయుదురు. నన్నే యాశ్రయింతురు. 
నన్నే పిలుతురు. నాకే దండములు పెట్టుదురు. పూర్త కాలములో జడలు ఉంచుకొన్న 
మునీశ్వరులకే గౌరవము. ఈ కాలములో గిరజాలు పెంచుకొన్న పడుచు వాండ్రకే గౌరవము. 
పూర్వకాలములో మంచి కాషాయి వస్తాలు కట్టుకొన్నవాళ్ళే పూజ్యులు. ఇప్పుడు కోట్లు తొడిగికొన్న 
వాళ్ళే పూజ్యులు. పూర్వకాలములో దండము త దాల్చినవారికి మర్యాద. ఇప్పుడు బెత్తము 
చేతితో బట్టుకొన్న వారికి మర్యాద. పూర్వము పావుకోళ్ళు. దొడిగినవాళ్ళది గొప్ప. ఇప్పుడు 
ముచ్చెలు, చెడావులు దొడిగికొన్న వాళ్ళది గొప్ప. కాలము మారిపోయినది. గౌరవమునకు 
కావలసిన నాలుగు వస్తువులలో నేను మూడు సంపాదించుకొన్నాను. అవేవనగా గిరజాలు, 
ముచ్చెలు, చేతికట్ట. నాలుగవది కోటు అవి రెండుండుట మంచిది. అధమపక్ష మొకటియైన 
గుట్టించి తీరవలెను. మామయ్య చూడకుండ మన బిందె యీవల పడవేసినా నా గౌరవము 
కాపాడినదాన వగుదువు. తలంటె నీవే తల్లివి, ఈ యుపకారము చేసితివా వేయిజన్మలకైన నీ 
కడుపుననే పుట్టవలె నని కోరుదును. ఇప్పుడు మనకు బిందె యెందుకు? మామయ్యగారు 
వాడుకొనుచున్నారు. మన కవసర మున్నప్పుడు వారెందుకు వాడుకోవలెను? రెండు కోట్లు 
కుట్టించుకొని, తగు మనుష్యుడనైన తరువాత కావలసినన్ని బిందెలు సంపాదింపంగలను, 
బిందెలే కావు గంగాళములు, గాబులు సంపాదింప6 గలను. గౌరవము కోటులో నున్నది. దేవుండు 
కోటుజేబులో కూర్చుండును. ఆడుదానవు, అందులో మాయామర్మ మెరుగని దానవు కనుక 
నీకు తెలియదు, కోటు సంగతి. మగవాడను, చదువు కొన్నవాండను, ప్రయోజకుడను గనుక 
నాకు తెలుసు దాని సంగతి. ఈ సటున కోటు పురాణము వ్రాయమంటె కావలసినంత గ్రంథము 
వ్రాయగలను." అంతరాయములేని ధోరణితో గణపతి యుపన్యాసము చేయుచుండ నల్లమందు 
పట్టిచ్చుటచే నామెకు కునికిపాటు వచ్చెను. అందుచే నామె జోగి జోగి మంచము మీందనుండి 
వ. కసి! నిజెర తగులబెట్ట! కునికిపాట్టు పడుతున్నావటె? పూట పూటకు కుంకుడు 
కాయంత నల్లమందు వుండలు మింగి చెడిపోయినావు, సరే; యిప్పుడు పడుకో; రేపటి దినము 
మాటాడ వచ్చును" అని గణపతి పండుకొనెను. తల్లి నిద్రాభారముచేత గన్నులు తెరువలేక 
ప్రక్కవైచికొనలేక వట్టి నేలనే పండుకొనెను. గణపతి నిద్రించి, బిందె తీసికొనిపోయి యమ్మినట్టు, 


రెండుకొట్టు కుట్టించుకున్నట్లు, తిన్నగా నుదుకనందుకు6€ జాకలి దానితొ గలహమాండినట్లు 
స్వప్పములు గాంచెను. మరునాం డుదయమున లేచి గణపతి బిందె యిమ్మని తల్లిని మిక్కిలి 
పీడించెను. అమాయకురాలైన యా యిల్లాలు కొడుకు మాట లన్నియు వట్టి కోతలని 
తెలిసికొనలేక యవి సత్యములే యని నమ్మి బిందె దాకట్టు పెట్టియో, విక్రయించియో, 
రెండురూపాయలు తెచ్చి యిచ్చిన పక్షమున తన కుమారుండు మిక్కిలి గొప్పవాండై విశేషమగు 
ధన మార్జించి తన నుద్దరించునని తలంచెను. అందుచేత బిందె కుదువ బెట్టవలెనని 
యామెకూడా సంకల్పించెను. కాని సోదరుండు, సోదరుని భార్యయు జూచుచుండగా 'నట్తిపని 
చేయుట కిష్టము లేదు. వారా పని సాగనియ్య రని యామె యెరుగును. అందుచేత నామె 
మరునాడు రాత్రి సోదరుండు నిద్రించిన తరువాంత గడచిన రాత్రివలెనే కుమారుని ప్రక్కలో 
గూర్చుండి యిట్లనియె. "నాయనా! బిందె తాకట్టుపెట్టుట నా కిష్టమెకాని నీ మేనత్తయు నీ 
మేనమామయు6 జూచుచుండ నట్టి పని చేయుటకు నాకిష్టము లేదు. అందులో ముఖ్య ముగు నీ 
మేనత్త నిన్ను జూచి నప్పుడెల్లం కన్నులలో నిప్పులు పోసికొనును. నీవు పచ్చగా ప యామె 
కెంతమాత్ర మిష్టములేదు. నీవు గిరజాలు దువ్వుకొని కోటు దొడిగికొని యల్లారుముద్దుగా 
నుండుట దాని కిష్టములేదు. అది bere బిందె తీసికొనుటకు వీలులేదు. బిందె చెల్లి 
పడినందున నీళ్ళుపోసుకొనుటకు వీలులేక సున్నిపిండి కుంకుడు కాయలు పోసుకొనుచున్నారు. 
అది నేను తీసికొంటినా నీ మామతో! జెప్పి తిట్టించును. ఆవిడ నాలుగు దినములలో 
పురిటినిమిత్తము పుట్టింటికి వెళ్లును. మీ మామ పొలము వెళ్లుచుండును. అప్పుడు మనకు 

చృగా నుండును. “గనుక బిందె నేనే తాకట్టుబెట్టి సొము తెచ్చి యిచ్చెదను. అంత వణకు 
య అనవుడు గణపతి కోపించి పండ్డుకొజికి "బోడి పెత్తనములు వెధవ పెత్తనములు 
మన బిందె మనము తీసికొనుటకు వీలులేక వచ్చినది. ఈ కోట్లు కుట్టించుకొన్న తరువాత మన 
మొకరియండ నుండకుండ హాయిగా స్వేచ్చగ నుండవచ్చును. "సరే! సీయిష్టము వచ్చిన ట్లామె 
పుట్టింటికి వెళ్ళిన తరువాత చేయవచ్చు" నని పండుకొనెను. నాండు మొదలుకొని గణపతి 
యెప్పుడు మేనమామభార్య పుట్టింటికి వెళ్ళు, నెప్పుడు బిందె కుదువంబెట్టి తల్లి రూకలు తెచ్చి 
తనచేత బడవేయు, నెప్పుడు. కోట్లు తాను కుట్టించుకొనుట కనువుపడు నని నడుచు 
నప్పుడును స్నానము చేయునప్పుడు భోజనము సేయునప్పుడును జిత్తంబు దానియందె నిలిపి, 
కాముకుండు తన ప్రియురాలి యం దనురాగము నిలుపునట్టు, భక్తుడు తన యిష్టదైవము 
నందు మనంబు నిల్చునట్లు తదేక ధ్యానపరాయణుండై యుండెను. అంతలో సమీపగ్రోమమున 
నొక బ్రాహ్మణుని తండ్రి మృతి నొందగా పదుకొండవ దినమునను బండ్రైెండవ దినమునను 
గణపతి మిత్రులతో శ్రాద్దభోక్తగా నియమింపంబడిను. ఈ కాలమునందువలె గాక యా కాలమున 
గావలసినంతమంది శ్రాద్ధభోక్తలు దొరకుచుండెడివారు. ఒకప్పుడు గావలసినవారికంటె నెక్కున 
సంఖ్య లభించుటయులో గలదు. వారి కీయవలసిన దక్షిణ కూడ నిప్పటివలె నధికము కాక 
నాలుగణాలకు మించకుండెను. గణపతి తన మిత్రబ్బందముతో నచ్చటి కరిగి తన చెలిమికాండ్రను 
దనకు బరిచితులు గాని యితర గ్రామవాసు లగు భోక్తలను బిలిచి, స్నానపు నెపమున 
జెరువుగట్టునకు6 దీసికొనిపోయి, రావిచెట్టు క్రింద గూర్చుండబెట్టి పొగచుట్టలు గాల్చ్బు 
నభ్యాసముగలవారి కందరకుC౯ దలకొక చుట్టు స తానొక చుట్ట వెలిగించి కాల్చుచు నీ క్రింది 
విధమున మాట్లాడెను. 


బుకందరకు నెనొక సలహా చెప్పదలయుకొన్నాను. అది మన కందరకు మిక్కిలి 
ఉపయోగకరమయినది. షోడశ బ్రాహ్మణార్థములు మన మందరము చేయుచున్నముకదా! కాబట్టి 
మన యవసరము బ్రాహ్మణుల కందరకున్నది. భోక్తలుగా మనము కూర్చున్నందుకు మనకు 
వారు నాలుగణాలు రొక్కమో లేక యొక సైనుగుడ్డయో యిచ్చుచున్నారు. ఆ గుడ్డలు 
చిరకాలము మన్నవు. అవి ప్రేతకళ క్రక్కుచుండును. అవి కట్టుకొన్నవానికి మునుపున్న 
కళకాంతులు కూడ నశించును. మంచిగుడ్డలు వేసికొనవలె నని మనకుంగూడ నుబలాట 
ముండునుగదా! అందుచేత మన మందర మొక కట్టుకట్టి భోక్తలకు సైనుపంచె లిచ్చుటకు 
మారుగా మంచి కోటుగుడ్డ లీయవలసినది; అలా గీయని పక్షమున మేము బ్రాహ్మణార్థములు 
చేయ మని స్పష్టముగా చెప్పవలసినది, మన మందజ మొక్క మాటమీంద నిలువబడిన పక్షమున 
మన కోరికె సిద్ధించును. కప్పల తక్కెడవలె నొకరితో నొకరు సంబంధము లేకున్న యెడల 
మనయందు గౌరవముండదు. ఒక్క మాటమీంద నుంటిమా కర్మలు చేయువారు మన కాళ్ళ 
మీ6ద బడుదురు. ఏమిటి మీ యభిప్రాయము? మీ కందజకిష్పమా? అయిష్టమా? ఆ పలుకులు 
భోక్తలుగా వచ్చిన వారిలో6 గొందరికి సంతోషకరములయ్యె. మంచి మంచి "కోటు దొడిగికొని 
తిరగవచ్చు నని వా రా సలహా బాగున్నదనిరి. కోటుగుడ్డ లెట్టివో యెజుంగనివారు 
కొందరందుండిరి. వారందరా సలహాకు సమ్మితింపక "థి! కోటు 7 గుడ్డ లేమిటి? పెద్దల 
నాంటినుండి సైనుగుడ్త లిచ్చుటే యాచారమైయున్నది. కోటుగుడ్డలిచ్చుట, పుచ్చుకొనుట గూడ 
మిక్కిలి యనాచారము. ఇది విన్నపక్షమున శంకరాచార్యులవారు మనల నందర వెలివేయుదురు. 
ఈ కట్టు కట్టితిమా దేశములో మన కుప్పెన బుట్టదు. కాబట్టి మీ జట్టులోకి మేము రాము" అని 
భిన్నాభిప్రాయు లయిరి. "ఇందు స్యోములవారు వెలి వేయుట కేమున్నది? మన మేమి 
యకార్యకరణము చేసినామని గణపతి పక్షమువారు రెండవ పక్షమువారి నడిగిరి. పాత పద్ధతులు 
విడిచి క్రొత్తపద్దతు లవలంబించుటే తప్పు. శ్రాద్దమున కోటుగుడ్డ లేమిటి? ఎవరయిన 
విన్నపక్షమున మొగము మీద నుమ్మి వేయుదురు రేని వారు బదులు చెప్పిరి. మొగముమీంద 
నుమ్మివేయుదు రన్నమాట గణపతికి, గణపతి పక్షము వారికి మహాగ్రహము కలిగించెను. 
తీవ్రములైన మాటలతో వారు కొంతసేపు యుద్దము చేసిరి. ఆ మాటలు క్రమక్రముగ ముదిరెను. 
చేతులు కలసెను. కొందరు చేతులతో చెట్లకొమ్మలు బెడ్డలు పుచ్చుకొని కొట్టుకొనిరి. కొందరు 
జుట్టుపట్టుకొని నేలంబడిరి. ఏడ్చువారు కొందరు, తిట్టువారు కొందరు, పాజీపోవు వారు కొందరు 
మన గణపతికి కడపటి గుణములో( క బెడ్డల దెబ్బలు తగిలి కొందరికి నెత్తురులు కారెను. 
అది నీళ్ళ రేవగుటచే నచటకు వచ్చిన స్త్రీలు స్నానము చేయవచ్చిన పురుషులు చుట్టుముట్టి 
వివాదకారణ మేమని యరసి, శ్రాద్ధములలో సైనుగుడ్డలకు మారు కోటు గుడ్డలు భోక్తలు 
పుచ్చుకోవలసిన దను విషయమును గూర్చి వివాదము పొడమి తుద కీ విధముగం బరిణమించిన 
దని విని, కడుపు చెక్కలగునట్లు నవ్విరి. భోక్తలుగా వచ్చినవా రిరువదిమంది. అందు 
బదునలువురు గణపతిపక్ష మై యుండిరి. గణపతి పారిపోయి మరి యొక రసన స్నానముచేసి 
తనపక్ష మున్నవారి కందజకు వర్తమాన మంపి వారి కిట్లనియె. "ఒరే? మనకు వ్యతిరేకముగ 
నున్నవారికంటే మనమె యెక్కువమంది యున్నాము. మనము పట్టుపట్టితిమా నం. 
లొంగి తీరును. నేండు పదకొండో దినము. కాబట్టి పది యెనమండ్రుగురు బ్రాహ్మణులు కావలెను. 
మనము మానివేసితిమా సంఖ్య కుదురదు శ్రాద్ధము చెడును. అందుచేత మీరు మొత్తబడక నేను 


న 3 


చెప్పినటులు చెయండి. సైనుగుడ్డలు వద్దియి, కొటుగుడ్డలు కావలెనొయి యని నెను కనుసంజ 
చేయగానే కేకలు వేయుండు. అప్పుడు చచ్చినట్లు మనము కోరిన దిచ్చితీరును. నవరాత్రములలో 
హాయిగా మంచికోటులు వేసికొని తిరుగవచ్చును. బ్రాహ్మణర్థము చేసినప్పటికి మనము కూడ 
శుభ్రమైన బట్టలు కట్టుకొని యుద్యోగస్తులవలె నుండవచ్చును. చూడండీ! నేను ముచ్చెలు 
తొడిగికొని బ్రాహ్మణార్థమునకు వచ్చినాను. ఎవరి వృత్తి వారిది. కూటికి పేదల మైనామని గుడ్డకు 
పేదలము కానవసరము లేదు. మనదీ శరీరమే; మనకూ ముచ్చట లున్నవి. కాయట్టి మనము 
తప్పక కోటుగుడ్డలే కోరవలెను. జ్ఞాపకమున్నదా? మరిచిపోరుగదా?" అనవుడు వారందజు 
'మరిచిపోము; జ్ఞాపకమున్నది. మీరు "చెప్పినట్లే యందు ' మని యరచిరి. వారి మాటల యందు 
నమ్మికలేక గణపతి వారందజిచేత గాయత్రీసాక్షి యనియు, దైవసాక్షి యనియు, నిన్ను 
జంపుకొన్నట్లే, నీ పొగజూచి నట్లే, అమ్మతోడు, బాబుతోడని యొట్లు బెట్టించుకొనెను. పిమ్మట 
నందజు స్నానముచేసి, శ్రాద్ధకర్త “గృహమున కరిగిరి. ఈ లోపున రెండవపక్ష మువారిలో6 గొందణు 
కర్తగృహమున కరిగి, గణపతి చెరువుగట్టు దగ్గణ రావిచెట్టుక్రింద భోక్తలనందరం జేరదీసి 
కోటుగుడ్డల నడుగమని యుపన్యసించుటయు దాము భిన్నాభిప్రాయులై యతని యుపదేశంబుల 
నిరాకరించుటయుం మాటలాడుట క్రమక్రమముగా ముదిరి పోట్లాడుటగా మారుటయు౯ దమ 
సంఖ్య స్వల్పముగా నుండుటచే దాము దెబ్బలు తిని యోడిపోవుటయు మున్నగు వృత్తాంత 
మంతయు నాతని కెటింగించి తమ గాయములం జూపిరి. శ్రాద్దభోక్తలు కోటుగుడ్డలు కోరుట 
కలికాల మహిమ అనుకొని యాకర్త దానికిందగు బ్రతి విధానము మనసులో ' నాలోచించి 
సిద్ధముగా నుండెను. అంతలో గణపతి మిత్రబృందముతో వెళ్ళి, కూర్చుండెను. రెండుజాములైన 
తరువాత బ్రాహ్మణుల యధాస్థ్టానములం గూర్చుండంబెట్టి కర్త యర్చింప౬ దొడంగను. 
అర్చింపంబడువారిలో మొట్ట మొద్‌టివాడయ గణపతి. పసుపు గణపతి యైనతోడనె నిజమైన 
గణపతిపూజ వచ్చను. పసుపు గణపతివలె నెమిచ్చిన దానితోనే తృప్పినాందక మన గణపతి 
బొజ్జనిండం గోరికలు పెట్టుకొనియుండెను. భోక్తకు వస్త్ర మియ్యవలసిన సమయమున తడిసిన 
సైనుగుడ్డ తెచ్చి కర్త యియ్యవచ్చినపుడు న్స గుడ్డ పుచ్చుకోను. మంచి కోటుగుడ్డేదైన 
నాకియ్యవలెను. మరొకటి నేను పుచ్చుకొన' నని పలికేను. కర్త యప్పలుకులు విని మిక్కలి 
యచ్చెరువడి గణపతి వంక తేరిచూచి "ఏమీ! కోటుగుడ్డలే కాని పుచ్చుకొనవా? కోటుగుడ్డ లిదివర 
కెనడయిన పుచ్చుకొంటివా? కలికాలముచేత నేటి కాలమున నీ వొకండవు కోర మొదల్‌డినావు. 
ప బుద్దు లెవరు గరపినా" రని మందలించెను. అనవుడు గణపతి అయ్యా! న వొక్కండనే కాదు. 
మా వాళ్ళకందజ కట్టి కోరికలే యున్నవి. అడిగి చూడండి." "ఓరీ! ఏమిరా, మీ కేమి కావలెనురా" 
యని యరచెను. అరచుటయు గణాధిపతిమాట ననుసరించి ప్రమధ గణమువలెం దక్కిన 
పదమువ్వురు నేకకంఠముగ "మాకు సైనుగుడ్డలు వద్లోయి! కోటుగుడ్డలు కావలెనోయి!" అని 
ఇంటిమీందియాకు లెగిరిపోవు నట్లరచిరి. అదియేల్ల గణపతి చెప్పిన పాఠమే యని కర్త నిశ్చయించి 
కార్యవాదమే గాని ఖడ్గవాదము కర్తవ్యము గాదని క్షణ మాలోచించి, శ్రాద్ధము చెడకుండునట్లు 
మనసులో నొక యుపాయము పన్నుకొని యిట్లనియె. "సరే మీ “కందకు సైనుగుడ్త 
లిష్టములేకపోయిన పక్షమున మీకేమి కావలయునో యవే తెచ్చియిచ్చెదను. కాని యా గుడ్డ 
లిప్పుడు మా గ్రామములో దొరుకవు. కాకినాడకైనను, రాజమహేంద్రవరమున కైనను మనుష్యు 
నొక్కని బంపి యా బట్టలు తెప్పించవలెను. రేపు సాయంకాలమున కెట్లో తెప్పించెదను. 


ప్రస్తుతము కథ కానియ్యండ. సైనుగుడ్డ లెవరి కష్టమో వాం పుచ్చుకొవచ్చు,' యని 
యనునయించెను. గణపతి ప్రశాంతుండ్రయ్యెను. “అతనితో శిష్యగణ = మంతయు? 
బ్రసన్నమయ్యెను. ప్రతిపక్షులు సైనుగుడ్డలు + సిళకరించి సంతుష్టులైరి. గణపతియు శిష్యులును 
రండు దినములు కూడ నేమియు 1 స్వీకరింపక టుగుడ్డలకై నిరీక్తీ( ంచుచుండిరి. 


పదునొకండవ ప్రకరణము 


పదునొకండవ నాంటి రాత్రి గ్రామచావడి యరుంగు మీ6ద గణపతి మిత్రబృంద సమేతుండై 
పండుకొని నెచ్చెలులతో నిట్లు ప్రసంగించెను. 


"ఒరే! యజమానుడు కాళ్ళబేరమునకు వచ్చినాడు కాని యత డేదో నాలుగు 
తుక్కుగుడ్డలు తెప్పించి యివే కోటుగేడ్తలు పుచ్చుకోండి యనునేమో అందుచేత మనము మంచి 
గుడ్డలు కోరుకోవేలెను. ఏ రకము “గుడ్డలు బాగుండునో మన మాలోచించుకొనవలెను. 
చలికాలములో తొడుగుకొనుటకు మంచీ బనారసు గుడ్డలు కావలెనని కోరుకొందమా, 
లేకపోయిన మంచి పట్టుబట్టలు కోరుకొందమా? అతలష్‌ గుడ్డ లడుగుదమా? ఏ రంగు గుడ్డ 
లడుగుదము? చారల గుడ్డలున్నవి అందులో తెల్లచారలు నల్లచారలు పచ్చచారలు నెట్టిచారలు గల 
గుడ్డలున్నవి. మనలో నెవరెవరి కేగుడ్డలు బాగుండునో యవి కోరుకోవలెను. నా మట్టుకు నాకే 
గుడ్డ బాగుండునో మీరు చెప్పండీ!" అనుటయు "ఒరే! గణపతి నీ కెబ్బబనారసు గుడ్ధ 
బాగుండునురా" యని యొకడు. "నల్లబనారసు బాగుండునురా, రంగు రంగులో కలిసిపోవు" 
నని యొకడు, "ఒరే చాజల గుడ్డ బాగునుదిరా, పెద్దపులిలాగ నుండగల" వని వేజొకండు 
పలికెను. "ఛీ! మీ సలహాలు నాకు భు. నేను" పట్టుగుడ్డ కోటు కుట్టంచుకొందును. 
వంగపండు చాయ పటుగుడ మీంద నా కెంత కాలము నుండీయో మనసుగా నునుది. ఆ" గుడ్డ 
నిమ్మని నేను కోరెదను. మీరేమందురు?" అని గణపతి వారి నడిగెను. "సరే! యదే కోరు" మనీ 
వారైక్యకంఠ్యముగ6 బలికిరి. ఎవరి గొంతెమ్మకోరికె వాండు కోరెను. మాట లాడుచుండంానే 
యొక్కొక్కరి కన్నులు మూతపడెను. అందజు గుణుపట్టి నిద్రించిరి. అందబు తమ కిష్టములైన 
గుడ్డను కోట్లు కుట్టించుకుని ధరించుకొని తిరిగినట్లు స్వప్నములు గాంచిరి. తాను కుట్టించుకున్న 
వంగపండు చాయకోటు తన స్నేహితులలో నొక “డెరువు పుచ్చుకునట్లు, మరల దానిం దెచ్చి 
యీయక యపహరించినట్లు గణపతి కలగని, కోపముతో కలలోనే స్నీహితునిమీంద చేయి 
విసరెను. కోటు నపహరించుట కలలోని వార్తయైనను చేయి విసరుట వలన దన ప్రక్కనె 
నిద్రించుచున్న మిత్రునకు మాత్రము చెంపకాయ' గట్టిగా దగిలెను. దానితో నతం డులికిపడి లెచి 
"యెవండురా నన్ను కొట్టినార' డని బిగరరా నజచుచు నల్లరి జేసెను. గణపతికి మెలకువ 
రాలేదు. తక్కినవాజందరు లేచిరి. మేలుకొన్న వారందబు ప్రయత్నముమీంద గణపతిని మేల్కొల్ప 
నతండు తాను నిద్రలో సల్పిన దుండగ మెజుగక నతనికి. దగిలిన దెబ్బకు గారణ మేమి యని 
పలువిధముల విచారించి యెట్టకేల కిట్లనియె. "ఒరే! అప్పుడప్పుడు దయ్యములు వచ్చి 
మనుష్యులు నిద్దురపోవు చున్నప్పుడు బాధపెట్టుచుండును. ఒకప్పుడు రాత్రులు మనము 
పండుకొనం బోవునప్పటి కేమియు లేక తెల్లవారు. నప్పటికి శరీరము మీద రక్కులు గీరులు 
గనయిడును. ఒకప్పుడు తెల్లవారు నప్ప" టికి మన చేతులు వాచును. నిద్రలో నన్నెవరు 
బరికినారు? ఎవరు రక్కినారు? ఎవరు విరిచినారు? దయ్యమువచ్చి యాపనులు 
చేయుచుండును. నిన్ను కూడ దయ్యమే కొట్టియుండును. దయ్యమని భయపడవలసిన పనిలేదు. 
ఇవి ప్రతిదినము జరుగుచున్న అ అవీ కొంటెతనము కోస మిటువంటి పనులు జేయును 


oO a వూ గ్గ న ~ 


గాని హాని చెయుటకు6 గాదు. చిన్నపిల్ల లెవరైన మనకు ముద్దుగా6 గనబడి నప్పుడు మనము 
వాళ్ళ బుగ్గ గిల్లియో చిన్న చెంపకాయ గొట్టియో చేతిలో నున్న వస్తువు లాగికొనియో వారిని మన 
మేడిపించుచుందుము కదా! తమాషాకే మన మాపని జేయు చుందుము గాని బిడ్డల నేడిపించుట 
కని యుద్దేశ మున్నదా? అలాగే దయ్యములు గూడ మంచి యుద్దేశముతో జమత్కారము కోస 
మిటువంటి పనులు చేయును. కాబట్టి భయపడ నక్క అలేదు." ఆ యుపన్యాసము విని దెబ్బ 
తిన్న్మయతండు సంతుష్టు6 డయ్యెను. అప్పుడు తెల్లవారు క మేలుకొన్న వారిలో గణపతి 
దక్క తక్కినవారు మరల నిద్రింపరైరి. అంతలో నాల్గవ జాము కోడి కూసెను. కొంత సేపటికిం 
దెల్లవాజెను. కాలకృత్యములు దీర్చికొని గణపతి సపరివారముగ యజమానుని కడకుంబోయి 
"అయ్యా ! కోటు గుడ్డలలో మీ ఇష్టము వచ్చినవి దెప్పించుటకు వీలులేదు. మేము మా కోరికలు 
చెప్పెదము. ఆ ప్రకారము దెప్పింపవలెను. నాకు వంగపండు చాయ పట్టుబట్ట కావలెను. తక్కిన 
వాండ్రు తమకు గావల సిన గుడ్డలు తామే చెప్పుదు రడుగండి!" యని చెప్ప పెను యజమానుండు 
ముందు మాట లాడక యప్పలుకులు విని గణపతి వంక తేజీచూచి "సరే! మీమీ కోరికల 
ప్రకారమె చేసెదను లెండి" యని బదులు చెప్పెను. తక్కిన వాండ్రు గూండ దమ మనోరథములు 
దెలిపిరి. అనంతరము గణపతి వారి నందణను వెంటంబెట్టుకుని చెబువునకుం బోయి 
స్నానముచేసి వచ్చెను. ఆ దిన మేడుగురు భోక్తలే కావలసినను యజమాను6 డందజు భోక్తల 
కన్నము బెట్టి సంతుష్టులC జేసెను. 


భోజనానంతరమున మాకు సెలవు దయ చేయు. డని గణపతి ప్రముఖులు యజమాను 
నడిగిరి. "మీరు కోరిన బహుమానము లీ రాత్రి దెప్పించుచున్నాను. రేపుదయమున మీరు 
వెళ్ళవచ్చు" నని యజమానుడు బదులు చెపె ప్పెను. సంతుష్ట హృదయులై వారంద అచ్చట నా 
రాత్రి నిలువందలంచిరి. గణపతి యాకారముచేత గాకపోయినను గొప్ప యాకలిచేతనైన 
వృకోదరుం డగుటచే నతనికి నా రెండు దినములలో రాత్రి మిక్కిలి యాంకలిబాధ కలిగెను. 
ఉదయమున జల్లి కూడు లేకపోటొకటి, రాత్రి మజ్జిగన్నమైన దొరకక పోవుట యొకటి ఈ రెండు 
లోపముల చేత నతండు మధ్యాహ్నమునం గుడుముల తోడను సుష్టుగా భుజించినను రాత్రి 
పేరాకలికి నకనకబడి, తెల్లవారు నప్పటికి వాడి వత్తియయ్యెను. పండ్రెండవ నాటి రాత్రి 
క్షుధానలము యొక్క దండయాత్ర కాతని గర్భకోశ మాగజాలక పోయెను. అందుచే నత 
డుదరశాంతికై ప్రయత్నములు చేయంజొచ్చెను. హక నిముస మాలోచించి నప్పటి కుపాయము 
దోంచెను. ఆ గ్రామమున నతని తల్లికి దూరపు జుట్టమైన యొక ముసలమ్మ యుండవలెనని 
యతనికి జ్ఞప్తి వచ్చెను. రాంగానె తన మిత్రబృందమును విడిచి యా యవ్వ బస యెక్కడని 
గ్రామమున “భోగట్టచేసి తెలిసికొని, యామె యింటికి బోయి పలుకరించి తన్నెజీంగించుకొనెను. 
ఆ యవ్వయు నతనిని గౌరవించి వచ్చిన పని యడిగి, యతండు భోక్తగా వచ్చిన వాండని యతని 
నోటనే విని, బ్రాహ్మణార్ధపు మైల సోకినందున దూరముగాం గూర్చుండు మని నాలుగు 
మాటలాడి 'నాయనా! పోయ్యిమీంద రొట్టె వైచినాను. మాడిపోవుచున్న దేమో' యని లోపలికి 
బోయెను. గణపతి పడమటింటి గుమ్మము "ముందరే గూర్చుండెను. రొట్టె కాలిన తరువాత 
ముసలమ్మ పడమటి యింట హద్దు గోడవద్ద రొట్టెతో నున్న బూరెల మూంకుడు పెట్టి, బిందెడు 
నీళ్ళు తోడి తెచ్చుకొనుటకు దొడ్డిలోని నూతి కడకు బోయెను. ఆ బూరెలమూకుండు చూచినది 


a న al = Fe 


మొదలు కొని గణపతి కన్ను లా రొట్టెమిందనె యుండెను. నూరూరం జొచ్చెను. ఎంత 
కాలమునుండియో తినుట కేమియు లేక మలమల మాడుచున్న వానివలె నతండెట్లయిన దానిని 
గ్రహించి తిని ప్రాణము నిలుపుకొన సంకల్పించెను. పొట్ట యుపాయముల పుట్ట యగుటచే 
నాలశ్యము లేకయే యతని కుపాయము దోందెను. కుక్క యచ్చటికి రాకపోయినను గణపతియె 
తత్కాలమున శునకరూపమెత్త మూంకుడు జరజర లాగి "ఛీఛీఛీ! లేలే కబ్బిదే!' యని కేకలు 
వైచెను. ముసలమ్మ బిందె యెత్తుకుని వచ్చు చుండంగా నీ మాట లామే చెవిని బడెను. 
పడుటయు విసవిస నడిచి "నాయనా! కుక్క వచ్చినదా యేమిటి? దానితల బద్దలైపోను. ఆ 
నల్లకుక్క నా నెత్తురు పీల్చివైచుచున్నది. కొంపత్రవ్వి రొట్లై ముట్టుకోలేదుగదా" యని బిందె 
దింపెను. అనవుడు గణపతి యిట్లనియె. "అయ్యో! అవ్వా! నేను ష పరధ్యానముగా నటువైపు తిరిగి 
కూర్చుండ6గా మూయుడు జరజరలాగినట్టు చప్పుడైనది. ఇట్టె తిరిగిచూడయగా నల్లకుక్క 
లాగున్నది. వెంటనే దానిని కొట్టితిని. ఈ దారినే పాజిపోయినది. పెద్ద గుబ్దములా గున్నది. 
పాపము సిద్ధముగా నున్న రొట్టె పోయినది. నూతికి వెళ్ళినప్పుడు కుక్క "బాధ యున్నది. 
జాగ్రత్తగా జూచు చుండు మని 'చెప్పినావు కావు. పాసము! ని వీరాత్రి యూరక పండుకోవలెను 
గాంబోలు! కొంచె మటుకులైన నానవైచికొని తిను." అనుచుండ నా ముసలమ్మ ఇట్లనియె. 
"నాయనా ! అటుకులున్నవి. చిటికలో నానవైచికొని తినగలను. కాని రొట్టె పోయినందు కే 
విచారము లేదు. ఇప్పుడీ కుక్క యెంగిలి ముట్టుకొని స్నానము చేయలేను. పెద్దదానను, కొంచెము 
జబ్బుగా నున్నది. ఎలాగా యని యాలోచించు చున్నాను." అనవుడు గణపతి చివాలున లేచి 
అ ! నేను పరాయి వాడనా? నేను నీమనుమండనె యనుకో! నేను మైల భోజనము చేసినాను 
గనుకే రేపుదయమున స్నానము చేయవలెను. ఈ రాత్రి నాకు భోజనము లేదు. ఈ బూరెల 
మూంకుడు చెజువు గట్టునకు దీసికొనిపోయి రొట్టె యే కాపుల కుజ్జవానికో బెట్టి మరల 
మూకుండు దెచ్చి నీకప్పగించి యీ స్థల మలికి వెళ్ళెదను" అని యామె మైలపడకుండునట్టి 
యువాయము జెప్పెను. రొట్టె సోయినందుకు ఆమె విచారింపక కుక్కయెంగిలి 
ముట్టుకొనకుండం దనపాలిటి దైవమువలె గణపతి వచ్చి తనకు సహాయము చేసి నందుకు 
సంతసేంచి "నాయనా ! ఈ పని నేనే నీకు జెప్పుటకు సందేహించి యూరకుంటిని. కావలసిన 
వాండవు గనుక మనస్సులో నెరమరిక లేక యీ పని కొప్పుకొంటివి. ముసలమ్మ మీంద నెంతో 
యభిమానముతో ఎక్క డున్నానోయని వెదకికొనివచ్చి నాకి పూట సాయము చేసితివి. రేపు 
శుద్ధిస్నానము చేసి మా యింట పట్టెడు మెతుకు దిని వెళ్ళు, నాయనా! " యనెను. "రేపు 
గ్రామములో నున్న పక్షమున "నాలాగే  చేసెదనులే, ఇదిగో బూరెల మూకుడు 
తీసికొనిపోవుచున్నాను. వెంటనే వచ్చెద" నని చెప్పి యాబూరెల మూంకుడు చెణువుగట్టుకుం 
దీసికొని పోయి పాలు గోరుచున్న మిత్రుల కీమాట చెప్పక రావిచెట్టుక్రింద బెట్టుకొని రొట్టె 
రవంతయు మిగులకుండ దిని నీళ్ళుద్రాగి గజ్టున తేని, యా మూకుండు తానే తోమి కడిగి 
యవ్వ కప్పగించి కుక్క ముట్టుకొన్న చోట గోమయముతో నలికి శుద్ధిచేసి ముసలమ్మను వీడ్కొని 
వెన్నెల రాత్రియగుటచేతను రెండు గడియల ప్రొద్దు కంటె నెక్కుడు కాకపోవుట చేతను 
నిర్భయముగా మిత్రులున్న చోటికి వెళ్ళి పండుకొనియెను. 


మరునాడు తేలతేల వాణుచుండగా భొక్తలు పండుకొన్న చొట కొక బ్రాహ్మణుండు వచ్చి 
గణపతిని లేపి యజమానుండు పిలుచు చున్నాడని చెప్పెను. గణపతి కన్నులు నులుము కొనుచు 
లేచి తన మిత్రులం జూచి "ఓరీ! కోటుగుడ్డలు వచ్చినవి కాంబోలు, అందుకే నా నిమిత్తమై 
యాయన వర్తమానమంపించినారు. నేను వెళ్ళి యిప్పుడే వచ్చెదను. మీరిక్కడుండుడి" యని 
చెప్పి యాతనివెంట నడచుచు "ఏమయ్యా ! ఎందుకు నాకోసము వర్తమాన మంపించినారు? 
గుడ్డలు తెప్పించినారా యేమిటి? మంచివేనా గుడ్డలు? చాజల గుడ్డలు వచ్చినవా? చాలా తరగా 
దెచ్చీనారే, గుడ్డలు!" అని గుడ్డల విషయమై తనకుగల యాత్రము దెలుప జొచ్చెను. తోడుకొని 
పోవుచున్న బ్రాహ్మణుడు వానీ మాటలు విని తనలో దాను నవ్వుకొనుచు "ఎందుకు వర్తమాన 
మంపించినారో నేనెబుంగను. మంచి మంచి గుడ్డలు వచ్చినవని చెప్పుకొన్నారు. అందులో మీకు 
మిక్కిలి ప్రశస్తమైన బహుమానము చేయదలంచు కొన్నారని విన్నాను!" అని చమత్కారముగాం 
బ్రత్యుత్తరము జెప్పెను. అప్పుడు గణపతి మన సెట్లున్నదో వర్షింప6 దరమా? యజమానుడు 
తాను కోరిన గుడ్డ లిచ్చినట్లు తానది జంగము చేతి కేచ్చి కుట్టించుకొన్నట్లు, తొడుగు కొన్నట్లు, 
షికారు చేసినట్లు గూడ నతని కప్పుడే తోంచెను. ఏ జంగము చేతి కిచ్చి కోటు కుట్టింతునా? 
యని యాలోచింపల దొడంగెను. స్వగ్రామమందున్న కుట్టుపనివాండ్రు పల్లెటూరి వాండ్రగుటచే 
కత్తిరింపులు సరిగా జేయ లేరనియు, గుట్టు నాజూకుగా నుండదనియు దలచి యాగుడ్డ బట్టుకొని 
రాజమహేంద్రవరము వెళ్ళి యచ్చట మిక్కీలి సొగసుగా గుట్టు జంగము చేతికిచ్చి కుట్టించుట 
మంచిదని నిశ్చయించుకొనెను. తక్కిన శ్రాద్దబోక్తలవలెం దాను సైనుగుడ్డ పుచ్చుకొనక తోడి 
బ్రహ్మచారులచేత గట్టికట్టుకట్టించి తన కోరికె ప్రకారము కోటుగుడ్డలే పుచ్చుకొన గలిగినందుకు€ 
దన పంతము నెగ్గించు కోన్నందుకు మిక్కిలి సంతోషించుచు గణపతి యతని వెంట బోయెను. 
ఆ బ్రాహ్మణు డతనిని యజమానుని యింటిలో మిక్కిలి లోపలి గదిలోనికి దీసికొనిపోయెను. 
యజమానుడు మంచముమీ6ద గూర్చుండెను. ఆయన యొద్ద మెరియలవంటి వంటబ్రాహ్మణు 
లిద్దణు నిలిచియుండిరి. గణపతి రాంగానే యజమాను డతనినీ జూచి "ఏమయ్యా! కోటుగుడ్డలు 
రాలేదు. సైనుగుడ్డలు తీసుకొందువా లేదా!" యని యడిగెను. "నాకు సైనుగుడ లక్కజలే" దని 
కోపమును గ్రక్కు మొగముతో నిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. "అట్టెన నీవిప్పుడేమి చేసెదవు? చేతులు 
నలుపు కొనుచు వెళ్ళిపో" యని 'యజమానుండు పలికెను. 'అబ్బ ! చేతులు నలుపుకొనుచు 
వెళ్ళిపోవలెనే? ఈ మాత్రపు దానికి మమ్మెందు కాపవలెను! తప్పక యిచ్చెద నని శ్రాద్ధము సరిగా 
జరిపించుకొని, యేజుదాటి తెప్ప తగుల వైచిన ట్లవసరము తీరిన పిదప చేతులు నలుపుకొనుచు 
వెళ్ళు మందురా? సరే! ఈ మాటు అవసరము దాటినదిగదా యని మీరు సంతోషించు చున్నారు 
గాబోలు ! ఇంతటితో నైపోయినదా? ఈ వేళ కాకపోతే రేపైనా తిరిగి అవసరము రాదా? మీరు 
చావరా? మీ బందుగులు చావరా? అప్పుడు భోక్తలతో నవసరముండదా? అప్పుడే పు 
చెప్పగలను. తొందర పడకండి. ఇలలకగానే పండుగ కాలేదు. తొందర పదకం! తద్దినపు 
మంత్రము జెప్పెడు వాండ్రతోను భోక్తలతోను అవసరము లేనివాండు లోకములో లేండుగదా!" 
యని గణపతి క్రోధావేశంబున నౌచిత్య మెజుంగక నోటికి వచ్చినట్లు బ్రసంగించెను. యజమానుని 
మనసులో నదివజకే రవులుచున్న కోపాగ్ని నా పలుకులు మండించెను. కోపాగ్ని ప్రజ్వరిల్లుటయు 
యజమానుండును "ఊరకున్నా రేమిరా?" యని ప్రక్క నిలిచిన వంట వాండ్రతో ననియెను. 
అనుటయు నా వంటవాం డ్రకువురును గణపతిని బట్టి కొల్లాయి గుడ్డతో నతనిని పందిరిపట్టె 


OO An 


మంచపు కొటికిం గట్టి వైచిరి. యజమానుండు క్రొత్తగా చెట్టునుండి కొసి తెచ్చిన పొడువాటి 
యీత జువ తీసికొని "భడవా? తుంతరి వెధవా! శ్రాద్ధ బ్రాహ్మణార్థములు చెసె: పదిమంది 
నాశ్రయించి బ్రదుకవలసిన కుంకవు! నాలుగు కొల్లాయి గుడ్డలు కట్టుకొని కాలక్షేపము 
చేయవలసిన చచ్చుపీనులవు! నీకు కోటులు నీటులు కావలెనా ! పోకిరీవేషములు వేయందరంది, 
భోక్తగా. గూర్చుండి యర్చించిన తరువాత గొంతెమ్మ కోరికలు గోరి శ్రాద్ధము భంగము 
చేయుదువా? ముందెన్నండయిన నిటువంటి పనులు చేయవు గదా?" యనియా జువ్వతో 
వీపుమీద రెండు దెబ్బలు కొట్టెను. పాపము, గణపతి 'స్థానబలిమి గాని తన బలిమి గాదయా 
విశదాభిరామ వినురవెమ' యనినట్లు పూర్వకు బింకమంతయు వదలి "బాబోయి! బాబోయి! 
ఇకముం దెన్నండు చేయనండి ! రక్షించండి | బుద్దితక్కు వొచ్చింది, నా వల్ల !" యని యేడ్చుచు 
వేడుకొనెను. బ్రాహ్మణుని - అందులో. దన యింటికి శ్రాద్ధ భోక్తగా వచ్చియున్నవాని - 
నంతకంటె నెక్కువగా శిక్షింపయగూడదని యా రెండు దెబ లతోనే శిక్ష చాలించి, కట్టు విప్పించి 
యిట్లనియె. "జాగ్రత్త ! బుద్దిగల్గి బ్రతుకు. మన దేశము బ్రాహ్మణులంటే మిక్కిలి భక్తి గనుక 
బ్రాహృణుండేమిచేసినను జేల్లు ననుకొంటివి కాబోలు. భోజనము దగ్గజ నీ వాగడము 
చేయుటయే గాక మీరు చావరా, మీ బందుగులు చావరా యని మొదలు పేట్టితివి. ఈ లాగున 
మజీయొకసారి ప్రేలితివా త్రవ్వి పాతిపెట్టించెదను. చర్మము నొలిపించెదను. “నీ బుణము నే 
నుంచుకొన దలంపలేదు. ఒక్కొక్క భోక్తకు రెండేసి సైనుగుడ్డలు మేమీయం దలంచుకొన్నాము. 
కష) జట్టుపిల్లలకు రావలసిన సైనుగుడ్డ లివిగో ! ఇవి మూటగట్టుకొని తీసికొనిపోయి వారి కిచ్చి 
తిన్నగా నీ "దారినపో !' యని గుడ్డలమూట జూపెను. గణపతి కిక్కురుమనకుండ నెంతో 
బుద్దిమంతుండై యా మూట పట్టుకొనీ కన్నుల నీరచ్చటనె తుడిచి కొని తన మిత్రు లున్న చోటి 
కరిగేను. గణపతి మిక్కిలి సొగసైన గుడ్డలు తెచ్చునని వాటిని జూడవలయునని మిత్రు “కెంతో 
ముచ్చటపడుచు వాని యాగమనమునకు నిరీక్షించు చుండిరి. అంతలో గణపతి గుడ్డలమూట 
తీసికొని వెళ్ళుటయు మూటలో నున్నవి ముద్దినుసు కోటుగుడ్డ లనుకొని పండ్లగంప చుట్టు 
పిల్లలు మూగినట్టు వా రాతని చుట్టు మూగి. మూట క్రిందకీ లాగి విప్పి చూచి విసి స్మితులై 
"ఇదేమిరా ! గణపతీ ! చిట్టచివరకు సైనుగుడ్డలే పట్టుకొని వచ్చినావు. వ్రతము చెడినను ఫలము 
దక్కవలయును గదా! మనము రెండు విధముల భ్రష్టులమైతిమి. నలుగురితో మనకుగూడ నీ 
గుడ్డలే యిచ్చినప్పుడు పుచ్చుకొనక తెగనీల్లితిమి. కోటుగుడలు కావలెనని గోల చేసితిమి. ఇప్పుడా 
సైనుగుడ్డలే రహస్యముగా. బుచ్చుకొనుచుంటిమి. మాచేత నీవు కట్టుగట్టించి మమ్మల్లరిపాలు 
చేయుటకా, యీగొడవ. నిన్ను నమ్ముకొనుట కుక్కతోక పట్టుకొని గోదావీరీదుట! ఇటు వంటి 
పని యేల చేసితివి? ఈ గుడ్డలు పుచ్చుకొమ్మని నీతో మేము చెప్పితిమా? మా యిష్వములేకుండ 
నీ వేల తేవలెను" అని యిష్టము వచ్చిన ట్లతనిని మందలించిరి. కారణ మేదో చెప్పకపోయిన పక్ష 
మున వారు సంతుష్టి చెందరు. గావున గణపతి నిమిష మాలోచించి వారి మనస్సులు తృప్తి 
పొందించుటకై యిట్లు చెప్పెను. "ఓరీ ! వెళ్తికుంకలారా ! దండుగు బేరములో దిగుటకు నే నంత 
పిచ్చివాండనా? దీని కొక కారణమున్నది. చేప్పెద వినుండు. పాప మా యజమానుడు మిక్కిలి 
మంచివాడు. కాని డబ్బులేదట ! యింటి డాబు, వాకిలి డాబే గాని-డబ్బు లేదట. సంసారము 
మేడిపండు వాటముగా నున్నదట! ఆయన నన్ను రప్పించిన పని యేమను కొన్నారు? పాపము! 
సంపన్నగృహస్థుడు నన్ను బిలిపించి నా రెండు చేతులు బట్టుకొని 'నాయనా గణపతి! ఇవి చేతులు 


గావు కాళ్ళుసుమి, నా పరువు కాపాడవలెను. నెను వట్ట వ్యర్థుండను. బుణములబాలై యున్నాను. 
ప్రస్తుతము కోటుగుడ్డలు నీకియ్య లేను. ఇప్ప టికీ సెను గుడ్డలు పుచ్చుకొని సంతోషించవలసినది. 
మే ee సీవు చెప్పినట్లు es నీ కున్న పలుకుబడి నిజముగా మహారాజునకైన 
లేదు. నీ స్నేహితులతో మాట్లాడి వారి నొడంబరచి నన్నొకదరికి జేర్చవలె' నని వేడుకొన్నాండురా! 
అంతవాడు నాచేతులు పట్టుకొని ఎంతో వినయముతో వేడుశోగానే నా మనసు 
కరిగిపోయినది. నేను రెండవమాట చెప్పలేకపోయినాను. మీ చేత తిట్లు పడినను సరే కాని 
యాయన కోరిక ప్రకారము చేయవలెననీ యీ మూట పట్టుకొని వచ్చినాను. మీయిష్షము 
వచ్చినట్లు చేయండి. మీరు తిట్టినను సరే, కొట్టి నను సరే నాకిష్టమే. నేను స్వలాభము 
చూచుకొనలేదు. ఆబ్రాహ్మణున కుపకారము చేయవలయునని యిట్లు చేసినాను." అని 
సత్యమును గప్పిపుచ్చి, తన పరాభవము వారికి దెలియకుండ మాటువేసి యిచ్చవచ్చిన తెజగున 
దంభములు కొట్టెను. వారు యథార్దస్థితి నెణు6గరు. కావున నిది సత్యమని నమ్మిరి. అంత 
దీనముగా _ బ్రతిమాలుకొన్నప్పుడు “మేన మొప్పుకోవలసినదే యని కొందరనిరి. అంత 
చేతగానివాడు మొదట మనము కోరిన కోర్కెల దీర్చెదనని యేల ప్రజ్ఞలు కొట్టవలెనని 
కొందజనిరి. శ్రాద్ధము చెడిపోవునని యాప్రకారము చేసెనని మరికొంద బనిరీ. "ఇంతకు మన 
యదృష్టములు బాగుగ లేవు. మనము కోటు తొడిగికొనునట్టి యోగము మనకు6 బట్టలేదు. మన 
మొగముల కటువంటి భాగ్యము గూడనా!" యని యొకండనెను. "తొందరపడకండి ! ఆ 
భాగ్యము నేడు పట్టకపోయిన మజీయొకనాండు పట్టదా?" యని గణపతి పలికెను. 


2 బి భాగము 


పన్నెండవ ప్రకరణము 


గణపతి మేనమామభార్య గర్భము. దాల్బెను. ఆమెకు నెల మసలినది మొదలుకొని గణపతి 
తల్లికి మనస్సులో నెన్నెన్నో కోరికె లుదయించెను. ఆమె కడుపున నాండుపిల్ల పుట్టవలయునని 
యామె యిష్షదైవముల వేయివిధముల వేండుకొనుచుండెను. ఇల్లు వాకీలి లేక మడులు 
మాన్యములు లేక విద్యాబుద్ధులు లేక రూపము లేక యున్న తన కుమారునకుం బిల్ల నిచ్చి వాని 
నొక ఇంటివానిని జేయుటకు లోకములో మేనమామ తప్ప మణి యెవ్వరు లేరని యామె 
యూహించి, స్వలాభ పరాయణయై యట్టి కోరికల గోరంజొచ్చెను. ఆమె మనోబల మెట్టిదో కాని 
యామె కాండుబిడ్తయే కలిగెను. బిడ్డ పుట్టగానే నాకు కోడలు పుట్టినది, కోడలు పుట్టినది, యని 
యామె యరచి యానందాతిశయమున గంతులు వైచెను. పురిటాలిం జూడవచ్చిన యమ్మలక్క 
లందజు గణపతికి బెండ్లాము పుట్టిన దని సంతోషించిరి. ఆ మాట చెవిన బడినప్పుడెల్ల గణపతి 
మేనత్త మొగము చిట్లించుకొని "అయ్యో! నా కూంతురు నీ నిర్పాగ్యునకాయిచ్చీ పెండ్లి 
జేయునది" యని తనలో ననుకొను చుండును. పురుడు సుఖముగా వెళ్లిపోయెను. గణపతి తల్లికీ 
సోదరుని భార్యమీ(దను నామె బిడ్డల మీందను మునుపెన్నండు లేని మహానురాగము నెలకొనెను. 
బాలెంతరాలిని మంచముమీందనుండి దిగనీయక పథ్యపానములు జాగ్రత్తతోం జేసి పెట్టుచు, 
బిడ్డకు నీళ్ళు పోయుట మొదలగు నంగరక్షలు తానే స్వయముగా6 జేయుచుండును. బిడ్డ కారు 
మాసములు గడిచెను. అన్నప్రాశన మయ్యెను. విద్దెములు చేయంజొచ్చెను. అత్త తాత యను 
మాటలు వచ్చను. తనకు భార్య జనియించిన దన్న సంతోషము మనంబున గలుగుచుండినను 
గణపతి కిప్పుడొక క్రొత్త చిక్కు సంభవించెను. అతండు సంగడికాండ్రతో యథేచ్చగం 
దిరుగకుండ6 దజచుగా6 దన తల్లికి మేనత్తకు. బనితొందరలు గలిగినప్పుడు బిడ్డ నెత్తుకొని 
యాడించవలసిన పను లతనిమీ6ద6 బడెను. ఇది యతని కెంతో విసుగు బుట్టించు పని 
యయ్యెను. బాలికను వివాహ మాడవలె నను సంకల్పము గణపతికి. గలదు గాని యామె 
నెత్తుకొని యాడించి తన పనులను జెజుపుకొనుట కెంతమాత్ర మిషము లేక పోయెను. ఎంతెంత 
యుద్యోగములు చేయువారికైనను దీరిక లుండును గాని యే ఉద్యోగము లేక గణపతికి నిమేష 
కాలమైనను దీరిక లేదు. ఒకవేళ నింటికడ నతం డుండవలసి వచ్చెనేని నట్టి కాలము వ్యర్థము 
కాకుండ నతండు గాఢనిద్ర పోవుచుండును. ఈ బిడ్డవలన నతనికి నిద్రాభంగము మొదలగునవి 
గలుగజొచ్చెను. అవి యతండు సహింపలేక యా విషయమై గట్టిగ నాలోచించి యొక 
యుపాయము పన్నెను. బిడ్డ నెత్తుకొమ్మని మేనత్త గాని మేనమామ గాని తనచేతి కిచ్చి వెళ్ళగానే 
యొక నిముస మెత్తికొన్నట్రియుండి మెల్ల మెల్లయగా గిల్లనారంభించెను. గిల్లిన తోడనే బాలిక 
గ్రుక్కవెట్టి యేడ్చుట సహజము కదా! అంత గ్రుక్కబెట్టి యేల యేడ్భుచున్న దని మేనత్తయో 
మేనమామయో పరుగెత్తుకొని వచ్చి యడిగినప్పుడు గణపతి నవ్వుచు "నేనేమి చేయగలను? అది 
నాదగ్గణ నుండదు. నా మొగము చూడగానే యేడ్చు"నని యుత్తరము చెప్పుచుండును. నోరులేని 


పిల్ల కావున దన కతనివల్లనె బాధ కలిగిన దని యా శిశువు చెప్పంజాల నందున గణపతి 
యాతంత్రము కార్యసాధనమని పలుమాజు€ బ్రయోగింప6 జొచ్చెను. ఈ ప్రయోగము వలన 
బాలిక గణపతిని జూడంగానే పెద్దపెట్టున నేడ్వ నారంభించెను. "చూచినారా! అది నన్ను జూడగానే 
యేడ్చుచున్నది. నా మాట మీరు నమ్మరు!" అని గణపతి మేనమామతో మేనత్తతో 
ననుచుండును. ఒకటి రెండు సారులు బాలిక మేనెబిగాం గందియుండుటం జూచి మేనత్త 
"ఏమోయీ గణపతీ! దీని కాలిమీంద నెజ్జగా కందిన దేమి? వీపుమీంద నెత్తురు [ 
దేమి?" యని యడిగెను. "కండచీమలు కుట్టినవి కాబోలు!" నని యతండు బదులు చెప్పెను "నీ 
చంకనుండయ౯గా కండచీమ లేలాగున వచ్చి కుట్టినవోయి?' యని యామె మరల నడుగ "సరి సరి! 
బాగున్న దిలే! కండచీమలు కుటకపోతే నేను గిల్లినా ననుకొన్నావా? రక్కినా ననుకొన్నావా? 
ఎత్తుకుని యాడించినందు కేనో యక్షింతల సంతు నాల్లు నా నెత్తిని వైవందలంచుకొన్నావా 
యేమి?" అని పెద్ద గొంతుకతో నజుచి బదులు చెసె ప్పెను. అనవసర కలహము సంభవించు నని 
వానితో వాదింపక ఆమె లోనికి. పోయెను. తెనాలి రామకృష్ణుని పిల్లి పాలు జూడంగనే 
పారిపోయినట్లు గణపతి మొగము జూడం౦గానె బాలిక పెడమొగము పెటుకొని యతని కడకు 
బోవుటయే మానెను. గణపతి కృతార్ణుడయ్యెను. బిడ్డ యెంత గ్రుక్కపెట్టి యేడ్చుచున్నను మేనత్త 
గాని మేనమామ గాని దాని నెత్తుకొమ నీ మేనల్లునితో ననుట మానిరి. గణపతి బిడ్డను గిల్లినట్లో 
యేదో బాధ పెట్టినట్లో యనుమాన పడి మేనత్త సూటిపోటి మాట లనుచుండ, "గణపతి తల్లి 
యవి సహింపక యిట్లనుచుండును. 'మా అబ్బాయి పిల్లను కొట్టినాండో తిట్టినాడో యని న్స 
కనుమానమునుది కాబోలు? వాండాలాటివాండు కాడు. వాండెత్తికొనుట దీనీ కిష్టము లేదు. 
ఎందుచేత నంటే దానికి సిగ్గు. మావాడు దాని మగండు కనుక మగం౭డెత్తికొని యాడించుట దాని 
కిష్టము లేదు. చిన్నపిల్ల కేమి సిగ్గని మీరనుకోవద్దు. దేవుండు వారి నిద్దరిని మగడు పెండ్లములుగా 
నేర్చాటు డు సిగ్గు దానంత టదే లోపలినుండి బయలుదేరును. లేనిపోని పాపముమాట 
లాడుకోవద్దు. నీకేమో గోని మా యబ్బాయి మీంద లేనిపోని కోపము కలిగినది. మేనమామ 
పిల్లనిచ్చి మా అబ్బాయి నొక యింటివానిం జేయందలచు కొన్నాండని తెలిసి పిల్లను వాని 
కియ్యకుండ6 జేయవలెనని నీవీ పన్నాగము పన్నుచున్నావు. ఈలాటి బుద్దులు నీకు కూడవు. నీకు 
గిట్టకపోతే గిట్టనట్టై యుందువుగాని యిటువంటి శేనివోని నిందలు వేయకమ్మా!" 


ఇట్టి మాటలచేత మనస్సులో నున్న కోపాగ్ని రగిలిమండక మానునా ? ఈ బిడ్డ మూలమున 
వారికి. 'దజచుగా కలహములు సంభవించుచు వచ్చెను. ఆ తగవులు తీర్చలేక గృహ 
యజమానుండు విసిగికొని మొత్తుకొని యన్నము తినక పస్తుండి తన్ను దిట్టికొని యొకప్పుడు 
భార్యనుగొట్టి రెండు మూడు దినము లింటికీ రాకయుండును. పిమ్మట. గ్రమక్రమముగా వారికి 
సఖ్యత గలుగుచుండును. గణపతి మేనమామ నేమియు ననజాలక పోయినను దరచుగా 
మేనత్తను మేనమామ లేనప్పుడు సూటిపోటి మాటలని నొప్పించుచుండును. ఇట్టుండ శివరాత్రికి 
మేనమామ కోటిపల్లి తీర్చమున కేగ సమకట్టెను. గణపతి తల్లియు. దన్ను వెంటంబెట్టుకొని 
పొమ్మని సోదరుని వేండుకొనెను. ఆ వేండుకోలు నంగీకరించి యత డామెం దోడ్కొని కోటీపల్లికి 
వెళ్ళెను. ఇంటి యొఫ్ఫ భార్యను బిడ్డని నిలిపి వారికి సహాయముగా నింటనే పండుకొమ్మని 
గణపతితోం జెప్పి యెన్నో 2 బుద్దులు బు చేప్పి మేనమామ చనియెను గాని యా బుద్దులు మేనల్లుని 


ww వా . తోట: ~ 


కుడిచెవిలొ బడి క్షణమాత్రమైన మనసులొ నిలువక యెడమ చెవిలొనుండి యావ లకు బొయెను. 
ఒక్కనాండైన వేళ కతండు భోజనమునకు రాలేదు. ఒక్క రాత్రియైన నింటం బండుకొనలేదు. 
అట్లు రెండు దినములు చేసిన తరువాత మేనత్త గణపతిం బిలిచి 'యేమోయి ! సరిగా వేళకు 
భోజనమునకు రావు. చిన్నపిల్లను పెట్టుకొని నేనింట నొకర్తెను పండుకొనజాలకున్నాను' అని 
మందలించెను. మునుపే నత్తపై ద్వేషభావ మూనియున్న యాతని మనస్సున కా పలుకులు 
ములుకులవలె నాటి నొప్పి కలిగించేను. ద్వేషము ద్విగుణమయ్యెను. అంతమాట తన్నామె 
యన్నందుకు మరల నామె కేదైన పరాభవము జేయవలెనని సంకల్పము కలిగెను. ఆ విషయమై 
కొంతసే పతండాలో చింపంజొచ్చెను. ఉపాయము పొడకటైను. ఆ యుపాయము 
భోజనసమయమం దతండు ప్రయోగింపం దలంచెను. మధ్యాహ్నము భోజనమునకు గణపతికి 
మేనత్త విస్తరినిండ నన్నము వడ్డించెను. ఉపాయ ప్రయోగమున కదే సమయమని గణపతి 
చివాలున పేటమీంద నుండి లేబ్‌ విసవిస నడచి వీథిలోనికి బోయి దారిం జనుచున్న యొక 
బ్రాహ్మణుని బిలిచి లోనికిం దోడ్కొనిపోయి "అయ్యా ! చూడండి. ఈవిడ నా మేనత్త. 
ఎంతన్నము పెట్టినదో చూడండి ! నేను కుజ్జవాడంను కదా ! అమ్మవారికి కుంభము పోసినట్లు 
విస్తరినిండ రాసె డనుము ము పెట్టినది. ఇంతన్నము నేను తినగలనా ? ఇది నామీద గిట్టక చేసిన పని 
కాని ప్రేమ చేత వ పనీయా? అన్నము తినలేక పాజవైచిన పక్షమున తిన్నంత తిని 
పారవైచినంత పాజవైచెనని నా నెత్తిమీంద లేనిపోని నిందలు వేయుటకును, పెట్టిన యన్నము 
దిగబెట్టుట కాదని యేలాగో యొకలాగు తిన్నపక్షమున మా మేనల్లుడు పూటకు తవ్వెడు 
బియ్యపన్నము లకోటాకు మెతుకు లేకుండ తినునని వాడుకలు వైచుటకు యీమె యీపని 
చేయుచున్నది. ప్రతిదిన మీలాగుననే జరుగుచున్నది. ఒకసారి మీ వంటి పెద్దల కీ చిత్రము 
చూపించిన పక్షమున బాగుండు నని నేను మిమ్ము దీసికొని వచ్చితిని.  నేనుమాత్రము 
అమ్మవారినా ? దున్నపోతునా ? నాది మాత్రము కడూపు గాక మడుగా యేమిటి ? " యని యా 
యన్నము జూపెను. 


సాక్షిగా వచ్చిన బ్రాహ్మణు డా యిల్లాలిం జూచి అమ్మా ! ఇతండు పదునెనిమిది 
సంవత్సరములలో పు పిల్లవాయడు కదా ; అంత యన్నము తినంగలడనే మీరు పెట్టినారా ? లేక 
పొరపాటు చేత పెట్టినారా? కొంచె మన్నమే మొదట వడ్డించి కావలసిన పక్షమున "మరల మారు 
వడ్డింపరాదా? రెండుసారులు a తప్పిదమా? “పాప మా కుల్దవాండు మీరు పెట్టిన 
యన్నము ప్రోగు చూచి యడలిపోయినాండు. ఇదెంత మాత్రం బాగులేదు. మీ పెనిమిటి 
మాత్రమిటువంటి పని కొప్పుకొనునా?' యని మందలించెను. అనవుడు బ్రాహ్మణుని కామె 
తలుపు చాటున నొదిగి యుండి మెల్లగా నిట్లనియె. "అయ్యా ! మే రెరుంగరు గాని మా గణపతి 
మామూలుగ తినగలంత యన్నమే నేను పెట్టినాను. గాని యెక్కువ పెట్టలేదు. అతని సంగతి మీకు 
తెలియదు. నామీద నేమో కోసము వచ్చి నలుగురిలో నన్ను రట్టు పెట్టుట కిట్ల జేయుచున్నాండు 
గాని నేను జేసిన తప్పు లేదు. ఆ యబ్బాయిని కంటగించుటకు నేనీలా గనలేదు. పోనీ నే నొక వేళ 
నిజముగా నన్న మెక్కువ పెట్టినా ననుకొన్నప్పటికీ అత్తా ! యన్న మెక్కువ పెట్టినావు 
తియ్యమనరాదా. మేనమామ నాలుగు రోజులు "లేకపోగానే నన్నల్లరి పెట్టదలంచినాడు." అని 
పలుక నా Eee "ఓరీ! గణపతి! నీత ట్‌ స a వట్లో గడుపుకొమ్మ'ని సలహా 


ఇ డు వంతు ఏ స స 


చెప్పి వెడలిపోయెను. గణపతి కొపావెశమున భొజనము చెయక యొక స్నెహితుని యింటికి. 
బోయి యన్నము దినెను. మిత్రుని యింటికి వెళ్ళినవాండు తల్లి వచ్చువబికచ్చటనే భుజియించు 
నని మేనత్త యనుకొని, రాత్రి యతని నిమిత్తమై బియ్యము పోయలేదు. గణపతి రాత్రి 
భోజనమునకు సిద్దమయ్యెను. "నీవు రావనుకొని "నీకోసము బియ్యము పోయలేదు. వండి పెట్టెద 
నుఠడు' మనీ మేనత్త ప్రత్యుత్తరము జెప్ప జుట్టుప్రక్కల నున్న యాండువాండ్ర మగవాండ్ర బిలిచి 
"చూచినారా? రెండురోజులు మాయమ్మ గ్రామములో లేకపోంగానే నాకీమె యన్నము పెట్టుట 
మానినది. వీళ్ళ కొంపలో నేను పొట్టకూటికున్నాని యావిడ యభిప్రాయము కాబోలు !నే 
నన్నము లేక మాడి చచ్చిపోవలసినదేనా ? ఈ గ్రామములో నా కన్నము పెట్టువా రెవరు?" అని 
కల్లబొల్లి యేడ్సు లేడువం జొచ్చెను. ఆ యేడ్సు వినగానే చుట్టుప్రక్కలమ్మలక్కలకు జాలిచేత 
మనస్సులు కరిగిపోయెను. "మా యింటికి రా, నాయనా ! పట్టెడన్నము మా లోపల తినరా, 
నాయనా !' యని ముసలమ్మలు కొంద రనిరి. "నేనే వండి పెట్టెదనమా |! మీ యింటి కెందుకు 
రావలె?" నని గణపతి మేనత్త వారితో€ బలికెను. అందులో నొక్క ముసలము గణపతిం జూచి 
"నాయనా ! మేనమామ భార్య మేనత్త కాదు. పినతండ్రి పెండ్లాము పినతల్లి కాదు. నీ 
సంరక్షణము నీ తల్లికి విధాయకము గాని ) మేనత్త కేమి విధాయకమురా? ప్రేమ చేత పేగు పెరపెర 
కోసికొనిపోవు చున్నదా యేమి? రా నాయనా? నే కెంతన్నము కావలె? నాలుగు మెతుకులు. నీ 
వన్నము తినకుండ యీ రాత్రి పండుకున్నావన్నమాట మీ యమ్మ వింటే గొల్లున యేడ్చి 
మొత్తుకొనును. లేక లేక వరప్రసాదిలాగు నొక్కడవు పుట్టినావు. నీమీద గంపెడాశ బెట్టుకొని ఆ 
ముండ యున్నది. అన్నము తినక చచ్చిపోకు. మా యింటికి రా! యని చేయు పట్టుకొని 
నాలుగడుగులు వెనుకకుందీసికొని పోయెను. అది చూచి మేనత్త కోపించి " నా మేనల్లునిం 
దీసికొని పోవుటకు నీవెవతవు? అనుకొన్నప్పుడు నాల్గుమాట లనుకోగలము, లేనప్పుడు 
కలియగలము మాకు మాకు విధాయకము సత్తిరాజువా రెంటికి నీ వెక్కడి తొత్తు' వన్నట్టు, 
నడుమ నీ వెవరమా? అన్న మీ రాత్రి పెట్టగలవు గాని యెల్లకాలము పోషింప గలవా? 
మేనమామ పెళ్లాము మేనత్త గాదని నోటికి వచ్చినట్టన్నావు. నీవా యబ్బా యికి మేనత్తవా, తల్లివా, 
పెత్తల్లివా ? యెవతెవని పిలివినావు? చాలు చాలు నోరు మూసుకో!" యని కఠినముగా బలికెను. 
మాటయీద మాట వచ్చెను. మాటలు తిట్లుగా మారెను. బారలు చాపుకొని వారిద్ద రొండొరులను 
దూషించుకొనుచు, తలిదండ్రులను చుట్టాలను బ్రతికియున్నవారికి చచ్చినవారిని నన్యోన్య 
మాతృవంశమున నేడు తరముల వారిని నిందించి, దెప్పుకొని గొంతులు పోవునట్లజచి పోరాడి, 
కలహ మాడుట కోపిక లేక లోపలికి. పోయిరి. గణపతి తన పక్షము వహించిన ముసలమ్మను 
వెనుక వైచికొని మేనత్తను నాలుగు మాటలని యెట్టకేల కారాత్రి ముసలమ్మ గృహమందే భుజించి 
పండుకొనెను. గణపతి మరునాడు కూడ ముసలమ్మ యింటనే భోజనము చేయదలచెను. గాని 
గణపతి భోజన వైఖరి రాత్రి చూచిన తరువాత ముసలమ్మ గుండె బాదుకొని యట మీద వానె 
నెట్లయిన వదలించుకొనవలెనని తలంచి యుదయముననే గణపతిం జేర బిలిచి " నాయనా ! 
ఈ పూట వెళ్ళు ! నా బియ్యము పోయ వలసినదని చెప్పు. పోయనంటే మా యింటి యొద్ద 
తినవచ్చును. ఎందుకు పెట్టదో చూడవలె దీని బాబుగారి ముల్లె తెచ్చిపెట్టు చున్నదా యేమి? నీ 
మేనమామ సొమ్మేకదా నీకు పెట్టుచున్నది. వెళ్ళి చెప్పిరా, యేమనునో చూత" మని మెల్లంగా 
నుపదేశించెను. సరేయని చివాలున లేచి గణపతి యింటికి బోయి "ఇదిగో నమ్మా ! ఈపూట 


జరి న 


మన యింటికె భొజనమునకు వత్తును. వంట చెయ వలసినది" యని చెప్పెను. "సరె" యని 
మేనత్త యూరకుండెను. ఆ మాట ముసలమ్మతో మరల జెపెను. ముసలమ్మ తన కొంపలో 
నుండి గణపతి వెడలి పోయినందుకు మనస్సు మిక్కిలి స స ప్రేమ ముట్టిపడునట్లు6 బై 
కిట్రనియె. "ఓరీ ! గణపతి ! నీవు గుప్పెడన్నము మాయింట తిన్నంత మాత్రమున్‌ నాకు లోటు 
నేదు. నీ యిషము ఎక్కడ తిన్నా సరే. నీ యింటికి వెళ్ళుటకు స కిష్టము లేకపోయిన పక్షమున 
మా యింటనే తిను; కాని, దానింటికి వెళ్ళి దాని పొగ రణచవలె. రాంగానె యీ సంగతులు క 
యమ్మతో చెప్పి మీ మేనమామతో చెప్పి చావగొట్టించు. ఒక్కమాటు జాతరైతేగాని బుద్ది రాదు. 
పొగరెక్కి యున్నది. కట్టు పొగరుబోతు. గిద్దెడుప్పు నేను బదులు పుచ్చుకున్నాను. ఇరువ్‌దిసార్లు 
తిరిగి నిలువబెట్టి పుచ్చుకున్నది. ఉప్పు బదులు తీర్చక దీని బుణమున నుండిపోదునా? దాని 
బుద్ది యది చూపించుకొన్నది. గాని, మీ మామతో నేను కూడ చెప్పి ధూపమువేయ 
తలముకొన్నాను. నీవుకూడ గట్టిగా చెప్పు. మేనల్లుడంటే ఇంత కిట్టకపోనా? గిట్టని వాళ్లున్నారు. 
అన్నము పెట్టనివా ల్లెక్కడా లేరు. దాని సాంప్రదాయ మేలాటిది? దాని బామ్మ పెనిమిటి కన్నము 
పెట్టక వెళ్లకొట్టింది. ఆ ముసలివాండు హోరున నేడ్డ కానీ రామేశరాలు వెళ్లి యెక్కడనో 
చచ్చిపోయినాండు. ఇందుకే ఆడపిల్లను తెచ్చుకొనేటప్పుడు సాంప్రదాయాలు చూచి తెచ్చుకోవా 
లన్నారు. మనము తగిన ప్రాయశ్చిత్తము దీనికి చేయవలె. సరే, నాయనా ! నేను మడి కట్టుకోవలె 
నీవు వెళ్ళు. అన్నానికి మట్టుకిబ్బంది పడకు, నాయనా ! ఎప్పుడు లేకపోయినా నేనున్నాను" అని 
చెప్పి ప పంపెను. 


గణపతి యిట్టట్టుదిరిగి రెండు జాము లగునప్పటికి స్వగృహమున కరిగి యన్నము 
పెట్టుమని మేనత్త నడిగెను. వెనుకటి దినమున నన్న మెక్కువ పెట్టినందుకు గొప్పయల్లరి 
చేసినాండని మేనత్త యీ దినమున గణపతికి విస్తరినిండ బెట్టక యన్నము కొంచెము తక్కువగా 
బెట్టెను. అది చూచి గణపతి చివాలున పీటమీందనుండి లేదీ విస విస వీధిలోనికి నడచిపోయి, 
దారిన వెళ్ళుచున్న బంధువు నొక్కని బిలిచికొని పోయి తన విస్తరిలో నున్న యన్నము. జూపి 
"చిత్తగించినారా ఈ దురన్యాయము! సరిగా బెట్టక కడుపు మాడ్చి చంపు చున్నది. చూడండి ! 
విస్తరిలో నాలుగు మెతుకులు పెట్టినది. ఈ నాలుగు మెతుకులతో నా యాకలి తీరునా? 
పట్టెడన్నము పట్టెడుకూర తినగల ముండాకొడుకును గదా! ఈలాగున డొక్కమాడ్చి 
చంపవచ్చునా! నోరెత్తి మాటాడితే తంటా. ఎక్కువ పెట్టినా వేమంటే నాలుగు మెతుకులే 
పడవైచును. తక్కువ "పెట్టినా వేమంటే ప కుంభము తోడినట్లు తోడును. ఇంతకూ 
నా తల్లిముండ కోటిపల్లి వెళ్ళి కొంపతీసింది." అని చెప్ప, వచ్చిన చుట్ట మామె నుద్దేశించి 
యిట్లనియె. "అమ్మాయి! అర్జాన్నము య. మహాదోషమని పెద్దలు చెప్పినారు. అలా గెప్పుడు 
చేయకమ్మా! కావలసిన దేదో పెట్టె మాట దక్కించుకో, తల్లి వచ్చినదాకా!" యని "ఓరీ గణపతి! 
నేనిక్కడనె కూర్చుందును. నీ వన్నము తిను. కావలసిన దేమో యామె వడ్డించకపోతే యామెనే 
చీవాట్లు పెట్టెదను." అని గణపతిని గూర్చుండ బెట్టి తాను ప్రక్కను గూర్చుండెను. గణపతి 
మేనత్త యా చుట్టము నదివరకె యెటింగియుండుట చేత జాటునం దాగక యెట్ట యెదుటికి వచ్చి 
"అయ్యా! ఎగదీసీన గోహత్య దిగదీసిన బ్రహ్మహత్య యన్న సామెత నిజమైనది. మామూలుగా 
నతండు తినగలిగినంత యన్నమే నేను నిన్న విస్తరిలో _పెట్టినాను. _ అమ్మవారికి తోడినట్లు 


న. మా 


కుంభముతొడినా నని కొపపడి యెవరొ బ్రాహ్మణుని తిసుకొని వచ్చి కనుపజచి నన్నల్లరి 
పెట్టినాండు. కావలసిన పక్షమున మారుపెట్ట వచ్చునుగదా యని నేనీ రోజు తక్కువ యన్నము 
పెట్టినాను. నాలుగు మెతుకులే పెట్టి కడుపు మాడ్చం దలంచుకొన్నా నని మిమ్ము తీసికొని వచ్చి 
గొడవ పెట్టినాడు. ఇతనితో నేను వేగలేను. ఏదో మనసులో పెట్టుకుని పూట పూట కీలాగున 
నానా బాధలు పెట్టుచున్నాండు. అన్న మెక్కువుంటే తీయ మనవచ్చును. తక్కువుంటే 
పెట్టమనవచ్చును గాని వడ్డించిన విస్తరి వదరిపేటి వీధిలోకి వెళ్ళి, దారిన వచ్చు వారిని 
దీసికొనివచ్చి, నన్ను రవ్వ పేట్టవచ్చునా? నావల్ల తప్పుంటే మేనమామగారితో చెప్పి నన్ను శిక్ష 
చేయించవచ్చును. తన తల్లితో చెప్పి చీవాట్లు" పెట్టింపవచ్చును. అంతేకాని పూటకూళ్ళదానిని 
దాసీదానిని యల్లరిచేసినట్లు ఈ లాగల్లరి. చేయవచ్చునా?" అని కంటం దడిపెట్టుకొని 
గద్గ్దదస్వరముతో 'మాట్లాడెను. అనవుడు బంధువు డిట్లనియె. "అమ్మా! గృహకృత్యములలో 
నొకరు తగవు చెప్పుట "కష్టము. అయినదేమో అయినది. ఆ మాట మీరు తలంచుకోవద్దు. ఈ 
రాత్రియో రేపో అతని తల్లి వచ్చును! వచ్చిన తరువాత మరే "గొడవ 'లుండవు; చిన్నతనము చేత 
వాడు చేసిన తెలివితక్కువ పనులు పాటింపక సర్దుకోవచ్చును. సరే; ప్రస్తుతము వానికి కావలసిన 
వస్తువు లొడ్డించండి. అన్నము తిన్నదాక యుండి తరువాత వెంట తీసికొనిపోదను." 
అనవుడు నామె మంచిదని కావలసిన వస్తువులు వడ్డించెను. గణపతి భోజనము చూచిన 
తరువాత చుట్టము గణపతి తిండిపుష్టి గలవాండనియు నతనికి. గొంచె మన్స్నము మాత్రమే 
పెట్టుట చేత మేనత్త లోపమనియు గణపతి చేసిన యల్లరికి గొంత కారణము కపోలేదనియి6€ 
దలంచెను. గృహకలహములలోం బౌర్వాపర్యములు విచారింపక నొకపక్షము మాత్రమే వినువారి 
కిట్టి యభిప్రాయములు దోంయట యాశ్చర్యము కాదుగదా ! ఆ సాయంకాలము కోటిపల్లి నుండి 
గణపతి తల్లియు, మేనమామయు వచ్చిరి. రాంగానె గణపతి యాడిన విచిత్ర నాటక వృత్తాంత 
మంతయు మేనత్త తన యాడుబిడ్డతోను భర్తతోడను బూసగ్రుచ్చినట్లు చెప్పి తన కతండు 
గావించిన పరాభవమును దలంచుకొనే వల వల యేడ్చెను. ఆ విషయమున భార్య నిర్లోషురా లని 
భర్త మనంబునకు నచ్చెను. నచ్చుటయు గణపతిని. జూచినంత మాత్రముననే మింగి వేయవలె 
నన్నంత కోప మాయన మనస్సులో నుదయించెను. కాని గణపతి తల్లికి మాత్రము సోదరుని 
భార్య చెప్పిన నేరములు తలకెక్కలేదు. ఆమె యేదో గొప్ప యనాదరము 'చేసియుండబట్టి మిక్కిలి 
బుద్ధిమంతుడైన తన కొమారు. డిట్టి గొడవ6 జేసి యుండునే గాని యూరక మేనత్తకు నిష్కారణ 
పరోభవము గలిగింపండని యామె యభిప్రాయపడెను. అంతలో నంతకుముందు జరిగిన 
గొడవలలో గణపతి పక్షమూనిన ముసలమ్మ తీర్థయాత్రలు నేస్తుకోని వచ్చిన గణపతి 
తల్లింజూడవచ్చి, కోటిపల్లి ' వెళ్ళి సోమేశ్వరసా మహర దర్శ నము చేసి ధన్యురాలైనందు కామెను 
శాఫించి చెవిచెంత జేరి 3 ప "నా తలి! ప లేని అ రోజులలో మీ వదినెగారు నాలుగు 
భాగవతము లాడినది. అది యెంతకయిన సాహసురాలే. నీ కొడుకుకు సరిగా నొకపూటైన 
అన్నము పెట్టలేదు. నాలుగు రోజులు నాలుగు యుగములై పోయినవి. అన్నము లేక విడ్డ 
అడలిపోయినాడు. ఒకపూట మా యింటికి తీసికొని వెళ్ళి పట్టెడన్నము పెట్టినాను. వాడివల 
రవంత దోషమైన లేదు. అది కొంపలు మాపంగల కొజువి. దాని మొగము చూచితే 
పంచమహాపాతకములు చుట్టుకొనును. నీ కొడుకు చాలా మంచివాడు. కనుక నాలుగురోజులు 


= అ ~ ~ న వచనాల చ ~ అ ఇ పు గ్‌ యి 


ఎంతొ ఓపికపట్టి బాధలు పడినాండు. నా బొటిదానినైతె కొంపంటించి లెచిపోదును. ని బిడ్డను 
మాత్రము నీ వేమి తిట్టకు కొట్టకు" మని చెప్పి వెళ్ళెను. 


తాను పడిన యభిప్రాయమే సరియైనదనియు, దన కుమారుండు నిర్లోషి యనియు నామె 
మరియు దృఢముగా నమ్మెను. మేనమామ గణపతిమీంద మహాగ్రహము కలిగ్‌ యిల్లెగిరిపోవునట్లు 
కేకలు వేయజొచ్చెను. ఈ వృత్తాంతము తన మిత్రునివలన విని గణపతి యా పూట యింటికీ 
రాక మున్ను దనపక్షము బూనిన ముసలమ్మ యింటిలో6 గూర్చుండి మేనమామయొక్క 
నరసింహావతార చేష్ట లన్నియు గనిపెట్టు చుండెను. అత డిక్కడున్న వార్త యా ముసలమ్మ 
తల్లి కెరుకజేయంగా నామెవచ్చి కొడుకుం గౌంగిలించుకొని గట్టిగా నేడ్చినపక్షమునం దన 
సోదరునికి వినబడు నని శంకించి మెల్లగా నేడ్చెను. తల్లిని గౌగిలించుకొని కుమరుండుగూడ 
నేడ్చెను. అన్యోన్యాలింగన పురస్పరముగా మాతాపుత్రులు కొంతసేపు రోదనము చేసిన తరువాత 
దల్లి కుమారున కిట్లనియె. 


"నాయనా! నీకెంత కష్టము వచ్చినదిరా! అన్నములేక నీ వెంత మల మల మాడిపోయినావో 
నీ కెంతయాంకలైనదో, అలాటప్పుడు నన్ను. దలంచుకొని నీ వెంత యేడ్చినావో! ఆ వగలాడి 
కొంచెమైన జాలిలేక పెనిమిటితో నీ వడ్డమైనమాట లన్నావని చెప్పింది. దాని వలలో బడిపోయి 
వాడు నిన్ను చంపివేయవలెనని యున్నాండు. నే నేమి సురా ప్ర తండ్రీ!” అనవుడు గణపతి తల్లి 
కిట్లనియె. 


"అమ్మా! విచారించకు, నావల్ల లోపము లేదు. మామయ్య పెండ్లాము చెప్పిన మాటలు 
పథ్యముగా గ్రహించి నా మీంద గంతులు వేయుచున్నాండు. ఆడుదాని మాటలు విని నన్ను 
చావంగొట్టుటకు సిద్దమవుచున్నాండు. అతని యింటిలో మన ముండవద్దు. ముష్టి యెత్తియైన 
నిన్ను నేను పోషింపేగగలను. పోదాములే! 'పెండ్లాము బెల్లము తల్లి దయ్య ' మన్నట్టి సామెత 
నిజమయినది. ఇత నెంత, యితని యన్నమెంత? ఇతని యిల్లెంత? నూరుతిట్లు తిట్టి పట్టెడన్నము 
పెట్టినంత మాత్రమున లాభ మేమిటి? నాకా అన్నము వంటబట్టుటలేదు. రేపుదయము 
వెళ్ళిపోదములే! "అనవుడు నామె " నాయనా! తొందరపడకు. మామయ్యతో మన కెన్నో 
పనులున్నవి. అతనిదగ్గర పిల్ల వున్నది. పెండ్లాము కిష్టము లేకపోయినప్పటికి అతని నేలాగో వంచి 
పిల్లను మనము చేసుకొనవతను కోపపడకు! తమాయించుకో ! నిదానించు! తొందరపడకు. 
కార్యము సాధించుకోవలెను గాని చెడదీసుకోగూడదు" అని మందలించెను. 


సరే యని గణపతి యెప్పుకొని తల్లిని. బంపి తానొకటి రెండు దినము లక్కడక్కడ 
భోజనముంజేసి తరువాత మేనమామ లేనప్పుడు చాటుగా బోయి తినుచు బిమ్మట మెల్లమెల్లంగ 
మేనమామ కంటయిడుచు నెప్పటియట్ట్లు వుండెను. మేనమామయు6 గ్రమక్రమముగ గోపపువేండి 
చల్లనగుటచే గణపతిని చూచియు నూరకుండెను. 


పదమూడవ ప్రకరణము 


తోంబుట్టువు, మేనల్లుడు దనగృహమునందె యుండుట చేత నాదాయముకంటె వ్యయ 
మెక్కువై నాగన్నకు నలువది వరహాలప్పయ్యెను. మేనల్లుడైన గణపతి కుటుంబమునకు జేయు 
నట్టిది కలహాదాయమే గాని యన్యము లేదు. బుణప్రదాతలు నాగన్నను బుణము దీర్చుమని 
పలుమారులు వేధింప6 జొచ్చిరి. అప్పు వడ్డితో నేబది వరహా లయ్యెను. ఈ బుణము దీర్చునట్టి 
యుపాయము నాగన్నకు6 గనబడదయ్యెను. ఒకనాంటి సాయంకాల మప్పులవాండు వ్యాజ్యము 
నేయుదునని మిక్కిలి తొందరసేయ, నాగన్న విషాదభరిత మనస్కుడై సరిగా భోజనము చేయక 
మంచముమీంద6 బండుకొనియుండం గంగమ్మ భర్త యవస్థజూచి బుణవిమోచన కుపాయముం 
జెప్పందలంచి యిట్లనియె. 


"ఈ లాగున బెంగపెట్టుకొని అన్నము తినక నిద్రపోక విచారపడినంత మాత్రాన బుణము 
దీరునా? దీనికి నాకొక్క యుపాయము తోంచినది. అది చెప్పుచున్నాను వినండి. నా 
యుపాయము మంచిదైతే నే చెప్పినట్లు చేయండి. లేకపోతే మానండి, మా పినతల్లికొడుకు 
రాయప్పను మీ రెరుగుదురు కదా! మన బుచ్చి పుట్టింది మొదలుకొని వాండు దానిని తనకిమ్మని 
నన్నడుగుచున్నాండు. ఆ మధ్య వాడిక్కడికి వచ్చినప్పుడు "ఓసి ! గంగమ్మా! మీ బుచ్చిని నాకిచ్చి 
పెండ్లి చేసి నాబ్రహ్మచర్యము వదల్పవే నావంశము నిలిపినదాన వగుదువు" అని యెన్నో విధముల 
బ్రతిమాలినాండు. వాడు పునహా వెళ్ళి ఐదారువందల రూపాయలు సంపాదించుకొని 
వచ్చినాండు. ముసలివాడు కాడు. ముక్కవాడు కాడు. నోటికి చేతికి యెంగిలి లేని సంబంధము. 
మనకు చేలోకువైనవాండు. మన బుచ్చిని వాడికిచ్చి పెండ్రిచేసినపక్షమున మన బుణము దీరి 
పోవును. నాలుగేండ్ల పిల్ల గనుక నాలుగువందలు వా డివ్వగలడు. ఒక వందరూపాయలు 
వస్తువులుకూడ పెట్టుమని నేను చెప్పి పెట్టించగలను. ముప్పదేండ్లకంటె యెక్కువలేవు. కాలు 
నొచ్చినా కడుపు నొచ్చినా కాకిచేత వర్తమానమంపితే రెక్కలు కట్టుకొని వచ్చి, వాడిక్కడ వాలి 
మన పనిచేసి వెళ్ళిపోవును. మా నాయన కూడ మనపిల్లను రాయప్పకే యిమ్మని రెండు మూడు 
సారులు నాతో చెప్పినాడు. మాయమ్మ సరేసరి. నూరు సారులు చెప్పింది. మనకు నూరు 
వరహాలు చేతికిచ్చి పిల్లకు నూరు రూపాయలు నగలు పెట్టి ఉథయఖర్చులు తానే పెట్టుకొని పెండ్లి 
చేసికొని వెళ్ళునట్లు మా నాన్నద్యారా నే నేర్చాటు చేయగలను. పెండ్లి యిక్కడ చేసినను సరే 
మానాన్నగారి యింటిదగ్గర చేసి ననుసరే వాడొప్పుకొనును. ఈ సంగతి మీరు గట్టిగా 
ఆలోచించుకొని మాకేదో సమాధానము చెప్పండి. తరువాత మా నాన్నకు వర్తమాన 
మంపించెదను'' 


భార్య చెప్పిన యుపాయము నాగన్నకు నచ్చెను. రాయప్పకు గాని మజీయొకరికి€ గాని 
నాలుగువందలు పుచ్చుకొని, పిల్లకు వివాహము చేసినపక్ష మున దనకు బుణవిమోచన మగునని 
యొక దారి యతని మనస్సునకు బొడకట్టెను. గాని పుత్రికా వివాహము తలంపునకు రాగానె 
తోయుట్టువు మాట యతనికీ జ్ఞప్తికిరాగా సతీపతుల కీ క్రింది సంభాషణము జరిగెను. 


~ న రి ణు —~ గ్‌ ల (| i వు గ షు a 


"మూ గణపతికి పిల్ల నియకపోయినపక్ష మున నా చెల్లెలు దుఃఖపడు నని మనసులొ 
సందేహము కలుగుచున్నది." 


"గణపతికి ఏ పిల్ల నిచ్చుటకంటె పెద్దగోదావరిలో దింపుట మంచిది. అతనిదగ్గర ఒక గుణమైన 
నాడెమైనది లేదు. 'పిల్లవాడు మరుగుప్దా, బుద్దులు పాడుబుద్దులు; ఇల్లు లేదు. వాకిలి లేదు. 
భూములు లేవు, పుట్ర లేదు. తినబోతే అన్నము “లేదు. కట్టబోతే గుడ్డ లేదు. ఏమి చూచికొని & పిల్ల 
నివ్వను!' 


"ఇల్లు వాకిలి భూమి పుట విద్యాబుద్దులు వుంటే పిల్లనెవరైన యివ్వగలరు. లేనివాడు 
కనుకనే మన మియ్యవలసి వచ్చినది." 


"మేనల్లు డని జాలిదలంచి గొంతుక కోయందలతురా! పెండ్లాము బిడ్డలకు అన్నము 
పెట్టుటకైన శక్తీ యుండవలెనా లేదా? దానిమా టటుండనీయండి! ఇప్పుడు మనకు బుణవిముక్తి 
కావలెనుగదా? గణపతి దగ్గర నాలుగు వందల రూపాయలు కాదుగదా నాలుగు రూపాయలు 
కూడ లేవు. మనకే మియ్యగలడు? పిల్లను మేనల్లున కుచితముగా నిచ్చి వివాహము 
చేసినపక్షమున అప్పులవాళ్లు మన యిల్లు వాకిలి అమ్ముకొని పోదురు. నిలువ నీడలేక మనము 
చెట్టుమీది పక్షులు లాగు దేశములపాలై పోవలెను. అందుచేత గణపతికి $ పిల్ల నియ్యవలె నన్నమాట 
తలముకోవద్దు. నే చెప్పినట్లు మా రాయప్పకే యివ్వండి!" 


"నీవు చెప్పినమాట సరిగనే యున్నది కాని ఆడుపడుచు దుఃఖపడిపోవునని నాకాలోచనగా 
నున్నది. లేక లేక దాని కొక్క పిల్లవాడు కలిగినాడు. ఏలాగైనా వాని నొక యింటివాని జేయ వలె 
నని దాని సంకల్పము. వాడు బుద్దిలేనివాడన్న మాట నిజమే. అది నన్నే నమ్ముకొని యున్నది. అది 
యేడ్చిపోవును." 


"పిల్ల నియ్యకపోతే ఆవి డేడ్చిపోవును. ఇచ్చిన పక్షమున నే నేడ్చి పోదును? ఇన్ను మాట 
లెందుకు. గణపతికి మీరు 1 పిల్ల నియ్యదలచుకొన్న పక్ష మున నే నే గోతులోనో దిగదలచుకొన్నాను. 
ఇది నిశ్చయము." 


"లేనిపోని సాహసపుమాట లాడకు, తప్పు." 


“మీ యిష్టము. నే నాలాగున జరిగింపదలచుకొన్న మాట నిజము. " అంతటితో సంభాషణ 
ముగిసెను. నిద్రపట్టెను. తెల్లవారుజామున నాగన్న మేలుకొని భార్య చేసిన హితోపదేశముయొక్క 
పూర్వాపర్యములు సి స్టేిమితముగా మనస్సులో ee గణపతిని దనకూంతు నిచ్చి వివాహము 
చేయుట వలన లాభములకంటె నష్టము లెక్కువ యున్నవని తెలిసికొని, యిల్లాలుచేసిన 
హితోపదేశమె సమంజసమై యున్న దని గ్రహించి, తన యభిప్రాయము భార్య కెరిగించి తన మనో 
నిశ్చయమును మామగారికి దెలియజేయుటకయి జాబు వ్రాసెను. ఆ జాబు చూచుకొని యతని 
యత్తమామలు పెండ్లికొడుకయిన రాయప్పను వెంటబెట్టుకొని వచ్చిరి. ఈ బంధువు లేలవచ్చిరో 


oO 


నాగన్న తొయబుట్టువునకు6 గాని గణపతికిగాని స్పష్టముగ దెలియలెదు. కాని భార్యాభర్తలు 
పలుమారు గుస గుస లాడుటం బట్టియు, నత్తమామల రాకం బట్టియు వారనుమానపడిరి. కాని 
స్పష్టమగు వరకు నోరెత్తం గూడదనీ యూరకుండిరి. గంగమ్మ చెప్పిన ప్రకారముననె రాయప్ప 
నాలుగువందల రూపాయలు రొక్క మిచ్చుటకును, నూరురూపాయలు నగలు పెట్టుటకు, 
బాజాభజంత్రీలతో6 దరలివచ్చి వివాహము చేసికొనుటకు నొడంబడి బుణము దీర్చుకొనుటకు 
ముందుగా నేబది వరాలు అనగా రెండువందల రూపాయలు నాగన్న కిచ్చెను. నాగన్న బుణము 
దీర్చి బాధానివారణము చేసికొనెను. అనంతరము నాగన్నయొక్క  యత్తమామలును 
రాయప్పయు, వారి స్వగ్రామమగు పలివెలకు6 బోయి ప్రధానముచేసికొనుటకు, ముహూర్తము 
నిశ్చయించుటకు రమ్మని నాగన్నకు జాబువ్రాసిరి. నాగన్నయు మంచి దినము చూచుకొని పలివెల 
మ మేనమామ బుణము దీర్చిన సంగతి గణపతికి. దెలిసెను. అత6 డా వార్త తల్లికిం 

జెప్పెను. తల్లి చుట్టుప్రక్కలనున్న యమ్మలక్కల కరిగించెను. అమ్మలక్కలందరు సభజేసి భూమి 
విక్రయింపకుండ, గృహ మమ్మకుండ నాగన్న రెండువందల రూపాయలు సంపాదింప సమర్థుడు 
కాడనియు దనకూతును రాయప్ప కిచ్చి వివాహము చేయనొడంబడి యాతనియొద్దనే 
రెండువందల రూపాయలు పుచ్చుకొని బుణము తీర్చుకొని యుండునని నిశ్చయించి, మేనల్లు6 
డుండంగా మేనమామ పిల్లను పైవాని కిచ్చుట యధర్మమని నిర్దారణముచేసి పిల్ల నిమ్మని గట్టిగా 
నడుగవలసిన దనియు నల్లరి "చేయవలసిన దనియు బదిమరదిని బిలిచి తగవు పెట్టవలసిన 
దనియు నాలోచన చెప్పిరి. ఆ యుపదేశము మాతాపుత్రులకు నచ్చెను. నాగన్న పలివెల వెళ్ళి 
ప్రధానము చేసికొని వచ్చిన తరువాత నొకనాండు రాత్రి భోజనానంతరమున సోదరుని బిలిచి 
తోయుట్టు విట్లనియె. 


“అన్నయ్యా! మన బుచ్చి పుట్టింటి మొదలుకొని తప్ప కుండ దానిని నీవు గణపతి కిచ్చి 
పెండ్లిచేయుదు వని గంపంత ఆశ పెట్టుకొని యున్నాను. నమో రాయప్పకు పిల్ల నియ్యం 
దలంచుకొన్నానని గ్రామములో చెప్పుకొనుచున్నారు. ఇది నిజమేనా!" 


"ఆహా! నిజమే. నేను మన బుచ్చిని రాయప్ప కిచ్చి పెండ్లి చేయందలచుకొన్నాను. ఈ వేళో 
రేపో నేనే ముందుగా నీతో చెప్పదలంచుకొన్నాను. నీవే అడిగినావు కనుక చెప్పుచున్నాను. ఆ 
మాట నిజమే. ప్రధానము చేసికొని వచ్చినాను. ముహూర్త నిశ్చయముగూడ అయింది. పెండ్లి 
నెల్లాళ్ళున్నది. మాఘ శుద్ద దశమినాండు సుమూహుర్తము. 


ఆ మాట చెవిని. బడగానె యామె మహాపద వచ్చిన తెరంగున గుండె బాదుకొని 
మొత్తుకొని "అయ్యో ! అయ్యో ! నాయనా ! యెంత పని చేసినావురో, నా కొంప తీసినావురా, 
అన్నయ్యా ! నన్ను చంపివేసినావురా, అన్నయ్యా ! నా వంశము నాశనము చేసినావురా, అన్నయ్యా 
! నా కొడుకును ఘోటకపు బ్రహ్మచారిని చేసినావురా, అన్నయ్యా!" అని యంతటితో నిలువక "ఓ 
అమ్మా ! ఓ నాయనా!" యనుచు మృతినొందిన తల్లిం దలంచుకొని కొంతసేపు తండ్రిం 
దలంచుకొని కొంతసేపు మగనిం దలంచుకొని కొంతసేపు పెద్దపెట్టున రోదనము చేసెను. ఏమో 
కీడు మూడిన దని చుట్టు ప్రక్కలవారందరు[ జేరిరి. ఆ యమ్మలక అ మొగములు గనయడగానే 


యామె దుఃఖము మరింత యధికమగుచు నామె దుఃఖపరవశయై "ఓ పుల్లమ్మత్తా! ఓ నరసమ్మ 
పిన్నీ ! ఓసీతమ్మ వదినే ! ఓ మాచమ్మక్కయ్యా ! విన్నారటె మీరు ! మాఅన్నయ్య మాబుచ్చిని నా 
గణపతి గాడి కివ్వక యెవరికో యిచ్చుకోదలచు కొన్నాడట! మా వదినకు నెల తప్పినది 
మొదలుకొని ఆడపిల్లే పుట్టవలెనని అది నా కోడలు కావలె నని యెంతో ముచ్చటపడి పుట్టెడాశ 
పెట్టుకొని యున్నాను. నా యాస లడుగంటిపోయినవే, పుల్లమ్మతా! నా కొడుకు దిక్కుమాలిన 
పక్షి అయినాడే, పుల్లమ్మతా! ఎవడో దిక్కుమాలిన ముండాకొడుకు వచ్చి పిల్ల నెత్తుకొని 
పోదలచుకొన్నాడు, పుల్లమ్మత్తా! ఇక నేనేమి చేతును? పుల్లమ్మత్తా ! పలకిలో గణపతి, బుచ్చి 
కూర్చుండగా ముచ్చటగా చూడవలె ననుకొన్నానే, అమ్మా! బుచ్చి బుల్లి చేతులతో గణపతి నెత్తి 
మీద తలంబ్రాలు పోయగా రెప్పవేయకుండా సూడవలె ననుకొన్నానే, యమ్మా! తలుపు దగ్గజ 
పేరులు చెప్పించి వినవలె నని “అనుకొన్నానే, అమ్మా! గంధాలు పూయించవలె ననుకొన్నొనే 
అమ్మా! నాకన్నులు కాలిపోయినవే, అమా న నేనెంత పాపి షి ముండనే, అమ్మా!' యని పరిపరి 
విధముల వన్నెలు చిన్నెలు పెట్టి యేడ్చెను. 


ఆ యేడ్సు విని జాలినొంది చూడవచ్చిన యిరుగు పొరుగు పడతులు "మేనరికమంటే 
ఆడపడుచు ఆశపడక పోదు కదా. దాని కొడుకు బ్రహ్మచారియై పోవలసి వచ్చింది గనుక దాని 
కంత బాధగా నున్నది. మేనల్లు డేలాటివాడై నప్పటికి మేనమాక పిల్లనిచ్చుట న్యాయ" మని 
కొందరు, అల్లరి చేయక అతని కాళ్ళమీదను బడి మెల్లగా బతిమాలు కన్‌ యన్న గారు 
ఎల్లవారివంటివాడు కాడు. ఎంతో మంచివాడు. నీ ' పెనిమిటి పోయినప్పటినుంచి, నిన్ను 
నీకొడుకును కడుపులో పెట్టుకొని ఆదరించి వేయి విధముల కనిపెట్టినాడు గదా" యని యొకతె, 
"ఏమి జూచుకొని పిల్ల నిమ్మనావమ్మా" యని మరి యొకతె, తోచిన భంగి పలుకంజొచ్చిరి. ఆమె 
యేడుపు కొంత యణగిన తరువాత నాగన్న తోబుట్టువున కిట్లనియె. 


"ఓసీ ! నీవు గయ్యాళితనము జేసి నన్నల్లరి పెట్ట దలయకొన్నావా యేమిటి? నేను 
సుఖముగా బిడ్డవివాహము చేసుకో దలచుకొని ప్రధానము చేసికొని వచ్చినాను గదా! నా 
యింటిలో ఎవరో చచ్చినట్లు నీవు ఏడువవచ్చునా? శుభకార్యములు దలచుకొన్నప్పుడు 
ఆశుభముగా మాటలాడ గూడదు. నోరు మూసికో ! నీ కొడుకుకు పిల్లను ఏమి చూచుకుని 
యిమ్మన్నావు? గోష్పాదమంత భూమి లేదు. గిద్దెడు గింజలు వచ్చుట కాధారములేదు. పెండ్లి 
చేసిన తరువాత రేపు నీకొడుకు చచ్చిపోతా డనుకో, మనోవర్తికైన భూమి ఉండవలెనా? తల 
దాచుకొనుటకు కొంపైనలేదు. ఇంక నీకొడుకు గుణములు మాకు చెప్పనక్కరలేదు. ఎన్ని 
దుర్గుణము లుండవలెనో అన్ని దుర్గుణములు నీ కొడుకుదగ్గబనే యున్నవి. అటువంటి 
నిర్భాగ్యునకు పిల్ల నేలా యియ్యగలరు? గుణముల మాటటుంచు నా కిప్పుడు రెండువందలు 
బుణ మున్నది. ఆ బుణము తీర్చుకోవ లెను. నాకు నీవు నాలుగువందల రూపాయ 
లియ్యగలవా, పిల్లమీద ? బుట్ట గొరిగించుకొనేందుకు గూడ యేగాణియెన దగ్గర లేక 
చిక్కుపడుచున్న ముండవు. స్‌ు నాలుగువందల రూపాయలు నాకిచ్చి పిల్లకు ముచ్చట తీరుటకు 
వందరూపాయలు నగలు పెట్టి పెండ్లి చేసికోగలవా? మేనల్లుడు గనుక తండ్రి చచ్చినప్పటి నుంచి 


ఇ టు జ లి అ 4 జ =a జ సే ల న యి Oa ఖు యలు 


అన్నవస్త్రము లిచ్చి పోషించినాను. నె నంతకన్న చెయవలసిన దెమిలెదు. ని వెడ్చినప్పటికి 
మొత్తుకొన్నప్పటికి నేను పిల్ల నియ్యను." 


అనవుడు సోదరి సొదరున కిట్టనియె. "అన్నయ్యా! యిల్లులేని మనుష్యులు భూమిలేని 
మనుష్యులు బ్రతుకటలేదా? చచ్చిపోయినారా? మనవాడుకదా, "నాలుగూళ్లు తిరిగి ముపెత్తి 
భార్యను పోషించుకొనలేకపోవునా? లోకములో అందరికి భూములున్నవా? పుట్ర లున్నవా? 
గుణములు మంచివికా వన్నావు. చిన్నతనము కనుక అల్లరి చిల్లరగా తిరిగినాడే కాని పెద్దవాడైన 
తరువాత కూడ నీలాగే యుండునా? పై వేషాలే గానీ గణపతి మనస్సంత “మంచి 
మనస్సెవరిదిగాదు. వాడు జాలిగుండెవాండు. ఎంతో బుద్దిమంతుడు. నీ పెండ్లాము మా మీద 
గిట్టక మమ్ము లేవగొట్టించవలె నని నీతో అయినప్పుడు కొనప్పుడు కొండెములు చెప్పి నా మీద, 
మా అబ్బాయిమీద నీకు కోపము తెప్పించినది. దాని మందులు నీకు తలకెక్కినవి. దాని మాటలు 
పథ్యమైనవి. అది నా వుసురు పోసుకున్నది. నా వలెనే అదికూడా హోరున చ డడ్నునో,-దాని 
యాశ లెప్పుడడుగంటిపోవునో, దాని పుట్టింటివా రెప్పుడు బుగ్గయిపోవుదురో, నన్ను పెట్టిన 
వుసురు తగులకపోదు. ఆడపడుచు నుసురుపెట్టినవా శృక్కరకురారు. ఆడపడుచుల ఉసురు 
ఒక్కనాటితో పోదు. ఏడేడు తరాలు కట్టి కుడుపక పోదు. ఆడపడుచు నేడిపించినవారి వంశము 
నిర్వంశము కాకమానదు. ఆ దిక్కుమాలిన రాయప్ప యెక్కడ దొరికినాడురా, నాయనా ? వాని 
మొగము మండ ! వాని మొగాన ప్రేతకళే గాని మంచికళ లేదురా, నాయనా? పెండియోగ 
మెక్కడున్నదో ఆ మొగానికి, నాకు తెలియదు?" అని రెండవసారి రుద్రపారాయణము చేసెను. 
గంగమ్మను నామె పుట్టినింటివారిని జామాత కావలసిన రాయప్పను నోటికి వచ్చినట్లు తిట్టుట 
చేత గంగమ్మ కోపించి యా తిట్లబుణ మాడుబిడ్డకు వో దీర్చెను. ఇద్దరు కలియబడి 
కొట్టుకొన్నట్లు కయ్యమాడిరి. అంతట నాగన్న కోపావిష్ణుడై సోదరిం జూచి "యిష్టము వచ్చినట్లు 
కారుకూతలు కూసి నన్ను, నా భార్యను, నా యత్తవారిని నా యల్లుని నోటికి వచ్చినట్లు 
తిట్టుచున్నావు. సుఖముగా నేను పెండ్లి చేసుకోం దలంయ కోగా' నీవు అమంగళము 
న ఇవు గనుక నీవు నాయింటిలో 'నుండవద్దు. నీవు, నీ కొడుకు ఈ క్షణం. లేచిపాండి. 
ఒక్క నిమిక్ష్‌మున్నా రంటే నే నోర్వను. పొండి. మీ సామాను లేమున్నవో తీసికొనిపొండి" యని 
కఠినముగా బలికెను. పనాస తన విషయమై పలికిన ee దల్లి నాడిన మాటలకు. 
దగిన ప్రత్యుత్తరము౯ జెప్పవలె నని గణపతి రెండు మూండు సారు లుంకీంచెను. కాని బదులు 
చెప్పినచో మేనమామ బుట్ట వంగందీసి చావగొట్టు నని భయపడి నోరెత్తక "అమ్మా ! రావే; అత 
డింటిలో క్షణ ముండయగూడ దని, యతం డను చున్నప్పుడు సిగ్గులేక మన ముండ౯గూడదు. 
అన్నము లేకపోతే నాలుగూళ్ళు ముష్నెత్తుకు తినవచ్చును, రా. మాటలు మనము పడంగూడదు 
లే!" యని చేయి బట్టుకుని లేవందీసి "ససకాని పోయెను. ఆమె గొల్లుమని యేడ్చుచు వీధిలోనికిం 
బోయి "దేముడా, దేముడా ! నా తోడబుట్టినవాడు చచ్చిపోయినాడమ్మా ! ! నా పుట్టింటికి నాకు 
బుణము తీరినదమ్మా ! నా పుట్టిల్లు బుగ్గి అయిపోయిందమ్మా! " యని కేకలు వేయుచు 
దోసెడు మన్ను తీసి యన్నగారి గుమ్మంమీ6ద పారబోసి రవంతమట్టి తన నోట వేసికొని, తల 
బాదుకొని గుండె బాదుకొని లబలబ మొత్తుకొని, మున్ను మ. విరోధురాలైన యవ్వ 
యింటికి గణపతి యీడ్చుకొనిపోంగా వెళ్ళి పెద్ద పెట్టున హోదనవప సను 


పదునాల్గవ ప్రకరణము 


భగవంతుడు గణపతికి. గావలసినంత యభిమానమునే ప్రసాదించెను గాని యైశ్వర్యమును 
బ్రసాదింపలేకపోయెను. మేనమామమీంది కోపముచేత వేరింటి కాపురము చేయవలయు నని 
తల్లిం దోడ్కొనిపోయి పొరుగింట నిలుపంగలిగెనే గాని, తన భుక్తికిం తల్లి భుక్తికి వొక్కపూటకు 
సరిపడునంత బియ్యమైన దేజాలకపోయెను. గణపతికి దల్లికి నాగన్న మీందను గంగమ్మ 
మీ6దను గ్రోధమెక్కించి పుల్లవిబుపు మాట లనియెడు సమిధల చేత ద్వేషవహ్ని రగుల్కొలిపిన 
యవ్వయు, దక్కిన యమ్మలక్కలును మాతాపుత్రులను రెండు మూడు పూటలు 
పోషించునప్పటికే కష్టమయ్యెను. తల్లికొడుకు లని లెక్క _ కిద్దరైనను రమారమి 
యేడెనమండుగురు మనుష్యులు గల కుటుంబమునకు6 గావలసినంత సామగ్రి వారికి గావలసెను. 
గణపతి ప్రాయమున నిరువదెండ్ల లోపువాండైనను, జూపులకు వామనమూర్తి యైనను, జఠరాగ్ని 
వృకోదరుని జఠరాగ్ని వంటిదని యీ గ్రంథమునందే స్టలాంతరమున వర్షింపబడియెం గదా! 
గణపతి భోజనప్రమాణముబట్టి యతని తల్లి భోజన ప్రమాణము జదువరులు మీ రూహించుకొన 
వచ్చును. అందుచేత సామాన్య గృహస్థులు వారిని భరించుట కష్ట మని వేటె చెప్ప నవసరము 
లేదు. దినమునకు మూండు శేరులు బియ్యమున్న పక్షమున వారి కొకవిధముగా సరిపోవును. అది 
వచ్చునట్టి దారి పొడకట్టదయ్యెను. తల్లి కొడుకులు తన కొంపమీద బడి తిందురేమోయను 
భయమున బస యిచ్చిన యా యవ్వ గణపతిని. దల్లిం గూర్చుండబెట్టుకొని మూ6(6డవనా6€ 
డిట్లనియె. “ఓరీ గణపతీ ! మీ తల్లిని పోషింపవలసిన భారము నీది. కుక్కదానము పట్టి 
కుటుంబము పోషించు మన్నాంరు. గనుక నీవు యాయవారము చేసి మీకు సరిపడిన బియ్యము 
తీసికొనిరా ! గ్రామములో నున్న పెద్దమనుష్యులను నల్లురను జూచి మేనమామ నన్ను, నా తల్లిని 
లేవంగొట్టినాడని చెప్పు. ఏ ధర్మాత్ములకైన జాలి పుట్టవచ్చును. తలకొక కుంచెడు ధాన్యము 
వారివ్వవచ్చును. దానివలన మీ కుటుంబ పోషణ గావచ్చును. ముందుగా యావవార 
మారంభించు. మావారు రామేశ్వర యాత్ర వెళ్ళినప్పుడు కొనితెచ్చిన పెద్ద కుంభకోణపు 
చెంబున్నది. అది మానెడు బియ్యము పట్టవచ్చును. రేపటినుంచి నీ వభిమానపడక ఆలాగున 
చెయ్యి, నాయనా ? " యని యుపదేశీంప గణపతి యా యుపదేశమునకు సమ్మతింపక 
యిట్లనియె. 


" చెస్‌! నేను బ్రాహ్మణార్థములే మానివేయందలచుకొన్నాను. యాయవారము వృత్తి 
కకత. ! అటువంటి మాటలు నాకు పనికిరావు. అమ్మా ! నా కొక యుపాయము 
తోచింది, విను ! కొద్దిరోజులలో మన మీ యూరు విడిచి వెళ్ళిపోదము. అంతవజకు నీవు 
యాయవారము చేసి, బియ్యము తీసుకొనిరా ! ఈ గిరజాలతోను ముచ్చెలతోను నేను 
యాయవారము చేయుట బాగుండదు. నాకది పరువు తక్కువ. రెండు మూడు మాసము 
లాలాగు నీవు గడిపితే నేనేదో యుద్యోగము సంపాదించి యొకరికంటె యెక్కువగా నిన్ను 
పోషింపంగలుగుదును. అంతవరకు మాటదక్కించు మని ప్రత్యుత్తరము చెప్పెను. 
మాతాపుత్రులలో నెవరు భిక్షాటనము చేసినను నుపదేశము చేసిన యవ్వకు సమానమె గనుక 


ee Ps mn + జ క స్తం వ a 2 స ణి ~ 


యామె యా సలహా నంగికరించి బిచ్చమున కామెం బురికొలిపెను. మరునా డుదయమునుండి 
యామె యాయవార మారంభించెను. ప్రతిదిన ముదయము గణపతికి గడుపునిండ 
జద్దియన్నము బెట్టి యామె గ్రామ సంచారము కరిగి రెండుజాములైన తరువాత వచ్చి స్నానము 
చేస్‌ మడీకట్టుకొని వంటచేసి కొడుకునకు బెట్టి తాను దినుచుండెను. గణపతి చద్దికూడు తిని 
తల్లి తెచ్చిన బ్‌య్య మప్పుడప్పు డమ్మి పొగచుట్టలు కొనుచు, డబ్బు లేనప్పుడు బియ్యమే యిచ్చి 
యీతపండ్లు, జీడిమామిడిపండ్డు, వెలగకాయలు, రాచయుసిరికాయలు, చెణుకుకట్ల ముక్కలు, 
నేరేడు పండ్లు మొదలగు చిరుతిండివస్తువులు వీధిలోని కమ్మువచ్చినప్పుడు దీసుకొనుచు, నున్నగా 
గిరజాలు దువ్వు కొని చుట్టలు కాల్చుచు, గ్రామము వెంటం దిరిగి తిరిగి రెండుజాము లగునప్పుడు 
టక్కు టక్కు మని ముచ్చేలు చప్పుడగునట్లు గృహమునకు వచ్చి "వంటైనదా లేదా!" యని గొప్ప 
యధికారి వంటకత్తె నడిగిన ట్లడిగి, యైన 'దన్నప్పుడు ముందు తనకే పెట్టుమని తిని 'కాలేదు, 
నాయనా ! ' యని ) యన్నప్పు పుడు 'థార్భాగ్యపుముండా ! ! పెంటముండ ! వంట పెందలకడ చేయక 
గుడ్డిగుబ్బ మునకు పండ్దుతోముచున్నా వా? నీకు నాలుగు చెంపకాయలు తగులవలె, లేకపోతే 
బుద్దిరా. ' దని యొకప్పుడు మాటలతో పోనిచ్చుచు, మరి యొకప్పుడు చేయి విసరి రెండు 
తగులనిచ్చుచు, యధేచ్చముగం దిరుగ జొచ్చెను. 


గ్రామస్థులలో గొంద రప్పుడప్పుడు గణపతి యొక్క స్వచ్చందవ్యవహారములం జూచి 
నవ్వుచు "ఏమిరా, యీయన్యాయము? చెట్టంత మగబిడ్డవు, నీ వుండగా మీయమ్మ 
బిచ్చమెత్తుకొనుట న్యాయమటరా? ఆ గిరజాలేమిటి? ఆ పొగచుట్టలేమిటి ? ఆ ముచ్చె లేమిటి? 
ఆ టక్కు టక్కు లేమిటి? తల్లి యాయవార మెత్తు టేమిటి, సిగ్గులేదా? పెద్దముండ, ఆవిడను 
పోషించుటకు ees నిన్నే యావిడ సోషించవలెనా?" యని చివాట్లు పెట్టం జొచ్చిరి. అది విని 
గణపతి రోసము దెచ్చికొని సల్టిచేత బిచ మెత్తింప€ గూడదని యామెను మాన్పించి తానే చెంబు 
దీసికొని యాయవార మారంభించెను. అదెట్లనంగా నుదయమున లేచి చల్తికూడు దిని గిరజాలు 
దువ్వుకొని కోటు తొడుగుకొని తెల్లపంచె కటుకొని పొగచుట నోట పెట్టుకోని కుడిచేతితో చెంబు 
పట్టుకొని యెడమచేతి తర్దనమధ్యమాంగులీయములతో6 ' పొగచుట్ట' నోటనుండి పట్టుకొని 
యుమ్మి వేయుచు, యాయువారము చేయును. ఆ వేషమును జూడ గామ మందలి స్తీ 
పురుషులు బాలురు పనులు మానుకొని వచ్చి గణపతితో నించుకసేపు పని లేకపోయినను 
బ్రసంగించి, పొట్టలు విచ్చునట్టు నవ్వుకొని వినో దించు. ముధిటురుః ie యక్షయ పాత్రము 
బుచ్చుకొని యెవరింటికైనను వెళ్ళి నప్పుడు వారు లోపలినుండి బియ్యము తెచ్చుట యాలస్యమైన 
పక్షమున, నచ్చట నిల్పియుండక వారి వాకిట మంచ మున్న యెడల మంచముమీ6ద, తివాసి 
యున్న యెడల తివాసిమీందల గుర్చీ యున్న యెడల గుర్చీమిందల గూర్చుండి యాలస్యముగ 
బిచ్చము దెచ్చినందుకు "ఇంత సేపెందుకు ఆలస్యమైనది? ఎల్లకాలము మీ యింటిదగ్గజ న 
పడియుందు ననుకొన్నారా యేమిటి? మీరు నాకు నిలువుజీత మీచ్చినట్లున్నారు, నేను మీ వాకిట్లో 
నిలిచి యుండుటకు ! మీ నౌకరును కాను. పెద్ద మనుష్యుండు వచ్చినప్పుడు వెంటనే పంపక యీ 
యాలస్యమేమిటి?" యని మందలించు చుండును. గణపతి మందలింపులు స్తీ పురుషుల 
కాగ్రహము తెప్పించుటకు మారు మందహాసము సంతోషము గలిగించుచు వచ్చెను. ఈ 
తెరంగునం దల్లి కొన్ని నాళ్ళు, కొడుకు కొన్ని నాళ్ళు, యాయవారము చేసి పొట్ట 


పోసుకొనుచుండరి. అంతలొ నాగన్న కూతురు వివాహము సంభవించెను. వివాహమునకు 
విఘ్నము లాపాదింప వలె నని గణపతియు6 దల్లియు బహువిధోపాయములు వెదుక6 జొచ్చిరి. 
గణపతి కంటికి గనయిడిన వారి నెల్ల వివాహము కాకుండ జేయుట కుపాయము జెప్పు మని 
యడుగు చుండును. మేనమామయైన నాగన్నకు సన్నిహిత జ్ఞాతి యొకం డుండెను. అతని పేరు 
పుల్లయ్య. పుల్లయ్యకు నాగన్నకు సరిహద్దు గోడలం గూర్చియు, పొలములలో గట్ల గూర్చియు, 
నీళ్ళబోదెలం గూర్చియు, మనస్పర్ధలు పొడమి విరోధములు బ్రబలి నందున వారికి 'మాటలు గాని 
శుభాశుభ కార్యములందు భోజన ప్రతిభోజనములు కాని లేవు. శక్యమైన యెడల నాగన్న 
కపకారము చేయవలె నని పులయ్యయు, పుల్లయ్య కపకృతి చేయన్‌ నని నాగన్నయు. 
జూచుచుండిరి. అట్టి సమయములో నొకనాడు గణపతి పుల్లయ్య యింటికింబోయి నాగన్న 
కూతురుయొక్క వివాహము కాకుండ జేయుట కుపాయము చెప్పుమని యడిగెను. పుల్లయ్య 
ముహూర్త మాలోచించి "వహవః! మంచియుపాయము దొరికిందిరా! గణపతీ ! ఇది సాగెనా 
బుచ్చి, రాయప్పకుం దక్కకుండ నీకే దక్కు" నని యుత్సాహముతోం బలికెను. పిల్ల తనకే . 
నన్న మాట వినంబడగానె గణపతి సంతోషముచే హృదయ ముప్పొంగ "పుల్లయ్య మామ ! 

ఉపాయ మేదో త్వరగా జెప్పు! నాగన్నగాడి రోగము మన మందము చేరి కుదుర్చవలె' 
ననియెను. అనుటయు పులయ్య యిట్లనియెను. "బుచ్చిని నీవె తీసుకొని పోయి రహస్యముగా 
నేదో యొక గ్రామములో దేవాలయములో పెండ్డి చేసుకో. దానితో నాగన్న రోగము రాయప్ప 
రోగము కూడ కుదురును. రాయప్పగాడికి రెండువందల రూపాయలూ తిరుక్షౌర మన్నమాటే. 
నీకు దమ్మిడీ ఖర్చులేకుండా పెండ్లి యగును. ఒకసారి పెండ్డియయిన పిల్లకు తిరిగి 
పెండ్లిచేయగూడ దని మన శాస్త్రము. సీడువనీ మొత్తుకోనీ తిట్టనీ పెండ్లి మాత్రము ' చేయుటకు 
వీలులేదు. ఎప్పటికయినా బుచ్చి స్స పెండ్లామే, తప్పదు. ఈ పని నీవు చేసితివా మన (గ్రామములో 
జనులే గాక చుట్టుప్రక్కల గ్రామముల 'వాండ్రుకూడ గణపతిగాడు బహద్దరురా ! మంచిపని 
చేసినాడని మెచ్చి సంతోషింతురు. కనుక నీ వీ విషయములో గట్టి పని చేయవలెను. ఇసుక 
తక్కెడకు వెంటనే పేడ తక్కెడ ఉండవలెను. కుక్కకాటుకు చెప్పుదెబ్బ తగలవలెను" అని 
యుపదేశము చేయుటయు, గణపతి సంతోషించి, "పులయ్యమామ ! |! నీ యుపాయము 
బాగున్నది. కాని యది యేలాగున నెరవేరం గలదు? ముందు మనకు పిల్ల స్వాధీన మగు టేలాగు? 
అది యొంటరిగా మనకు దొరుకునా ? దొరకినప్పటికిం దలిదండ్రుల విడీచి3 పెట్టి మనతో నది 
పొరుగూరు వచ్చునా ? బలవంతమునం దీసికొని పోదుమా యది యేడ్చి గోలచేయదా? ఆ గోల 
విని పదిమంది చేరరా? అప్పుడు మన ప్రయత్నము చెడిపోదా? అదిగాక యే గ్రామములో 
వివాహము చేసికోంగలను? ఎవరికి దెలియకుండ ముందక్కడ బ్రయత్నము చేయవద్దా? డబ్బు 
కావలె. గాంబోలు. నా దగ్గర డబ్బులేదు. వీటి కన్నిటికి నీవ యేదో యాలోచన చెప్పవలె" నని 
పలికెను. అడుగుటయు నతనికి పుల్లయ్య యిట్లనియె. "ఆ గొడవ నీకక్కరలేదు." కావలసిన 
సొమ్ము నేనే పెట్టుబడి పెట్టంగలను. స్త్‌ తల్లి మాయింటి యాడుపడుచు. ప నాకు మేనల్లుడవు. 
నా దగ్గర నలుసంత ఆడపిల్ల ఉన్నపక్ష మున నేనే నీకు పిల్లనిచ్చి పెండ్లిచేయవలసిన వాడను. 
వేయేండ్లు తపస్సు చేసినను కలిసిన సంబంధము దొర కునా ? నిర్భాగ్యుడు గనుక నాగన్న 
సంబంధము _ చెడంగొటుకున్నాండు. దానికేమి. గంప నీ కక్కరలేదు. వానపల్లి 
దేవాలయములో నీకు నేను వివాహము చేయించగలను. పిల్ల నేదోవిధముగా నేనే తీసుకొని 


రాంగలను. అప్పు డప్పు డాపిల మాయింటి ప్రక్కనున్న కందర్సవారి యింటకి వచ్చ యాడుకొను 
చుండును. ఏదో మచ్చికవేసి పిల్లను తీసికొని రావచ్చును. నేను ముందుగా వానపల్లి వెళ్ళి 
పురోహితుని. గుదిర్చి ముహూర్త మేర్చాటుచేసి పూజారితో మాటలాడి భజంత్రీలను “గుదిర్చి 
వచ్చెదను. బుచ్చి పెండ్లి re తండ్రి యేర్పరిచినాడు. ఈ లోపుగా షష్టినాడో, 
సప్తమినాడో మనము" తలంచుకొన్న పని చేసితీరవలేను. నీవు పంచమినాడే వానపల్లి 
వెళ్ళియుండు. నేను రేపు వుదయమున బయలుదేరి వానపల్లి వచ్చెదను. పాతిక రూపాయలు 
సొమ్ము మేనల్లుండవు కనుక నీ నిమిత్తము ఖర్చు పెట్టెదను. ఈ సంగతి మట్టుకు నీ వెవరితోను 
జెప్పవద్దు. మీ యమ్మకుం కూడ తెలియనీయవద్దు" ఆడుదాని నోటిలో రహస్యము దాగదు. 
పూర్వము ధర్మరాజులవారు 'ఆడుదాని నోట" రహస్యము దాగకూడ" దని కుంతికి 
శాపమిచ్చినారు. అప్పటినుంచి యాడుదానితో చెప్పిన ఏకాంతము లోకాంత మగును. ఇది మన 
కిద్దరికె గాని, యీ గ్రామములో మరెవ్వరికి దెలియ గూడదు సుమీ!" అనవుడు గణపతి తన 
కాపూట వివాహ మైనట్లే మహానందము నొంది లేచి "పులయ్యమామ ! నిజ ముగా నీవే నా 
మేనమామవు. నాగన్నగాడు నా మేనమామగాదు. నీ కున్న యభిమానము మటెవరికి లేదు. ఈ 
దెబ్బతో నాగన్నగాడి రోగము కుదిరిపోవును. బ్రహ్మాస్తమువంటి యుపాయమిది. ఇక నేను 
వెళ్ళెదను. నీవు వానపల్లి వెళ్ళి వచ్చిన తరువాత మనము తిరిగి కలుసు కొందము.' అని వెళ్ళెను. 
పుల్లయ్య వీధి వరకు వానిని సాగనంపి చిరకాలము నుండి నాగన్న మీంద తనకు గల క్రోధమును 
దీర్చికొనుటకు6 దగిన యవకాశము లభించినదని మనంబున మిగుల సంతసించెను. నాగన్న 
మీ6ది కోసము చేతనే పాతిక ముప్పది రూపాయలు కూడ నతండు ఖర్చుపెట్ట దలణెను. కోధమే 
పని జేయింపదు? పుల్లయ్య మరునాడు తెల్లవారుజాముననే లేచి వానపల్లి వెళ్ళి యచ్చట నున్న 
విష్ణు దేవాలయము యొక్క పూజారిని కలుసుకొని రెండు రూపాయలు వాని చేతిలోం బెట్టే 
రహస్య వివాహము జరుగునని యతనితో6 జెప్పి సాయము చేయవలెనని కోరి పిల్ల తండ్రి పేరు 
మొదలైనవి చెప్పక తనకు చిరకాల మిత్రుండైన ద్రావిడ బ్రాహ్మణుని మంథా మహాదేవశాస్తిని 
గలిసికొని తన సంకల్పమాయనతోం జెపి యాయన సమ్మతిం బడసి పురోహితుడుగా నుండవలె 
నని యతనినే గోరి రెండు రూపాయలు ముందాయనకిచ్చి మాఘశుద్ధ షష్టినాడు ముహూర్తము 
పెట్టించి బాజా భజంత్రీలను గుదుర్చుమని యతనితో చెప్పి తీరిగి వచ్చునప్పుడిట్లనియె 
"మహాదేవుడు బావ! పిల్లను షష్టినాడు వీలైతే షష్టినాడు తీసికొనివచ్చెదను. సప్తమినాడు వీలైతే 

సప్తమినాడు తీసికొనివచ్చెదను. 'అందుచేత రెండు రోజులకు గూడ ముహూర్తములు పెట్టి "మీ 
రుంచవలెను. నే నుత్తరము వ్రాసి యిచ్చి, పెండ్లికొడుకును మీ యింటికి పంచమినాడే పంపెదను. 
అతనికి మీ యింటిలోనే భోజనము పెట్టండి. దేవాలయములో రాత్రి వివాహములు చేయంగూడ 
దని పెద్దలన్నారు. మీరు రాత్రి ముహూర్తము పెట్టినారేమి?" అని పలికెను. "రాత్రులు 
దేవాలయములో వివాహము చేయంగూడ దని నే నెరింగినంతవర కే శాస్త్రములోనూ లేదు. 
అందుచేతనే రాత్రి ముహూర్తము పెట్టినాను. ఇటువంటి పిచ్చిపిచ్చి సందేహములు పెట్టుకొనక 
పిల్లను తీసికొనిరా! మూడు 'నిమిషములలో వివాహము చేయించెద" నని మహాదేవశాస్తి పదులు 
చెప్పెను. పుల్లయ్య సంతుష్టుడై వానపల్లి విడిచి స్వగ్రామమునముం బోయెను. అతడు 
వచ్చునప్పటికి గణపతి వాని వీధియరుగుమీంద గారం గణపతిం జూచి పుల్లయ్య మీ6ద6 
జేయివైచి తట్టి 'గణపతీ! నీ వదృష్టవంతుడవురా! నీ పేరుఫల మేమో గాని యెక్కడికి వెళ్ళితే 


అక్కడ దిగిజయమె. పురొహితుండు కుదిరినాండు. పూజారి యనుకూలముగా నున్నాడు. 
సమస్తము నేటివరకు శుభముగానే యున్నది. నీకు తప్పక కళ్యాణకాలము వచ్చినట్లు 
కనంబడుచున్నది. కక్కు వచ్చినప్పుడు, కళ్యాణము వచ్చినప్పుడు ఆగదన్నారు, పెద్దలు. ఇంతకు [ 
దినములు మంచివి యని బహూకరించెను. "మామా ! ఇది నీ చలవ గాని నా ప్రజ్ఞ యేమున్నది? 
నన్నొక యింటివానిం జేసినాడన్న ప్రజ్ఞ నీకు దక్కవలసియున్నది. నా మేనమామ బ్రతికి 
యున్నప్పటికి జచ్చినవారిలో జమ. నీవే నా మేనమామవు" అని గణపతి ప్రత్యుత్తర మిచ్చెను. 
అనవుడు " పంచమి యెల్లుండేకదా! యెల్లుండి వుదయమున నీవు నా దగ్గరకు రా! ఉత్తరము 
వ్రాసి యిచ్చెదను. అది పుచ్చుకొని మహాదేవశాస్తి దగ్గరకు వెళ్ళుదువుగాని; వివాహ మగువరకు నీ 
వక్కడనే యుండవలెను. 'జాగ్రత్తసుమా! నోరుజారి ఎవీరితోనైన రహస్యము బయలు 
పెట్టెదవేమో?" యని హెచ్చరించి పుల్లయ్య వాని నంపెను. గణపతి పరమసంతోషముతో 
నింటికి. బోయి మరునా డుదయమున వానపల్లి కరిగెను. బుచ్చమ్మ పెండ్లి పలివెలలో శ్రీ 
కొప్పులింగేశ్వ సామివారి యాలయములోం జేయవలె నని నాగన్న తలంచెను. గాని, రాయప్ప 
దేవాలయములో జేసికొన్న వివాహము వలన వధూవరులకు ముచ్చటలు తీరవని గుడిలో పెండ్లి 
వల్లకా దనియు నైదుదినములు యథావిథిగ వివాహము జేయవలసినదనియు వ్యయ మంతయు, 
దానే చేయుదు ననియు నాగన్నయొక్కయత్తమామలతోCం జెప్పి వారి నొడంబరచెను. అత్తమామ 
లొప్పుకొనగానే నాగన్నయు ' నొప్పుకొనెను. పుట్టింటనే” తన కూతురు వివాహము 
జరుగుచున్నప్పుడు గంగమ్మ నిరుపమానందముతో 'నొప్పుకొన్న దని వేరుగా వ్రాయనక్కజ 
లేదుకదా! పలివెలలోనె వివాహము జరుగును గావున నాగన్న స్వగృహమందు వివాహ ప్రయత్న 
మేమియు6€ జేయనక్కర లేకపోయెను. అప్పడములు వడియములు పెట్టించుట యరిసెలు 
వండించుట యటుకులు కొట్టించుట పందిళ్లు పాకలు వేయించుట " మొదలగు సమస్త 
ప్రయత్నములు రాయప్ప తన పినతల్లి యొక్కయు బినతండ్రియొక్కయు పెత్తనము క్రింద 
జేయించెను. నాగన్న పుత్రికను, భార్యను దీసికొని మాఘ శుద్ద సప్తమినాండు. పలివెల వెళ్ళ 
నిశ్చయించెను. పెండ్లికూతురైన బుచ్చమ [a నాలుగేండ్ల పిల్ల యగుటచే లక్కపిడతలు 
లక్కబొమ్మలు కట్టబొమ లు మొదలగునవి తెసికొని, కందిపప్పు, బెలపుముక్క మొదలగు నవి 
పట్టుకొని తన యీడు పిల్లలతో తజుచుగా నాడుకొనుటకు6 బోవుచుండును. షష్టినాడు 
సాయంకాల మా బాలిక పుల్లయ్యగారి యింటిప్రక్క నున్న యొక బ్రాహ్మణ గృహమున నాడుకొని 
నాలుగుగడియల ప్రొద్దువేళ మరల నింటికి బోవుచుండెను. ఆ బాలిక యొక్క రాకపోకలను 
మిక్కిలి జాగరూకతతో? గని పెట్టుచుండిన పుల్లయ్య యామె యొంటిగాం బ్లోవుచుండుటం జూచి 
యదివజకే తాను గొని యుంచిన కర్టూరపుపండు పొట్లము విప్పి యామె చేతికిచ్చి "అమ్మాయి ! 
ఈ పండు తిను. మా యింటికిరా! ఆడుకొందువుగాని" యని యెత్తుకొని ముద్దుబెట్టుకొనెను. 
బుచ్చమ్మ ఖర్జూరపుపండుయొక్క యెరలో౭ బడి యది తినుచు మాటాడక యూరకుండెను. 
పుల్లయ్య యాబిడ్డ నెత్తుకొని "అమ్మాయి! మీ యమ్మదగ్గరకు6 తీసికొని వెళ్ళనా ! రా ! యని 
చల్లగా మాటలు" చెప్పుచు దా నదివజకు6€ గుదిర్చి యుంచిన బండిమీద నెక్కించి బండి క్రీ 
ప్రక్క వ. రెండు గుడ్డలు కట్టి మిక్కిలి వేగముగ బండి తోలుమని బండివానితో6 జెప్పి 
"బుచ్చమ్మ ! నీకు లక్కపిడతలు కొని యివ్వనా? మంచి పరికిణీ గుడ్డ లున్నవి. నీవు కుట్టించుకొని 
కట్టుకొంటావా?' యని యిచ్చకము లాడుచు, ఖర్జూరపుపండు తినిన వెంటనే “మిఠాయి 


~ న ల లు 


పొట్లము చెతి కిచ్చి యెదొ విధముగా నెడువకుండ రాత్రి నాలుగు గడియ లగునప్పటికి వానపల్లి 
తీసికొనిపోయి మహాదేవశాస్తి గారి యింటిదగ్గర బండి దిగెను. పూజారి గుడిలో సిద్దముగా 
నుండెను. మహాదేవశాస్తిగార్‌ యొక్క యేర్చాటుచేత రెండు కాగడాలు సిద్దముగా నుండెను. 
భజంత్రీలు వచ్చి కూర్చుండిరి. మహాదేవశాస్తి యానాటి యుదయముననే గణపతిని దన 
యింటనే పెండ్డ కుమారుని నా. 


బుచ్చమ్మ బండిలోన నిద్దుర పోయినందున నామెను భుజముమీందం బండుకొనం 
బెట్టుకొని పుల్లయ్య మహాదేవశాస్త్రి యింటికిపోయి యతనిం బిలిచెను. గణపతియు 
మహాదేవశాస్త్రియు నత్యంత సంతోషేముతో నాతని నెదుర్కొని నిర్విఘ్నముగా బాలికం దోడి 
తెచ్చినందుకు వానిని గడుంగడు బ్రశంసించిరి. అప్పుడు పుల్లయ్య మహాదేవశాస్త్రిం జూచి 
"ఏమోయి ! కన్యా ప్రదాన మెవరు చేయుదురు? ఆ మాట నీతో చెప్ప మజచితిని. అందు 
కెవరినైన గుదిర్చితివా లేదా?" యని యడిగెను. 'నీవు మరచిపోయినావు గాని నాకా మాట జ్ఞాపక 
మున్నది. కన్యధార పోయుటకు దంపతులను సిద్ధము చేసి యుంచినా? నని యతండు 
బదులుచెప్పెను. 'వహవ్వా ! మహాదేవశాస్తి యంటే సొమాన్యుడా? బృహస్పతి వంటివాడంవు నీ 
వుండగా మాకు లోటు జరుగునా? ఇంతకూ మీరు పెట్టిన ముహూర్తము మంచిది. ముహూర్త 
బలిమిచేత6 బిల్ల దొరికినది గాని, లేకపోతే సామాన్యముగా దొరకునా? కాని, కన్యాప్రదానమునకు 
సిద్దమైన దంపతు లెవరు?" అని పుల్లయ్య యడిగెను. మహాదేవశాస్తి యిట్లనియె. 


"ఎవరేమిటి? మా గ్రామములో మంగళంపల్లి నర్ఫయ్య యనే యొక బ్రాహ్మణు డున్నాండు. 
ఆయనది కృష్ణాతీరము కాపురము. మునుపు కొన్నా ళృమలాపురములో  నీళ్లకావళ్ళు 
మోసినాండు. అక్క డుండయగా నరసాపురము నుంచి బ్రాహ్మణ వితంతు నొకర్తె లేచివచ్చినది. 
అది తలవెండ్రుకల విధవ; అమలాపురములో నున్నప్పుడే దానిని వీ డుంచుకొన్నాండు. దానికి 
కొంత కాలమునకు కడుపైనది. బిడ్డను చంపివేయుట కిష్పములేక, ఆ గ్రామము విడిచి దంపతుల 
మని చెప్పుకొని వారిక్కడం బ్రవేశించిరి. ఆబిడ విధవా 'రూపముం దీసివైచి పసుపు రాసుకొని 
కుంకుమబొట్టు పెట్టుకొన నారంభించినది. వాళ్ళ కిప్పుడిద్దరు పిల్ల లున్నారు. వారు దంపతులే 
యని మేముకూడ మొదట నమ్మినాము. తరువాత నా E రహస్యమంతయు నమలాపురపు 
బ్రాహ్మణు డొకడు చెప్పినాడు. అది విని నరసయ్యను పిలిచి యడిగినాను. లేదు లేదని మొదట 
బొంకినాండు కాని చివరకు నా రెండు కాళ్ళు పట్టుకొని యేడ్చి బ్రతిమాలుకొన్నాడు. 
స్వాములవారి పేర వ్రాసి ఆంక్షపత్రిక తెప్పించి డొక్క బ్రద్దలు వసత ననన వానిదగ్గర పది 
వరాలు సొమ్ము గుంజుకొని రహస్యము బయటబెట్టక కాపాడినాను. వా6 డీప్పుడు 
నగ్నప్రచ్చాదనలు చుట్టుప్రక్కల పది పన్నెండు గ్రామములలో పట్టు చున్నాండు. నా మాటంటిె 
చాల గౌరవము. నేను గీచిన గీటు దాటడు వాండు. నేను చెప్పినట్టు చేయంగలడు. ఆ 
దంపతులిద్దణు గూర్చుండి కన్యాదానము చేయ నొప్పుకొన్నారు." 


"సరే ! చాలా బాగున్నది. వారికి. ద్వరగా వర్తమానమంపండి ! పిల్ల నిద్రపోయినది. ఈ 
సమయములోనే గబ గబ ముడివేయ "వలెను. లేచిన పక్షమున నేడ్చునేమో ! రండి 


న ఖై aE అక! టా. UR 


దెవాలయములోనికి అని పుల్లయ్య వారిం ద్వరపెట్టిను. 


గణపతికి మెడలో బెద్ద జందె మొకటి పడుటే ప్రధానము గాని కన్యాప్రదానము 
తల్లిదండ్రులే చేయవలె నను పట్టింపులేదు. అప్పుడు వారందరు దేవాలయమునకు బోయిరి. 
తోలుత గ్రహించిన రెందు రూపాయలకు. దోడుగా మణీ రెండు రూపాయలు వచ్చునను నాసతో 
నర్చకు డచ్చటనే గూర్చుండెను. మంగళంపల్లి నరసయ్య పుత్రకళత్ర సమేతుడై వచ్చి 
కన్యాప్రదానమునకు  సిద్ధముగం గూర్చుండెను. భజంత్రీలు మేళముసేయ నారంభించిరి. 
మహాదేవశాస్తి పుల్లయ్య" చేసిన తంత్రము సఫలము చేయుటకై మంత్రములు చదువ 
నారంభించెను. అంతలో బుచ్చమ్మ బాజాల చప్పుడువలన మేలుకొని "మా అమ్మేది ! నన్ను మా 
అమ్మదగ్గరికి తీసికొనివెళ్ళు!" అని పెద్దపెట్టున నేడ్వ నారంభించెను. పుల్లయ్య మిఠాయి 
పొట్టమిచ్చెను. అజంటిపం డిచ్చెను. బెల్లపుముక్క ప కాని యవి యామె యేడ్సును 
నివారింపలేకపోయను. బ్రతిమాలెను; బెదరించెను; ప్రాణము విసిగి రెండు చెంపకాయలు 
కొట్టెను. ఎన్ని చేసినను బుచ్చమ్మ యేడ్సు మానలేదు. విఘ్నేశ్వర పూజ నిమిత్తము పళ్ళెములో 
బోసిన బియ్యము బుచ్చమ్మ క్రింద6 బడి "ద యేడ్చునప్పుడు' కాళ్ళతో దన్ని పారబోసెను. ఈ 
యేడు వల్ల జూడవచ్చిన వారు పిల్లను దొంగతనముగా దీసికొని వచ్చి నట్టు దెలిసికొని వివాహము 
చెడగోటైదరేమో యని గణపతి గుండెలు పీచు పీచు మనెను. తన కేదైన చిక్కు వచ్చునేమో యని 
పుల్లయ్య భయపడెను. కుశాగ్రబుద్దియైన మహాదేవశాస్త్రి సమయోచితముగా నాలోచించి 
దేవాలయం యొక్క పీట తల్పులు గట్టీగా మూసివేయించి పిల్లదాని యేడు పెవ్వరికి వినబడకుండ 
గట్టిగా మేళము చేయు మని భజంత్రీలతో. జెపె ప్పెను. వారు గట్టిగా వాయించి యొకరిమా టొకరికి 
వినబడకుండం జేసిరి. పిల్లయేడ్సుగాని మహాదేవశాస్తి మంత్ర "మూలుగానే యెవరికీ వినబడలేదు. 
ఏడ్చి, యేడ్డి పిల్ల నేల షం నిద్రపోయెను. "కదిపినయెడల మరల లేచి గోలసేయునేమో 
యను భయమున దానిని లేపక పండుకొని యుండగానే గణపతిచేత మహాదేవశాస్తి 
మంగళసూత్రములు కట్టించెను. నిద్రించుచుండగా గణపతి బుచ్చమ్మ తలమీద తలంబ్రాలు 
పోసెను. కాని బుచ్చమ్మ తలంబ్రాలు తనమీద పోయునట్టి భాగ్య మబ్బలేదని యతండు 
విచారించెను. ఏలాగో యొకలాగున వివాహమయ్యెను. మూడు పోచలు వ వదలిపోయి 
దూడకన్నెవంటి పెద్దయజ్లోపవీతము మెడలో బడెను. మంగళస్నానము చేయించినట్లు కనబడ 
దేమని పూజారి ప్రశ్నవేయగా మహాదేవశాస్తి "మూ యింటిదగ్గజ మంగళస్తానములు "చేయించి 
తీసికొని వచ్చినామయ్యా ! మంగళస్నానములు లేకుండ నేను' వివాహము సేయింతునా?" యని 
యతడు తిరస్కారభావముగా బలికెను. " జడ జడపాళముగానే యున్నదే, మంగళ స్నానము 
లెట్లు చేయించితి" వని యతండు మరంల బ్రశ్న వేయగా "జడ విప్పకుండగనె చేయించితి' నని 
బదులు చెప్పియతని రెండు రూపాయ లఅతనికిప్పించి, ఫలప్రదానము విశిబ్దాద్వెత తాంబూల 
మతని కిప్పించి వాగ్భంధము చేయించెను. వివాహము సంపూర్ణమయ్యెను. “బాలిక నడుమ 
నడుమ "అమ్మా !" యని యేడ్చుచు మరల నిద్రావశమునం గన్నులు మూయుచుండెను. బిడ్డను 
భుజముమీంద బెట్టుకొని పుల్లయ్య మహా దేవశాస్త్రి యింటికి వెళ్ళి యక్కడ నొక మంచముమీంద 
దానిని బండుకొనబెట్టి తాను గణపతియు మహాదేవశాస్తియు మంగళంపల్లి నరసయ్యయు. 
గలసి భోజనము చేసిరి. భోజన మ రెండుజాముల రాత్రి యయ్యెను. Imp రెందు 


మూడు దినముల వర కక్కడనె యుండుమని చెప్పి పుల్లయ్య బుచ్చమ్మను దిసికొని బండి 
కట్టించుకొని మరల స్వగ్రామమునకు బయనమైపోయెను. 


అక్కడ దీపాలవేళకు బిడ్డ్దయింటికి రానందున గంగమ్మ చుట్టుప్రక్కల యిండ్లకుంబోయి 
"మాపిల్ల మియింటికి వచ్చినదా? మీ యింటికి వచ్చినదా?" యని యడిగెను. మాయింటికి 
రాలేదనీ కొందరు, వచ్చి యాడుకొని నాలుగు గడియల ప్రొద్దువేళనే వెళ్ళిపోయిన దని 
మరికొందరు చెప్పిరి. అంతకంతకు గంగమ్మకు భయమయ్యెను. కన్నుల నీరు పెట్టుకొనుచు 
గ్రామము నాలుగు మూలల వెదకెను. ఎవ్వరింటను బిడ్డ కనంబడలేదు. నాగన్న కా వర్తమానము 
తెలిసి యతండు గూడ పరుగు పరుగున వచ్చి గ్రామమందలి గృహము లన్నియు వెదకుటయే గాక 
దొడ్డు, పొలములు, తోటలు, నూతులు, గోతులు వెదకను. 


ఎక్కడ వెదకినను బిడ్డ కనబడలేదు. బిడ్డ నెవ్వరో ద్వేషముచేతనో కాళ్ళనున్న చిన్నయందెల 
కాసపడియో చంపి పారవైచ్‌ యుందురని నిశ్చయించి యాలుమగలు మిగుల దుఃఖింప జొచ్చిరి. 
చుట్టుప్రక్కల వారందరు వారి నూరడింప వచ్చిరి. అన్నము వండుకొనక పొరుగువారు తమ 
యింటిలో దినుమని బలవంత పెట్టినను దినక మూండుజాముల రాత్రివరకు శోకించి 
దుఃఖభారము చేతను నిద్రాభారము చేతను తెల్లవారు జామునం గన్ను మూసిరి. ఆప్తబంధువులు 
మృతి నొందుదురుగాక; సర్వస్వము నష్టమౌగాంక ! ! మనుష్యుడు క్లుత్సి పాసానిద్రలకు మాత్రము 
లోయిడక తప్పదుగదా! నాలుగు గడియలు వారికి గాఢమగు నిద్రపట్టెను. అప్పుడు పుల్లయ్య 
బుచ్చమ్మను భుజముమీందం బండుకొనంబెట్టుకొని యెవ్వరు జూడకుండ నామెను నాగన్నగారి 
వీథి యరుగుంయీ6ంద బండుకొనం బెట్టి పోయెను. బుచ్చమ్మ నిద్రావశమున నొడ లెరు/క యా 
యరుంగు మీంద గొంతసేపు పండుకొని మెలకువవచ్చి "అమ్మా! " యని పిలిచి గట్టిగా నేడువం 
జొచ్చెను. అప్పుడు నాగన్నకు మెలకువ వచ్చెను. అతడు తలుపు తెజచి చూచునప్పటికి 
వెదకంబోయిన తింగ కాళ్ళకు. దగిలినట్లు తనయరుంగుమీందనే కనంబడెను. "పిల్ల దొరికినది. 
పిల్లదొరికినది లేవవే!" యని కేకలు వేయుచు బిడ్డ నెత్తుకొని 'అమ్మాయి ! యెక్కడికి వెళ్ళినావు? 
ఎవరు తీసుకొని వెళ్ళినారు? అని యడుగుచు లోపలకు దీసికొని పోయెను. గంగమ్మ భర్త 
కేకవిని, కలవరపడుచు లేచి "ఏదీ నాచిట్టితల్లి వచ్చిందా?" యని విసవిస భర్తకడకుం బోయి 
యాతని చంకనున్న బిడ్డను దానెత్తుకొనెను. తల్లిం గౌంగిలించుకొని బెడ్డయు, బిడ్డను 
గౌంగిలించుకొని తల్లియు నేడ్చిరి. అంతలోం జుట్టు ప్రక్కలవారందరు. జేరిరి. అప్పుడు తూర్పున 
దెల్లవారెను. కాకులు కూయం జొచ్చెను. బుచ్చమ్మ మెడలో మంగళసూత్రము లగుపడెను. 
"ఇవిగో ! దీని మెడలో మంగళసూత్రము లున్నవి. ఎవరో తీసుకొని వెళ్ళి దొంగపెండ్డి చేసి కొన్నారు 
కా6బోలు! ఎవరోగాదు. మాయచచ్చినాండు గణపతిగాడే యింతపని చేయగలవాండు. వీడి పెళ్ళి 
పెడాకులు గాను! ఎంతపని చేసినాండు. ఇవిగో! చూడండి పుస్తెలు! అని గంగమ్మ 
మంగళసూత్రములు భర్తకు దమ్ము€ జూడవచ్చిన వారికి. జూపించెను. చూచి నాగన్న 'జొనౌను! 
ఇదిగో కాళ్ళకు బసుపు కూడ కనంబడుచున్నది. కన్నుల కాటుక గూడ కనంబడుచున్నది. పిల్ల 
యేడుపు వలన కొంతవరకు కాటుక కరగిపోయినది. పాప మెంత యేడ్చినదో యెంత బెంగ 
పెట్టుకొని నదో! అ నిన్నెవరు తీసుకవెళ్ళినారు? " అని కూతుంనడిగె. మూండేండ్ల పిల్ల 


అటి జ Hs 2 eo oe ఆ W Pan 


యగుటచె బుచ్చమ్మ మాటలు సరిగ రాక వారొబ్బి బన్నిమిద తిచికళ్ళాడు. అని బదులుచెప్పెను. 
ఆమెను గణపతియే తప్పక తీసికొనిపోయి దొంగ పంది చేసికొని యుండునని యచటివారందరు 
నిశ్చయించిరి. నాగన్నకు దుఃఖము కోపము మనంబున మల్లడిగొని నందున నవి యాపుకొనలేక 
పండ్లు పట పట గొరుకుచు "నోరెరుగని బిడ్డను దొంగతనముగా తీసికొనిపోయి పెండ్డి కోన 
వీడు, గృహస్థుడు కాదలచుకొన్నాడు కాంబోలు! వెధవ పెండ్లి, జోడి పెండ్లి. ఆ వెధవ బ్రతుక్కు 
గృహస్థాశ్రమముకూడానా? ఆ పాడుముండకొడుకు ఘోటక బ్రహ్మచారియై చావవలసిందే గాని 
పెండ్లి కానిత్తునా? ఈపెళ్ళి పెళ్ళికాదు. ఆ వెధవ కిది పెండ్లాము కాదు. ఇదిగో! పెండ్లి పెడాకులు 
చేసినాను. నా కూతురికి నేను తిరిగి పెండ్డిచేయక మానను" అని మంగళసూత్రములు 
పుటుక్కునం ద్రెంచి పాజవైచెను. అక్కడ? జేరినవారిలో వద్దు వద్దా పని చేయవద్దని కొందరు, 
తుంటరిపని చేసినందు కా వెధవ కా శిక్ష కావలసినదే, యని కొందరు, శాస్త స్త మొప్పదని కొందరు, 
శాస్త్రము లేదు చట్లుబండలు లేవు, దొంగ పెండ్లికి శాస్త్రమున్నదా? యని మరి కొందరు దోంచిన 
చొప్పున బలుకC జొచ్చిరి. ఆ పలుకులువిని నాగన్న యిట్లనియె 'ఆ శాస్త్రము చెప్పంగలవా6 శైవర్‌ా. 
రమ్మను, నాకడుపు మండిపోవుచున్నప్పుడు ఆ శాస్త్ర మెందుకు. మీ శాస్త్రాలు గీస్తాలు తుంగలో 
వూరతొక్కుతాను. శాస్త్రాలు దొంగపెండ్డి చేసుకోమని వుల యేమ్‌టి? సే ములవారు 
వెలివేసినప్పుడు చూచుకుందాములే. ఇదివరకు నేను నా 'పెల్ల నెవరి కియ్యదలచుకొన్నానో 
యతనికే యిచ్చివేసెదను. చూడు నాదెబ్బ. నా కూతురికి తిరిగి పెండ్డిచేయుటేగాదు. 
గణపతిగాడు కంటికగపడ్డాడా, చంపి, నెత్తురు బొట్లు పెట్టుకొంటా ననుకోలదే: నరసింహమూర్తి 
హిరణ్యకశిపుని చంపి ప్రేగులు మెడలో వేసికొన్నట్లు వాడి" ప్రేగులు నేను జందెముగా వేసికొనక 
మానను. సర్కారువారు న న్నురిదీసినను సరే. ఆ వెధవను నేను చంపక మానను. ఈ మారు 
వచ్చినాడంటే చచినా డన్నమాటి" అత డాలా గనుచుండ గంగమ్మ కంట దడిపెట్టుకొని గద్గద 
స్వరముతో నిట్లనియె. "ఒక్కగా నొక్క గలమా: అచ్చటా ముచ్చటా దీనివల్ల మాకు తీరు 
ననుకొన్నాము. సుఖముగా మే మిద్దరము పీఠలమీంద గూర్చుండి చేతులార బిడ్డను కన్యాదానము 
చేయవలె ననుకొన్నాము. ఇంతలో మాయచచ్చినాండు మారీచుడు లాగ వచ్చి వాడి పెండి 
పెడాకులుగాను వాడి దుంప తెగిపోను! వాడి కల్యాణం నేలబడ ! నా పిల్లకోసం సను నిన్న రాత్రి 
యేడ్చినట్టు వాడితల్లి వాడికోసం యెప్పుడేడ్చునో, వాడి గూనె దింప; వాడి తల్లికడుపు మాడ, 
వాడింట పీనుగు వేళ్ళ, మా కండ్లలో దుమ్ముపోసి మాణిక్యములాగు ఆడుకొనుచున్న దానిని 
యెత్తుకొనిపోయి పుస్తికట్టినడమ్మా. వీడి తాడు కోటిపల్లిరేవులో పుటుకు పటుక్కున తెంప! 
వాడి పిండాకూడు 1 పిల్లులు తినిపోను. వాడి వంశము నిర ంశముగాను. అంతంత మాటలడకూడ 
దంటారేమో మీరు. మేము వాడిచేత వాడి తల్లిచేత మహాకష్టాలు పడిపడి యున్నాము. అందుచేత 
నా ప్రాణం విసిగిపోయింది. ఆ చండాలపు ముండాకొడుకు నే మన్నప్పటికి తప్పు లేదు." 


అనుచు గంగమ్మ గంగాప్రవాహమువంటి శాపపరంపరను నోటనుండి వెలివరచుచుండ 
నాగన్న తన తిట్ల చేత నామె తిట్లకు వన్నెపెట్టుచు గొంతు బొంగుబోవునట్లు మేనల్లుని చంపుదు 
ననీ తోడబుట్టిన పడుచుని జంపీనేయుదు నని ప్రతినలు సలుపుచు వీథి “ప్రహ్లాద 'నాటకములో 
నరసింహమూర్తి చిందులు త్రొక్కినట్లు చిందుల౯ ద్రొక్కి పరుగు లెత్తినట్లు పరుగులత్తెను. 
నరసింహమూర్తిని re స సవ. బట్టుకొని నాటకము సమాప్త మైన 


య 


దని ప్రెక్షకులొక్కరొక్కరె వెడలిపోయిరి. అన్నగారి ప్రతిజ్ఞలను, వదినెగారి తిట్లను గణపతియొక్క 
తల్లి ప్రక్కయింటి దొడ్డిలోనుండి విని, తన సోదరుడు కొడుకుం జంపివేయు నేమో యని 
భయపడి చప్పు చప్పున సోదర జ్ఞాతి యగు పుల్లయ్య యింటికింబోయి ' 'పుల్లయ్యన్నయ్యా! నా 
మాటేమి చెప్పినావురా, నాయనా!" గణపతిని మావాడు చంపి నెత్తురు బొట్టు పెట్టెకుంటా నని 
ప్రతిజ్ఞ చేసినాడు. నాబిడ్డను బ్రతికించరా, నాయనా! నాకు పుత్రభిక్షము పెట్టరా నాయనా! నే 
నేమి“జేతునోయి పుల్లయ్య తండ్రీ ! నా గణపతిని నాకప్పగించవోయి పుల్లయ్యతండ్రీ! ఈ పెండ్లి 
వాడి ప్రాణముకోసమొచ్చింది గాబోలునోయి నాయనా? పెండ్లి లేకపోయినా బ్రతికిపోదువోయి 
తండ్రీ! వాడెక్కడున్నాండో చూపించవోయి తండ్రీ! వాడు “కనబడకపోతే నేను బ్రతకలేను, 
నాయనా!" యని పలువిధముల విలపించి వానిని రక్షింపుమని వేడికొనెను. ఆమె 
దీనాలాపములువిని పుల్లయ్య "ఓసీ వెట్టి ముండ! నీవింత తెలివితక్కువదానవు గనుకనే వాండ్లు 
నిన్నీ లాగున యేడిపించినారు. నాగన్న పరవళ్లు తొక్కగానే సరటే? చంపుతా ననగానే 
చంపగలడా? నెత్తురు బొట్టు పెట్టుకోగలడా? ఈ యవక తవక కూతలకు కోతలకు వట్టి 
వెట్టిముండవు గనుక నీవు భయపడు చున్నావు కాని యెజీగిన వా రెవ్వరు భయపడరు. “వెధవ 
నాగన్స కాంబోలు వెలందిమగండు" అన్నట్లు నాగన్న సంగతి యెవ్వ రెజుంగరు. వీరు గణపతిని 
es సర్కారువా రురితీయక మానుదురా? భయపడకు వెళ్ళు. గణపతి ప్రాణానికి నా ప్రాణ 
మడ్డము వేయగలను. ఏ భయము లేదు. మంగళసూత్రాలు తెంపివేసినాడు గాంబోలేమి? తెంపనీ 
తెంపనీ ! కోర్టులో వ్యాజ్యము వేసి నాగన్న తాడు నేను తెంపుతాను. నీవు వెళ్ళు భోజనముచేసి, 
మా యింటికీ రా. గణపతిని నేను తీసికొనివచ్చి స్త కప్పగింతునులే యని ధైర్యము చెప్పి 
యామెను పంపెను. 


పంపి, యానాటి సాయంకాలము బయలుదేజి పుల్లయ్య వానపల్లి వెళ్ళి మహాదేవశాస్తి 
యింట మనుకుడుపు పెండ్లి కొడుకైయున్న గణపతిని జూచి మేనమామ యాడిన 
నాటకమంతయు దెలిసి యిట్లనియె, ఆటా 


"నీ మేనమామ మోటముండకొడుకు. నీవు కంటబడితివా చప్పున దుడ్డు కజ్బతో బుట్ల 
బద్దలు కొట్టగలండు. నెత్తి పగిలెనా ప్రాణము పోగలదు. తల్లి కొక్కడవు. ఆ ముసలి ముండ నిన్నే 
నమ్ముకొని “యున్నది. కనుక నీవా గ్రామము పది దినముల6దాక రావద్దు. కాని మీ యమ్మ నిన్ను 
చూడవలెనని యేడ్చుచున్నది. దానినే నీదగ్గరికి సంపించెదను. పిల్ల పుస్తెలు తెంపివేసినా డని 
విచారింపకు ! నే నెక్కడో నొక చోట పిల్లను "మాట్లాడి నీకు మరల వీవాహము చేసెదను. ఒక వేళ 
నిన్నెవరైన పిలిచి పెల్లను దొంగతనముగా దీసికొని వచ్చి నీ కెవరు పెండ్లి చేసినారని అడిగిన 
పక్షమున నా పేరు చెప్పకు. నా కొంప ముంచకు. నాగన్న నా కొంప ముంచగలండు. ఏ పొలమో 
వెళ్ళి వచ్చునపుడు దారిలో నా తల పగుల గొట్టగలండు. ఈ మాట గట్టిగా జ్ఞాపకముంచుకో.. 
అని నొక్కి నొక్కి చెప్పి, తన పేరు బయట పెట్టకుండునట్లు చేతిలోల జేయ వేయించుకొని, 
మరునాం డుదయమున నింటికి వచ్చి గణపతి క్షేమముగా నున్నాండని శుభవార్త తల్లి 
కెటీంగించెను. తల్లియు6 గుమారుని జూడ గోరినందున నొక కూలివానిని సాయమిచ్చీ 
యామెను వానపల్ల పంపెను. ఆమెయు గూలివాని సాయమున వానపల్లి చేరి, మహాదేవశాస్తి 


ఇ ఎ న జ a రి రి 


గృహమున కరిగి పోత విగ్రహము వలె విథి యరుగుంమింద గూర్చున్న కుమారుని. జూచి, 
కౌంగిలించుకొని యిట్లు విచారించెను. “నా తండ్రీ! పసుపు పారాణి కాళ్ళకు పెట్టుకొని, 
మొగమున కళ్యాణపు బొట్టు పెట్టుకొని కన్నులకు కాటుకపెట్టికొని బుగ్గను చుక్క బెట్టికొని, 
పల్లకిలో కూర్చుండగా చూడవలె నని యెంతో అంత ముచ్చటపడితిరా, సాయనా! నా కన్నులు 
కాలిపోను. ఆ యదృష్టము నాకు లేదురా, నాయనా! తక్కువ నోములు నోచినవారి కెక్కువ 
ఫలములు వచ్చునటరా, నాయనా! వంశము నిలుచు ననుకొన్నానురా నాయనా! పుల్లయ్య మన 
కుపకారం చేసినాడు గాని దైవమోర్చలేదురా, నాయనా! ఆ దుర్మార్గపు ముండకొడుకు 
మంగళసూత్రాలు తెంపి వేసినాండు, వాడిచేతులు పడిపోను ! పోనీ విచారించకు, నాయనా 
పెండ్డి కాకపోతే బ్రహ్మచారివై యుందువుగాని, నాకంఠములో ప్రాణ మున్నట్టయిన నిన్నేదో 
విధముగ గృహస్థుని చేయక మానను; నీవు బెంగ పెట్టుకోకు" అని యూరండబలికి గణపతిని 
ముద్దు పెట్టుకొనే, యతండు దోడ్కొనిపోవ మహాదేవశాస్తి గారి లోపలికి. బోయి శాస్తి 
యొక్కయు, "వారి యాండువాండ్ర యొక్కయు సన్మానము "బడసి యాపూట నచ్చట నత్తెసరు 
పెట్టికొని భోజనము చేసెను. భోజనానంతరమున మాతాపుత్రులు తమ భవిష్యజ్జీవనమున గూర్చి 
గట్టిగా నాలోచింపం దొడంగిరి. ఏనుయలమహలులో నున్న పక్షమున మేనమామ తప్పక చంపి 
వేయు నని భయము పుట్టెను. మణీయొక చోటికిం బోయిన పక్షమున నక్కడ జీవనోపాధి 
యెట్లని సంశయము పొడమెను. ఆ పూట వారి కాలోచనలు తెగలేదు. నాంటి రాత్రియు 
మరునాడును గూడ వా రా విషయమై యాలోచించిరి గాని యిదమిత్తమని నిర్ణయింపలేక 
పోయిరి. 


పదిహేనవ ప్రకరణము 


గణపతి మేనమామకూతు. నెత్తుకొనిపోయి దొంగ పెండ్లి చేసుకొనుటచేత నతండు నీచు 
డని చదువరులు తలంచు చున్నా రేమో యని భయమగుచున్నది. ఇతర చారిత్రములు బట్టి 
యతండు నీచుండో ఘనుండో చదువరులు నిర్ణయింపంనగును గాని, యీ వివాహముచేతనే 
ఏమండి నిర్ణయింపరాదు. ఏలయన దమకు గూర్చునట్టి కన్యల దొంగిలించుకొనిపోయి 
పెండ్రియాడిన "వారిలో గణపతియే ప్రప్రథము(డు గాండు. ఈతనికంటె బూర్వులనేకులు గలరు. 
కలరని _ చెప్పినంతమాత్రమునే కథకునిపై గౌరవము కలిగి యాతనీ వాక్యంబులు 
పరమప్రమాణంబు లని విశ్వసించునట్టి మంచికాలము గతించుటచేతను దగిన దృష్టాంతరములు, 
నుదాహరణంబులు చూపినం గాని యెట్టివారి మాటకైన జిన్న పిల్లవాండు సైతము నమ్మని 
పాడుదినములు వచ్చి యుండుట చేతను నట్టివారు పూర్వు లనేకులు గల రని బుజువు 
చేయుటకు. గొన్ని యుదాహరణము లిచ్చుట “మంచిది. ధర్మసంస్తాపసనంబు జేసి శిషజనుల 
నన్గుగ్రహించి, దుష్టజనుల నిగ్రహించి, భూభారమడంచు తలంపున 'శ్రీమన్నారాయణాంశమున 
మహీమండలమున యదుకులమున నవతరించి, కంసశిశుపాల దంతవక్త జరాసంధ ప్రముఖులైన 
దుష్టుల బరిమార్చి, బ్రహ్మర్షి రాజర్షి దేవర్షి గణములచేతను, భీష్మాదులెచేతను గొనియాడబడిన 
వాసుదేవుడు విదర్భరాజు శీశుపాలున కియ్యం దలంచిన రుక్మిణి నెత్తుకొనిపోయి వివాహము 
జేసికొనుట జగత్రసిద్దమే కదా! మహేంద్రుడు పుష్కలావర్త మేఘములతో వచ్చినను వాని నొక 
పూరికైనం గొనక ఖాండవవన మగ్నిహోత్రున కర్పించిన ధైర్యసాగ రుండును, నివాతకాలకేయాది 
దానవులను నిర్జించిన మహాధనుర్థరుడును, ముక్కంటిని గెలిచి పాశుపత మహాస్త్రమును గైకొన్న 
బాహుశాలియు' గాండీవ మను"తెపుచేత కౌరవసీనాసముద్రము నీందిన మేటీకోవిదుండును' 
తాను మూర్తాభిషిక్తుండు గాకున్నను ల యనుగ్రహమునం గిరీటంబు సంపాదించి కిరీటి 
యను సార్ధక నామము బడసిన విఖ్యాతుండును నగు పాండవమధ్యముండర్హునుండు వాసుదేవుని 
చెలియలగు సుభద్ర నెట్లు వివాహమాడె? శ్రీకృష్ణ బలరాములుం దక్కిన యాదవులు నింటలేని 
సమయంబున సుభద్రను దొంగతనముగా దీసీకొనిపోవలేదా? తన మార్గము సవరోధికచిన 
యాదవులను దండింపలేదా? కురుకుల శిఖామణి యని చెప్పదగిన దుష్యంతుడు కణ్యమహాముని 
యాశ్రమముజేరి, మాయలు మర్మము లెరుంగని శకుంతలను మచ్చికచేసి; యిచ్చకములాడి 
మనసు మెత్తపరచి, పెంపుడుతండ్రి యింటలేని తరి నామెను జేపట్టలేదే? అవి యెవ్వ రరుంగని 
రహస్యములు? ఈ పురాణపురుషుల మాట యటుండనిచ్చి సామాన్యుల విషయ మించుక 
విచారింతము. వత్సదేశముల కధీశ్వరుండైన యుదయనమహారా జొకానొక కారణంబున 
నుజ్జ్ఞయినీ పురాధీశరుండైన ప్రద్యోతన మహారాజు నింట6 గొంత కాలముండి యాతని కూతు. 
రగు వాసవదత్తకు గానము నేర్పుటకై యామె తండ్రిచేత నియుక్తుడై, రాగములు నేర్పుటకు 
మారుగా ననురాగంబు నేర్పి యెట్టికేలకు నామెను దన వశము చేసికొని యర్థరాత్రమునం గోటు 
గోడలు దాటించి కస “పరిణయము చేసికొనెను. నరనారాయణారిశ సంభూతులగు 
పార్థవాసుదేవులును, నుత్తమక్షత్రియుడైన వత్సరాజును, వివాహము నిమిత్తము కక్కుర్తిపడి 
దొరగపనులు చేయంగా6 దనకు బెండ్డి కాదను భయమున గణపతి వంటివాడు షా. పిల్ల 


చ్‌ = ముంత. ౬ లు షు ఇ a. అ 


నెత్తుకొని పోవుట తప్పా? కృష్ణార్జునులు రాక్ష సవివాహములు చెసికొని రనియు, దుష్యంతుడు 
గాంధర్వవివాహము చేసికొని ననియు, శాస్త్రము లా వివాహము లంగీకరించు చున్న వనియు మీ 
రనవచ్చును. మహాపురుషులు చేసిన యపరాధములకు మహర్షు లేదో గతి కల్పించిరి. గాని మా 
గణపతి చేసిన పనియే చేసిరి. వారి కార్యములు దోషములైన' పక్షమున వ్‌ కార్యములును 
దోషము లగును. వారి వివాహములు నిర్ణుష్టములయిన పక్షమున వీని వివాహము నిర్దుష్ట 
మగును. 


ఇది యటు లుండనిండు. గణపతియొక్క భవిష్యజ్జీవితమును గూర్చి విచారింతము. 
మాతాపుత్తులు మూడుదినములహోరాత్రములు విచారించి, పౌర్వాపర్యములు బరీక్షించి, 
యౌగాముల నరసి, మంచిచెడ్డలు మదిలో దర్శించి, మహాదేవశాస్త్రి యొక్క యాలోచనం గూడం 
గెకొని యేనుంగుల మహలు వీడిచి, వానపల్లి గ్రామమున నివాసము చేయుటకు నిర్దారణ ససిరః 
తరువాత వానపల్లిలో జీవన మెటులు జేయవలె నని ప్రశ్న వచ్చెను. వచ్చుటయు తల్లీ కుమారుని 
జూచి 'నాయనా! యాయవారము జేసికొని బ్రతుకవచ్చును. అక్కడ మాత్రమిప్పు డందల 
మెక్కుచున్నామా యేమిటి? రెండు పొట్టలు గడవక పోవునా? బ్రతికితే బలుసా కేరుకొని 
తినవచ్చును. ఆ దుర్మార్లుని చేతిలో బడకుండ మరెక్కడ నున్నను మంచిదే. దుష్టులకు 
దూరముగా నుండు మన్నారు పెద్దలు! అని చెప్పెను. చెప్పుటయు గణపతి చివాలున రే సను 
యాయవారము చేయను. ఎల్లకాలము యాయవారమేనా? నేను వట్టి పనికిమాలిన వెధవ 
ననుకొన్నావా యేమిటి, యాయవారము చేయుటకు? ఈ యూరిలో బడిలేదు. ఇక్కడ బడిపెట్టి 
చదువు చెప్పుదును. నాలుగు రోజుల నుండి నేను చూచుచున్నాను. పిల్లలందరు గాడిదల లాగున 
తిరిగి చెడిపోవుచున్నారు. వాళ్ళందరిని బాగుచేయవలె నని యున్నది. చెంబు మూల పడవైచి 
బెత్తము చేతితో పుచ్చుకోవలెను. ఇదే నా వృత్తి. ఈ యూరువారుకూడ బడిపెట్టు మని నన్ను 
బలవంత పెట్టుచున్నారు. మహాదేవశాస్తి గారు కూడ ఆమాటే అన్నారు. ఆయన నాకు వివాహ 
విషయములో యెంత యుపకారము చేసినారు! గనుక వారి (గ్రామమునకు నే నీ యుపకారము 
చేయక తప్పదు. గనుక నీవు మన యూరు వెళ్ళి సామానులు తెప్పించు. ఆ నాగ్గన్నగా డున్న 
గ్రామంలో మన ముండకూడదు. వాండు వట్టి దుర్మార్గుడు. అతని మొగం చూచినవారి కన్నము 
దొరకదు. ఈ గ్రామములో హాయిగా నుండవచ్చును." అనవుడు "సరే మంచిది. అలాగే 
చేయవచ్చు" నని నాటి మధ్యాహ్నము బయలుదేరి యామె యేనుగుల మహలు వెళ్ళెను. 


వెళ్ళి పుల్లయ్యను గలిసికొని యతని సహాయమున నొక బండి దెప్పించి దానిమీద తన 
సామాను లన్నియు౯ బడవైచెను. ఆ సామాను లెవ్వియో చదువరులు తప్పక యెరుంగ గోరుదురు. 
కాన నందు ముఖ్యమైనవి పేర్కొనుట సమంజసము. పాత్రసామానులు చెప్పందగిన వెవ్వియు 
లెవు. వరతంతు మహాముని శిష్యుండైన కౌత్సుం డను మునికుమారుడు యాచించ వచ్చి నప్పుడు 
రఘు మహారాజు వేనిలో నరపాద్యములు పెట్టుకొని సంభావించెనో యాపాత్రలె వంటకు నీళ్ళకు 
వారి యింట నుపయోగపడు చుండుటచే నవీ పొరుగూరునకు దీసికొని పోందగినవని కావని 
యింటివారికిం గొన్ని, చుట్టుప్రక్కలవారికి. గొన్ని దానముచేసి తక్కిన సామానులు మాత్రమే 
యామె బండిలో బెట్టెను. అవి మ యన చాలాచోట్ల తోలూడిపోయి రెండు మూండు 


Sm. See చా నౌక ~ ఎంటి ~ ee ts ~ ఇ 


చిల్లులుగల బొనముపెట్టె యెకటి, మూతలెని తాటేయాకుల పెట్టె యొకటి, చెవులు విరిగిన ప్రాత 
రాచిప్పలు రెండు, చిల్లు లుండుటచే గూటిమైనము మెత్తిన యిత్తడి చెంబులు రెండు, 
యక్షయపాత్ర చెం బొకటి, యుప్పు పోసుకొను కర్ర తొట్టె యొకటే, యంచు జవయూడి 
మూలలు చిల్లులుపడిన చేంటలు రెండు, కట్ల సోల యొకటి. ప్రాత జల్లెడ యొకటి, జల్లెడవలె 
తూట్లుపడిన 'పాత కంబళి యొకటి. ఒకకోడు విరిగిపోయిన నులకమంచము కుక్కె యొకటి. 
కాడసగము విరిగిపోయిన యినప గరిటె యొకటి. గంధి యూడిపోయిన పీట యొకటి, 
బల్లచెక్క యొకటి, ఒక సన్నెకల్లు, పొన్నూడిపోయిన రోకలి యొకటి, మరియు నాలుగు మూడు 
తాంటియాకు బుట్టలు, రెండు మూండు వెదురువేళ్ళ బుట్టలు గూడ నుండవచ్చును. ఈ 
సరుకులు బండిమీ(ద వేయించుకొని యామె తాను సరు గృహము వెడలివచ్చిన తరువాత 
తనకు6 గుమారునకు€ దల దాచుకొనుట కిల్లిచ్చి సాయముచేసిన యా యిల్లాలిని పలు తెరంగుల 
గొనియాండి యామెను వీడ్కొని పుల్తయ్య చేసిన మేలునకు వానిని గూడ కొంతతడవు ప్రశంసించి 
వానికడ సెలవు గైకొని పుట్టినింటివారి. దలంచి "వాండ్రు నా యుసురుగొట్టి, పోకపోదురా! 
ఆండుపడుచు నేడిపించినవోళ్ళ వంశములు నాశనము గాకమానవు. దాని పుట్టిల్లుగూడ బుగ్గి 
యైపోవలె. నా యాశలాగ దాని యాశలుగూడ అడుగంటిపోవలె. దాని కడుపుకాలిపోవలె. దాని 
వాళ్ళందరు వల్ల కాటిపాలై పోవలె అని తోచినట్లు తిట్టి 1. పుల్హయ్యతండ్రీ ! ! యేనుగుల మహలుకు 
నాకు బుణము నేటితో దీరిపోయినది. ఈ పోటిమీందనే చావవలె ననుకొన్నాను. ఈ 
పాంటిమీదనె మట్టి కావలె ననుకొన్నాను. మా వెధవ నాగన్న మూలమున, ఊరికి దూరమై 
దేశాలపాలై దిక్కుమాలిన పక్షినై పోవలసివచ్చినది. మా సంగతీ కొంచెము కనుక్కో నాయనా ? 
అన్నింటికి నీనే మా "కని యేడ్చి బండియెక్కి పోయెను. గణపతి వానపల్లి పొలిమేరవద్ద కదురుగ 
వచ్చి బండి తోలించుకొని మహాదేవశాస్తి గారి యింటి కరిగి సామాను దింపించి వారి పడమటింటి 
వెనుక పంచపాళ్లిలో పెట్టించెను. మహాదేవశాస్తి వెనుక పంచపాళి వారికి బసగ నిచ్చెను. సన్యాసి 
పెండ్లికి జుట్టుదగ్గరనుంచి యెరువన్నట్లు గణపతియొక్క సంసారమునకు వండికొను కుండ దగ్గర 
నుంచి యెరువె. “వంటకు రండు మూడు కుండలు దాకలు మూకుళ్లు కొనుటకయిన వారి దగ్గర 
డబ్బులు లేవు. బండి కిరాయి పుల్లయ్య యిచ్చినందున వారు “సామాను తెచ్చుకోగలిగీరి. 
మహాదేవశాస్త్రి వారి పేదస్థితి నెరిగి రెండు మూడు కుండలు తెప్పించి వారి కిచ్చి మరునా 
డుదయమున తనకు మిత్రులయిన బ్రాహ్మణులను గాపులను జేరబిలిచి యిట్లనియెను. "ఈ 
గణపతిగారు మన గ్రామములో బడి పెట్టదలంయ కొన్నారు. అలాగున పెట్టుమని నేనే బలవంతం 
పెట్టినాను. మన గ్రామములో బడి లేక పోవుటచేత మన పిల్లలు చెడిపోవుచున్నారు. ఈయన 
చాలా పేదవాడు. అందుచేత మన మందరము ముందుగ గణపతి గారికి కావలసిన ధాన్య 
మీయవలెను. నా మట్టుకు నేను రెండుకుంచాల ధాన్య మిచ్చెదను. మీ రందజు తల కొక 
కుంచెడు రెండుకుంచములు నిచ్చి పాప మా పేద బ్రాహ్మణుని మన గామములో నిలపండి. 
ఈలా గిచ్చినందువల్ల రెండు విశేషము లున్నవి. ముందుగా బ్రాహ్మణునకు సహాయము చేసెడు 

వల్ల గలిగెడు పుణ్య మొకటి, మన పిల్లలకు విద్య వచ్చుట యొకటి. అందుచేత స్వలాభ 
మాలోచించుకొని గాని పుణ్యము వచ్చునని కాని మన మీ:సాయము చేయవచ్చును; 'బ్రాహ్మణున 
కిచ్చుట యనంగా మనము ముందు జన్నమునకు దాంచికొనుట ' అని యుపదేశించుటయు 
నచ్చట చేరిన వారందరు యధాశక్తిగ ధాన్య మిచ్చిరి. మహాదేవశాస్తి మాత్రము తన రెండు 


కుంచముల ధాన్య మియలెదు. కాని మాటసాయము చెసి యిప్పించి నందుకు మనము 
సంతసింపవలెను. మాతాపుత్రులయొక్క భోజన ప్రమాణము వారి యాకారములకు 
వయస్సునకు6 దగని దగుటచే పదికుంచముల ధాన్యము దంపుకోగా వచ్చిన బియ్య మైదు 
కుంచములు పదిపన్నెండు దినములలోనె యైపోయెను. భోజనము నిమిత్తమే గాక వారికి 
గావలసిన సమస్త వస్తువులు గొనుటకు బియ్య మే యుపయోగ పడుచుండను. ఉప్పు మిరపకాయ 
చింతపండు మొదలగునవి యెల్ల బియ్య a కొనవలసి యుండెను. అదిగాక చిరుతిండి 
తినుటలో గణపతియు తల్లియు నొకరి కొకరు తీసిపోరు. ఈతపండు రేగుపండు చెరుకు 
ముక్కలు నేరేడుపండ్లు మామితాండ్ర తాటిచాప కొబ్బరి కురిడీలు మొదలగున వేవి వీధిలోనికి 
వచ్చినను తల్లి యరసోలెడు బియ్యము బోసి కొని తిని తీరవలయును. ఈ విధముగ సంసారము 
చేయుచుండుటచే వారి కిచ్చిన ధాన్య మాటుట కష్ట మయ్యెను. ఏండాదికి గ్రామవాసులు పుట్టెడు 
ధాన్య మిచ్చునట్లు మహాదేవశాస్తి యేర్సాటుచేసి మూడు మాసముల కొక యేదుము ధాన్యము 
చొప్పున నిచ్చుటకు నిర్ణయము చేస ముందుగ నొక యేదుము వారి కిప్పించి తమ 
యరుగుమీందనే బడి పెట్టించెను. 


పదహారవ ప్రకరణము 


బడి పెట్టకమునుపె గణపతి కాలువయొడ్డునకు బోయి మంచి యీతబెత్తములు రెండు 
మూండు విరివీ యాకు లూడదీసి నున్నగా జేసీ యెకటి చేత బట్టుకొని బడికివచ్చి కొబ్బరి 
యాకుల చాపమీద గూర్చుండెను. ఉపాధ్యాయుని రూపురేఖా విలాసములు చూచినతోడనే 
బెత్తపుదెబ్బ లక్కణలేకయె బాలకుల కడలు జనించెను. ఈ బెత్తము చేతబూని కూర్చుండిన 
గణపతి బాలురకు సాక్షాద్దండధరు6డట్లు తోంచెను. పంతులు దండధరు. డైనపుడు పాఠశాల 
యమలోకము నరకలోకము నగుట యొక యాశ్చర్యములోనిది కాదు. అక్షరములు రాని పిల్లల 
కక్షరములు బూడిదలోవ్రాసి యివ్వవలసిన దనియు వ్రాసిన యక్షరములు దిద్దించి నోట 
పలికించవలసిన దనియు పుస్తకములు పట్టిన పిల్లలకు గణపతి యాజ్ఞాపించెను. బాలబోధ 
చదువువారికి రెండవ పాఠపుస్తకము చదువువారినీ గురువులుగం జేసెను. ఇంటిదగ్గజ తల్లి 
దండ్రులయొద్ద రుక్కిణీకల్యాణము దాశరథీ శతకము మొదలైనవి చదువుకొనివచ్చినవారినీ 
వారికంటె. గ్రిందివారి కొజ్జలుగ నేర్పజచెను. తాను కలము కాగితముబుచ్చుకొని గాని 
యాకుగంటము బుచ్చుకొని గాని యెన్నడు వ్రాసి యెణు౯గడు. వ్రాత వ్రాయవలసి వచ్చినపుడు 
పెద్దపిల్లలచేత చిన్న పిల్లకు వరవళ్ళు పెట్టించును. ప్రధానోపాధ్యాయుండు పాఠశాలలో బాఠములు 
చెప్పకుండ దానొక యుపద్రష్టయై సర్వము జక్కంగా జరుగుచున్నదో లేదో కనుగొనవలసినదని 
నేటీకాలమున బయలువెడలిన క్రొత్త సిద్ధాంతమును మొట్టమొదట కనిపెట్టిన మహాత్ముండు 
గణపతియే యనిమీరు నిశ్చయముగ నమ్మవలయును. గణపతి బడికి బోయినది మొదలుకొని 
గోడకు జేరబడి థౌడలు నొప్పులెత్తు వజకుంబొగచుట్టలు కాల్ఫును. థౌడలు నొప్పులెత్తిన తరవాత 
గోడకు జేరంబడి కొంతసేపు చాపమీద బండుకొని నిద్రపోవును. పిల్లల యల్లరి వల్లగాని 
దానంత టదిగాని నిదుర మెలకువ వచ్చిన తరువాత రామరావణ మహా సంగ్రామమున 
బలాత్కారముగా నిద్ర నుండి మేల్కొలుపయిడిన కుంభకర్లు(డు వలె నల్లరిచేసిన వారిని జేయని 
వారిని గలిపి దూదేకిన తెజగున నెకి విడిచిపట్టును. బడీ కాలస్యముగ వచ్చినవారిని "నీవింత 
జాగేల చేసితి" వని బాదును. ముందుగ వచ్చికూర్చుండినవారిని “వెధవ నీ కేమీ పనిపాటలు 
లేవటరా, యింటిదగ్గణ?" యని మోదును. పాఠము తిన్నగం జదువని వానిని చదవనందుకు 
శిక్షించును. గబగబ పాఠ మప్పగించిన వారిని "వెధవ ! వెనకనుంచి నిన్నెవరైన దజుము చున్నారా, 
యేమిటి? అంత తొంద రెందు" కని దండించును. పాఠము మెల్లగా నప్పగించినవారిని "గాడిద, 
నీ వన్నము తినలేదా? లంఖనాలు చేసినావా? మాట హీనస్వరముగ వచ్చుచున్న దేమి? యని 
తన్నును. పాఠము బిగ్గరగ జదివినవారిని "మొండివెధవ ! నేను చెవిటివాండ ననుకొన్నావా 
యేమిటి? దాకపిడతలాగున నోరు తెజచి దయ్యపు గొంతుతో ఆలాగున నజచెద వెందు?" కని 
దండప్రయోగము చేయును. ఇన్ని మాట లెందుకు. బడిలో నున్నంతసేపు ప్రతిపిలవాండు తన 
వీపుమీ6ద నిప్పు డప్పు డనక యిందు కందు కనక బ్రతిక్షణము దెబ్బ మ. దని 
తలంపవలసినదే. పంతులువారు చాప మీ6ద నుంచి లేచిరనంగానె పిల్లల గుండెలు సముపీటు 
మనుచుండును. దినమునకు నాలుగై దీతబెత్తములు విరుగుచుండును. బెత్తములు విరిగినప్పుడు 
కలములతో నెత్తురు వచ్చునట్లు పొడుచును. కలములు లేనప్పుడు గంటము మొదలు గూడ 


ఇచ్‌ సల 


నాయుధము లగును. బందుల పలకలు బొడ పలకలు తాటేయాకు పుస్తకములు పుస్తకములను 
గట్టెడి త్రాళ్ళు చీపురుకట్టలు మొదలగున వన్నియు, ధనుర్వేద పారంగతునకు గడ్డిపరకలు మొద 
లైనవి యస్త్రములైనట్టు వానికి బరికరము లగుచువచ్చెను. అవి దొరకినప్పుడు చేతీతో చరచును. 
పిడిగ్రుద్దులు గ్రుద్దును. తొడపాశములు పెట్టును. చెవులు సెసాయున స్తంభమునకు గట్టి పెట్టి 
చింతబరీకెలు తెప్పించి వెన్ను నెత్తురు గ్రమ్మునట్లు కొట్టును. కోదండము తీయించును. ఎండలో 
నిలువబెట్టి మీంద రాళ్ళెత్తును. 'గోడకుర్చీలు వేయించి వారిపై బాలకుల6 గూర్చుండబెట్టును. 
కొందజను వంగబెట్టి కాలికి మెడకు లంకెవేయును. వెయ్యే ల! పాపకర్ముల నిమిత్తము 
యమధర్మరా జెన్ని నరకముల నిర్మించెనో గణపతి తన నిమిత్త మన్ని దండనలు 
సృజించెను. తమ బిడ్డలయందు మితిలేని ప్రేమగల గ్రామవాసు లప్పుడప్పుడు పాఠశాలకు బోయి 
"యేమండీ పంతులుగారూ ! మాపిల్లవాని నంత దారుణముగం గొట్టినా రేమి? పిల్లవానివల్ల 
తప్పులుండవచ్చును. ఉన్నంతమాత్రముచేత నింతచేటు కొట్టుదురా? శరీర మంతట వాతలు 
బెట్టినట్టు దద్దురులు దేలినవి. అంత మోటదనమా? ప పసిబిడ్డలు నోరులేనివాళ్ళు చచ్చిపోగల" రని 
మందలింప గణపతి యుగ్రుడై తారాజువ్వవలె లేచి కోపావేశమున మాటలు తడబడ "మీ 
పిల్లవాండు వట్టి వెధవ. ఆ వెధవను నే నెలాగ్రెిన బాగుచేయవలె నని భయభక్తులు చెప్పుచున్నాను. 
ఈ లాగున వానిని మీరు వెనుక వేసికొని వచ్చి నాతో దెబ్బలాడితే యా వెధవకు భయముండునా? 
ఛీ! పుణ్యమునకు బోతే పాప మెదురుగ వచ్చినది. ఉపకారమున కివి రోజులు కావు. పిల్లవానిని 
బాగుచేసినా నని విశ్వాసము లేదు. సరిగదా మీదు మిక్కిలి దెబ్బలాటలకు వచ్చినారా, నా 
మీందికి? మీ పిల్లవాండు నా బడిలోనికి రానేవద్దు. తీసుకొని పొండి. పోరా వెధవా! యని 
లేవగొట్టెను. ఒక పేల్రవాండు రెండుదినములు బడికి రాక మూడవదినమున వచ్చినందుకు గణపతి 
వానికి బుద్ధివచ్చుటకై జుట్టుకు త్రాడువోసి వానిని దూలమునకు గట్టెను. ప్రాతచేందత్రా డగుటచే 
వెంటనే తెగిపోయెను. పిల్రవాండు క్రిందపడెను. ఆ పాటున నొడ లేల్ల గాయము లయ్యెను. దెబ్బ 
తగులక పోయినను తగిలిన ట్రేడ్చుచున్నావా దొంగ వెధవా!" యని పైగా బెత్తముతో రెండు 
వడ్డించెను. వాండు గోలపెట్టి పెద్దపెట్టున నేడువసాగెను. పదుగురు బడిచుట్టు “జేరిరి. "దయా 
దాక్షిణ్యము లేక పశువును గొట్టిన ట్లీ విధమున గొట్టవచ్చునటయ్యా! యని కొందరయ్యలు 
గణపతిని బ్రన్నింప గణపతి యాక్షేపణ ష పూర్వకముగ వారి కిట్లనియె. "కుండలో కూడు కుండలో 
నుండవలె, పిల్లవాడు దుండుముక్క వలె నుండవలె నన్నారంట" వెనకటికి ! మీ మాట లాలాగున 
నున్నాయి. బెత్తము దాచినానా పిల్లవాడు చెడిపోయినాడన్న మాటే. ఈలాగున చిత్రవధ 
చేయుచున్నప్పుడే యీ విధవ లింత పొగరెక్కినారు. నేనూరకుంటినంటే వీళ్ళ ముందర లోకా 
లాగుతాయా! అతికాయుండు మహాకాయుండు వంటివాళ్ళీ వెధవలు. ఈ మాత్రమునకే 
మీరీలాగున భయపడుచున్నారు. నా చిన్న తనములో మా గురువుగారు చేసిన శిక్షలలో నిది 
యెన్నోవంతు? ఒకనాడు మా గురువుగారు గరిటె కాల్చి వాతలు పెట్టినారు. ఒకనాడు 
ce పెట్టినారు. గోడదగ్గర నేను కూర్చుండగా నా తల గోడకు3 పెటీ గొట్టినారు. ఒక 
నియోగుల కుజ్జవానిని జునపములు పట్టుకొని కొట్టగా జునపము లూడి చేతిలోనికి వచ్చినవి. ఒక 
కుల్దవానికి పాఠము రాకపోతే చమురు కాల్పిపోసినారు. ఒక పిల్లవాడు చదువకపోతే కాల్చే కాల్చే 
చుట్టతో చంటిపిల్లలకు దెబ్బ వేసినట్టు వేసినాడు. ఇంత చేసినప్పటికి మేమేడఇవలనుగాదు. నోట్లో 
గుడ్డలు క్రుక్కేవారు. పోనీ చంటిపిల్ల ' లేడ్చిపోదు రని జాలిచేత నట్టి పద్ధతు లవలంబించనే లేదు. 


పిల్లలంటె నాపిల్లలె. నెనుపూర్వపు వాళ్ళవలె నంత కఠినపద్ధతులు నెడవలంబించలెదు. నెనంత 
దయతో జూచుకొను నప్పటికి మీకు విశ్వాసము లేక నన్నడ్డమేన మాటలనుచున్నారు. ఒకమాటు 
పాఠము చదువకపోతే కంట్లో కారపు పొడి మిరపకాయ పొడి వేసేవారు. ఒక పరియాయము 
నేను బడికి రాక యాగడముసేయ జుట్టుకు త్రాడుపోసి నూతిలో దింపినారు. అంతంత 
శిక్షలుచేసి యాయన నాలుగు ముక్కలు చెప్పబట్టి నేనింత బాగుపడి యక్కజకు వచ్చినాను. ఆ 
మహారాజు పెట్టిన దీప మిది. ఈ వృద్దంతా యాయనదే. ఆయనకే దీపము పెట్టి మొక్కవలె. ఈ 
(గ్రామములో పీల్ల లందటును నాయేంత వాళ్లను చేయవలెనని తలంచుకోగా మీ రా పని 
సాగనియ్యక బాధ పెట్టుచున్నారు. పోనీ నా దేమి పోయినది? చదువు కొన్నారో యింతన్నము 
దిని బాగుపడ్డారో ! లేకపోతే చెడి పోదురు నాకేమి?" 


అని తానొక మహావిద్వాంసు డైనట్టు తానా విద్యలు బహుపరిశ్రమచేసి గురువు పెట్టెడి 
బాధలుపడి నేర్చుకొన్నట్లు కొన్నీ కోతలు కోసెను. అతని పాండిత్యప్రభావ మెటింగినవారు వౌని 
దంభము విని ముసి ముసి నవ్వులు నవ్వుకొని పోయిరి. ఒకనా౭ డొక గ్రామవాసి వచ్చి 
"పంతులుగారూ! ఏమండీ! మా పోడు మీ బడిలో ప్రవేశించి యాజుమాసములైనది. 
ప్రవేశించినప్పు డెంత వచ్చెనో యిప్పు 'డంతె వచ్చెను. మీరు బొత్తిగా పాఠములు చెప్పుట లేదా 
యేముటి?" యని యడిగెను. అట్టి ప్రశ్నల కుత్తరము గణపతియొక్క జిహ్వాగ్రమందు సిద్దముగానే 
యుండునుగదా. అయ్యా ! మీవాడు మిక్కిలి యల్లరిపిల్లవాండు. ఆ పిల్లవానికి నేను చదువు 
చెప్పుట కంటె భయము చెప్పుట మంచిదని యాలోచించి చదువు చెప్పుట మాని ముందుగా 
భయము చెప్పినాను. వెధవ చదు వెంతసేపు వచ్చును? భయము వచ్చుట చాల కష్టము. చదు 
వనగా మీయభిప్రాయ మెంతో యున్నదనుకొన్నారు కాబోలు. అంత చదువూ నేను నెల 
దినములలో చెప్పివేయగలను. అదీగాక చదువు మణీయొక పంతులయిన జెప్పగలండు. మీ 
పిల్లవానికి స భయము చెప్ప గలవారు మజొకరు లేరు. మీ పుణ్యము చేత నేనీయూరు 
రాబట్టి మీ పిల్లవాడు బాగుపడినాండు. లేక పోతే వా6 డెందుకు పనికిరాకపోవును. ఇప్పుడు వాని 
కెంత భయము వచ్చిన దనుకొన్నారు. నాపేరు వింటే వానికి గడగడ వణకు! నేను నడచుచున్న 
వీధిలో నడవడు. మొన్నరాత్రి మీ యమ్మగారు చెప్పినారు. అన్నమెక్కువయైనది నేను తినలేనన్నాం 
డట మీవాండు. 'పంతులుగారిని పిలవనా, తింటావా? యని మీ యమ్మగా రడిగినాంరట. ఆ 
మాట ననగానే చచ్చినట్లు కంచములో నున్న యన్నమంతయు కిక్కురు మనకుండ తిన్నాండట. 
భయ మనగా నాలాగుండ వలె! ఏంీ పిల్లలకు నావలె భయము చెప్పగల పంతులును వేలుమడిచి 
మరొక్కని చెప్పండి. వెధవ చదువు, “కూర్చున్న గుడ్డిముండ చెప్పగలదు! చదువు చెప్పుట 
కష్టమను కొన్నారా యేమిటి? దాశరథీ యని రెండు కూని రాగాలు తీసి చెప్పగానే సరా 
యేమిటి? భయము చెప్పాలి, అదీ ప్రజ్ఞ! అదీ సొగసు! పంతులును చూడగానే గజగజ వణికి 
మూర్చపోవాలి, పిల్లవాడు. వాండే పంతులు. తక్కినవాండు పంతులు మెంతులు పావు శేరు 
మెంతులు, ఎగరేసి కొడితే యేడు మెంతులు! అలాటి పంతుళ్ళు పనికిరారు. పంతులంటే నేనే 
పంతులును!' అని ప్రత్యుత్తరము చెప్ప నాతడు తెల్లపోయి మాజుమటాడక తన పిల్లవానిని బడి 
కంపుట మానెను. 


గణపతి బడలొ గూర్చుండు నప్పుడు కునికిపాట్లుపడుచు బాలురకడ పాఠము 
లప్పగించుకొనును. కునికిపాట్లు పడుచునే ' చెప్పదలచుకొన్న ముక్కలు చెప్పును. ఒకప్పుడు 
కునీకిపాటు పడుచునే చుట్టకాల్చును. ఒకనాండు కునికిపాట్లలో నోటనున్న పొగచుట్ట కట్టుకొన్న 
బట్టపై6 బడి, బట్ట కాలజొచ్చెను. పంతులుగారు బ్రతికియుండగానే శరీరము దగ్గమగు నస 
భయమున, బాలురు కళవళపాటు నొంది "పంతులుగారు! బట్ట కాలుచున్న" దని' కేకలు వైచి 
మేలు కొలిపిరి. ఆ కేకలు విని గణపతి మేల్కొని చేతులతో నలిపి బట్టయార్సి లేచి బెత్తము 
పుచ్చుకొని "పాడుముండా కొడుకులారా! బట్టంటుకోగానే కాలి చచ్చిపోదు ననుకున్నారా 
యేమిటి? మెల్లగా లేపలేక పోయినారా? అంతంత కేక లెందుకు? నిక్షేపషమంటి నిద్ర 
చెడగొట్టినారు, వెధవ" లని వరుసగా నొక్కొక్కరినె వీపు బ్రద్దలు కొట్టెను. మజియొకనా డా 
విధముగానే గణపతి నోటిచుట్ట కునికిపాట్లలో నుత్తరీయముపైండి నది కాలంజొచ్చెను. లేపిన 
పక్షమున పంతులుగారు చావగొట్టుదు రని పిల్ల లూరకుండిరి. వీధిని వెళ్ళువా, రెనవరో యది చూచి 
గణపతిని మేలుకొలిపిరి. అతండు మెలకువ దెచ్చుకోని బాలకుల జూచి 'యోరి దరిద్రగొట్టు 
వెధవలారా! నేను కాలి చచ్చిపోతే సుఖముగ నుండవలె ననుకొన్నారా? ఇంతంత దుర్చుద్దులా మీ 
కని బెత్తము విణుగువరకు తాషాలు వాయించినట్టు వీపులమీ6ద వాయించెను. ఒకనాడు లెక్కలు 
చెప్పుదును రమ్మని బాలకులం దనచుట్టు. గూర్చుండంబెట్టుకొని, యంతలో గన్నులు మూంతపడ 
కునుకుచు, ముప్పది రూపాయల పందొమ్మిదణాల యిరువది పైసలు, దీనిని పదకొండు పెట్టి 
హెచ్చువయల -డన తె ప్పెను. అప్పుడొక  పిల్లవాండు లేచి  "పంతులుగారండీ! 
పందొమ్మిదణాలుండవండి. ఇరువది పైస లుండవండి" యని చెప్పెను. అది విని గణపతి కన్నులు 
తెజచి యాపిల్లవాని వంక తేటీపాజ జూచి "యోరి తుంటరివెధవా! ఉండవేమి? ఎందు కుండవు? 
నా కన్న నీ కెక్కువ తెలుసునా? నాలుగు ముక్కలు వచ్చినవో లేదో, యప్పు డే పంతులుగారికే 
పంగనామాలు పెట్టదలచుకొన్నావా? ఈలాటి వెధవవు నీ వక్కరకు వత్తువటరా?' యని యా 
దినమున బెత్త మదివరకె విజిగిపోవుటచే జుట్టు వంగదీసి, చాకలివాడు 'బట్టలుదికిన తెజంగున 
చరుపుమీద చరుపు పడునట్లుగా తనచేయి నొచ్చువరకు గొట్టి, యిటువంటి వెధవలకు లెక్కలే 
చెప్పనని యూరకుండెను. మటేయొకనాండు కునికిపాట్లు పడుచు ' ముప్పదియాటు రూసాయల 
డెబ్బదియా అణాల యజువది యాజు పైసలు కలపండి" యని చెపె ప్పెను. ఒక కచ్చమే చెప్పినారు 
పంతులుగారూ! రెండవ కచ్చము చెప్పలేదు. ఏలాగున కలపమండి' యని పిల్ల లడిగిరి. 
అడుగుటయు నతడు కోపోద్దీపితుండై యిలాటి వెధవ ప్రశ్నలు వేయకుండ చెంపలు పగులగొట్టెద 
చూడుండని యొక్కక్కని నాలుగేసి చెంపకాయలు కొట్టి వారి పలకలు వీధిలో గిరవాటులు 
వైచెను. చాలామంది పలకలు పగిలిపోయెను. పిల్లల తల్లిదండ్రులు సంరక్షకులు వచ్చి పలకలేల 
పగుల గొట్టినారని గట్టిగా నడుగ గణపతి మీ పిలలే పగులగొట్టినారు కాని నేను పగులగొట్టలేదని 
యబద్ధమాడి, యొట్టు పెట్టుకొని ప్రమాణముచేసి, యాయాపద తప్పించు కొనియెను. ఒట్లు 
ప్రమాణములు గణపతికి లెక్కలోనివి కావు. అతని దృష్టిచేత నన్నియు గాలికి పోవు మాటలే 
కావున వాని Ss లేదు. 


గణపతియొక్క పాండిత్యప్రభావము బోధనాశక్తి యెట్లున్నదో తెలిసికొని యానందింపవలె 
నని చదువరులు కుతూహల పడుచుందురు. కావున నట్టివిశేషములు కొన్ని యుదహరించుట 


జు. ఇంట్‌ 


సమంజసము. ఆ బడిలొ చదువుకొనని క్రొత్తబాలుం డొకనాండు పాఠశాలకు వచ్చి 
గణపతియొక్క వికారరూపమును వికృత చేష్టలను విపరీతపు బ్రసంగమును విని యాతనిచేత 
మాటలాడించి యానందింప వలయు నని నిశ్చయించి దాశరథీ శతకము లోని "శ్రీరఘురామ 
చారుతులసీ దళ దామ" యను పద్యము చదివి "పంతులుగారూ ! దీని యర్థము మీ ముఖతః 
వినవలయు నని యున్నది. మీరు బహు సరసముగ చెప్పగల రని విన్నాను. కావున 
సెలవియ్యవలయును" నని యడిగెను. అటువంటి ప్రశ్న పాఠశాలలోని బాలు6 డడిగిన పక్షమున 
వాని వీపు పుల్ల మజ్జిగ పోసి కాల్చిన రొట్టెవలె దెబ్బలతో నుదికి యుండును. అడిగినవాండు 
పాఠశాల విద్యార్థి గాక పైవాండగుటచే గణపతికి యేమియు. దోంచక పచ్చివెలగకాయ గొంతు 
పడన ట్రేమాటయు రాక క్రిందు చూచి మీదు చూచి నలు ప్రక్కలు జూచి తన బుద్ది 
నుపయోగించి యర్థము చెప్పవలయునని నిశ్చయించి పద్య మా పిల్లవానిచేతనే చదివించి 
యీవిధముగ నర్థము చెప్పెను. శ్రీరఘురామ=శ్రీరాములువారు, చారు= “ఒకనాడు గా 
నుండి చారు కాపించుకొన్నారు. తులసీ దళదామ=ఆ దేశములో కరివేపాకు లేదు గనుక తులసీ 
దళములే యందులో వేసి పొంగించినారు. శమక్షమాది శృంగార గుణాభిరామ=శ్రమ యావత్తు 
పోగొట్టగలిగి బహు శృంగారముగా నున్నదట, ఆ చారు త్రిజగన్నుత శౌర్యరమాలలామ=ఆ చారు 
త్రాగిన తరువాత ఆ రాములు వారికి కావలసినంత శౌర్యము గలిగిందట, రాక్షసులను చంపుటకు 
- దుర్వారకబంధ రాక్షస విరామ=వారి కందరకు కఫము పుట్టకుండ పోయినదట. 
జగజ్జనకల్మ్శషార్లవోత్తారికనామ= ఆ చారు తారక మంత్రములాగు త్రాగిన జను లందరకు 
గల్మషము కొట్టివేసినది. భద్రగిరి=వారి కెంతో భద్రము కలిగినది." అంతవర కర్ణము చెపునప్పటికే 
ప్రశ్న మడిగిన" పిల్లవాండు నవ్వు పట్టలేక నవ్వుచునే "వహవా పంతులు గారూ! వహవా! ఈ 
పద్యార్థము నే నెందరు పండితులనో యడిగితి, కాని మీ వలె నింత రసవంతముగా జెప్పినవా 
రొక్కరును లేకపోయినారండి. రాయలవారి వంటి మహారాజొకం డిప్పుడున్న పక్షమున మీ 
వంటివారి కెన్నో యగ్రహారములు లిచ్చు" నని యాతని ప్రజ్ఞా విశేషము నుగడీంచెను. గణపతి 
యా ప్రశంస యంతయు నిక్కముగా6 దలంచి మిక్కిలి వినయముతో " య్యా !నే నెంత 
వాడను. తమ దయచేత నాలా గనుచున్నారు. కాని నేనంత పండితుడను కానండి. ఆ 
సరసతీదేవి దయవల్ల నాకు నాలుగు ముక్కలు వచ్చినవి, కాని నేను పట్టుమని శాస్త్రములు 
చదువుకోలేదండీ 'యుని బదులు చెప్పెను. పై పద్యముయొక్క యర్థమును బట్టి గణపతి 
యెంత ప్రజ్ఞాశాలియై వానికడ నెటువంటి విచిత్రభావము లున్నవో, యేంత సమయస్ఫూర్తి 
యున్నదో సేరసులు నిష్పక్షపాత మనస్కులు నగువారందరు గ్రహింపవచ్చును. వ్యాకరణ 
శాస్త్రమొ, తర్కశాస్త్రమొ, చదువుకొని శబ్దమున కపార్థము కల్పించి నిజ మబద్ధ మని, యబద్ధము 
నిజ మని కల్ల వాదములు సేయు పండీతులను జూచి జనులు జోహారులు వేసి వారి చెవులకు 
సువర్ణ కుండలములు తగిలించి శాలువలు కప్పి యఖండ సన్మానము చేయుదురు. కాని గణపతి 
'శ్రీరఘురామ ' యన్న పద్యమునకు స్వకపోలకల్పితముగ నత్యంతరమణీయమైన యర్థము 
చెప్పినపు డా గౌరవము జూపుటలేదు. సరికదా మీదు మిక్కిలి యపహాస్యము చేయుదురు. ఇవి 
మెత్తని వారికి దినములు కావుగదా! 


పూర్వొదాహృత పద్యార్థమును బట్టే యతని యాంధ్రసాహిత్య ప్రభావము తెటపడినది. 
సాహిత్యమునందే గాక యతనీకి శారీరశాస్త్రము నందును మరికొన్ని యితరవిష యములందును 
గల ప్రవేశము దెలుపుటకై కొన్ని మాటలు చెప్పుట అవశ్య కర్తవ్యము. ఎవరలడొ పిల్లవాండు 
జ్వరముచేత బాధపడు చున్నాండని తెలిసినప్పుడు జ్వరమునుగూర్చి యతండు చేసిన చిన్న 
యుపన్యాస మెల్లవారు వినందగి యున్నది. జ్వరమెందుకు వచ్చు ననగా మన కడుపులో 
బొడ్డుదగ్గర దీపముండును. ఆదీప మొకప్పుడు భగ్గున మండి పెద్దదగును. అప్పుడు లోపల వేండి 
చాల పుట్టును, లోపల వేడిచేత పై చర్మము గూడ వేచ్చబడును. లోపల దీపము 
మండుచుండుటచేతనే జబ్బుగా నున్నవానికి కడుపులో మంటలు బయలుదేరును. ఆ దీపము 
తగ్గి యథాప్రకారమైతే జ్వరము తగ్గిపోవును. ఆ దీప మారిపోయినప్పుడు మనము చచ్చి 
పోవుదుము. ఆ దీపము" వెలుగుటకే మన్నములో నెయ్యి చమురు వేసికొనవలెను. చమురు 
లేకపోతే దీపాలు వెలుగవు కదా! 


ఉరుములు వర్షములు పిడుగులు మొదలగువానిం గూర్చి గణపతి యీ విధముగ. 
జెప్పుచుండును. "దేవుడు జరం ర యాకాశముమీంద తిరుగుచుండును. ఆ బండి చప్పుడే 
వురుములు. అప్పుడప్పుడా బండి సీల లూడి క్రింద పడుచుండును. అవియే పిడుగులు. దవ 
బండికి గట్టిన గుజ్టాల డెక్కలు రాళ్ళమీంద తగులుటవల్ల నిప్పులు మంటలు బయలుదేరును. అవే 
మెరుపులు. వాననగా తిరిగితిరిగి వచ్చినమీందట దేవుని వంటిమీద పట్టిన చెమట. గాలి 
వేసినప్పుడు వాన రాకపోవుటకు గారణ మేమో తెలుసునా? గాలి విసరునప్పుడు చెమట 
యారిపోవును. సూర్యుండనంగా దేవుడుంగారి యింట బెట్లుకొన్న కుంపటి. చంద్రుండంటే 
దేవుడుగారి యింట్లో యిత్తడి సిబ్బె. ఈ విధముగ గణపతి యనేక శాస్త్రములలో బ్రవేశము గలిగి 
తాను నేర్చిన విద్య యొరులకు నేర్పనివాండు ముందు జన్మమున మొషిణిచెట్టయి పుట్టునని 
పెద్దల నోటినుంచి వెడలు వాక్యములు పలుమారు విని యుండుటచే నట్టి విష షపు చెట్టయి 
పుట్టుట కిష్టములేక తన కడుపులోనున్న జ్ఞాన మంతయు నిప్పు వ “డనక ప్రసంగము 
వచ్చినపుడు “తన విద్యార్థులకు, గ్రామవాసులకు జెప్పుచుండును. సర్పములను గురించియు 
సర్పస్వభావచేష్షితములను 'గురించియు నాతనికిం దెలిసిస జ్ఞానము లో పకారముగ నుండును. 
కావున గ్రంథ విస్తరతకైనను నొడంబడి నవ్విషయ మందలి ముఖ్యాంశము లిందు బొందుపబుపC 
బడుచున్నవి. 


"పాము దీర్చ క్రోధముగల జంతువు. దాని జోలికి పోయిన మనుష్యునిపై నది కసిపట్టి పగ 
పూని యుండును. పాము కసి, పాము పగ యని మీరు వినలేదా? తన జోలికి వచ్చినవాడు 
వెంటనే దొరకిన యెడల వానిని వెంటనే కరిచి చంపును. వాండు దొరికినప్పుడే దాని సొగసు, 
దాని తమాషా ! వాండు దొరకనప్పుడు పాము పగబట్టి వాం డెన్ని మేడలమీ6ద సేండుకొన్నప్పుటికి 
యెన్ని మిద్దెలమీంద దాంగొన్నప్పటీకి, ఎంతమందిలో నిద్రపోయినప్పటికి రాత్రివేళ వెళ్ళి వానిని 
పట్టి కరిచి “వంపును. ఏలాగో తెలుసా? ఎవరిమీద పాము పగపట్టునో వాని యడుగు లనయగా 
వాడు నడిచిన చోటు తియ్యగా నుండును. తక్కినవారి యడుగులు చప్పగా నుండును. ఆ 
యడుగుల తీపినిబట్టి వారున్నచోటికిం బోయి మెల్లగ కాటువేయును. అందుచేత పాముపగ 


గలవా(6డు తిన్నగా నడువక వంకరటింకరగ నడువవలెను. అప్పుడు సాముగూడ వంకరటింకరగ 
నడచును. ఆలాగున నడచిన యెడల దాని యెముకలు విరిగిపోవును. ఒకప్పుడు పాముపగ 
గలవా(6డు నడవక బండెక్కి గాని మనుష్యుల భుజమెక్కి గాని వచ్చుట మంచిది. అడుగుల జాడ 
లేదు గావున వాండున్న చోటికి పాము రాంజాలదు." 


ఆ తెజంగున నత డెల్ల విషయముల దనకుగల జ్ఞానము లోకహితార్థముగ వెలిబుచ్చు 
చుండును. అతని కే విషయమున నెంత జ్ఞాన “మున్నదో, యదీ యెంతవరకు 
యదార్థమైనజ్ఞానమో, తమ బిడ్డల కతడు విద్య చెప్పుచున్నాడో లేదో, యితని పాఠశాలకు 
బోయినీందునే€ దమ బిడ్డ లెంత్‌ బాగుపడు చున్నారో తెలిసికొనువారు గ్రామస్టులలో ననేకులు 
లేరు. అట్టివాండు నూటి కొకం డుండవచ్చును. తన పిల్లవానిని మిక్కిలి కఠినముగ శిక్షించినాండని 
యిద్దణు" ముగ్గురు గణపతితో వివాదపడిరేగాని చదువు విషయములో వివాదపడువా రరుదు. 
'పంతులుగారు "మాకు సరిగా పాఠములు చెప్పుటలే ' దని కొందజు పిల్లలు తల్లిదండ్రులతో 
మొజుపెట్టుకొనిరి. కాని యా మొజలు తల్లిదండ్రుల మనస్సున కెక్కలేదు. పంతులుగారిమీంద 
గిట్టక బిడ్డలు లేనిపోని నేర ములు వానిమీద చెప్పుచున్నారని తల్లిదండ్రు లూహించిరే కాని దాని 
యాథార్థ్యము జక్కగా నరసి కనుగొన వలయునని వారికి తోంచలేదు. పంతులుగా రతిక్రూరశిక్ష 
జేయుచున్నారని బిడ్డలు గోల పెట్టినప్పుడు సయితము తమబిడ్డలను మిక్కిలి గారాబమున 
బెంచుకొను చున్న వారిద్దణు ముగ్గురు దక్క దక్కినవారా మొజు చెవినిడక 'పిల్లవా లేదో 
దుండగము చేయలుట్టి “సంతులు 'కొట్టుచున్నాడే కాని యూరకకొట్టునా? పిలల మాటలు 
పట్టుకొని పంతులుగారితో వివాదపడుట మంచిదికాదు.' అని యా విషయమై వా రెంతమాత్రము 
విచారింపరైరి. అభిమన్యుడు పద్మవ్యూహమందు బ్రవేశించుటయే గాని దానినుండి వెలికివచ్చుట 
యెజు గనట్లు గణపతి శ్రుతపాండిత్య ప్రభావము చేత నేవో కొన్ని లెక్కలు చెప్పుటయె 
యెజుంగును.. కాని పిల్లలు లెక్కలు చేసిన తరువాత నవి సరిగ నున్నవో లేదో దిద్దుట 
యెటు౯గడు. ఎవరిది తప్పో నిర్ణయింపంజాలడు. ఉన్న పిల్లలలో. బెద్దవాండు చేసినదె సరి యని 
దానింబట్టి తక్కినవారి లెక్కలు నిర్ణయించును. అందుచేత నతని ప్రజ్ఞా సారము బాలకు లెల్లరు 
గ్రహించిరి. చదువు రాకపోవుటయు, దెబ్బలు ప్రతిదినము వర్షధారలవలె పడుచుండుటయు, 
సంరక్షకులు6 దలిదండ్రులు తమ మొజలు వినకపోవుటయు€ జూచి బుద్ధి మంతులైన కొందు 
పిల్లలు పంతులుగారికి మెల్లమెల్లగ లంచములు మప్పిరి. తిరుపతి వెంకటేశ్వ రులు మొదలగు 
దేవతలే ధనము పండ్లు మొదలగు లంచములు మరిగి భక్తజనుల య. చేయుచుండగా 
పల్లెటూరి పంతులొకండు లంచముల కాశపడి విద్యార్థులయెడ నిగహానుగహములు చూపుట 
యాశ్చర్యమా! ఒకనాం డొక పిల్లవాండు నాలు గరటిపండ్లు తెచ్చి పంతులుగారికి సమర్పించెను. 
అవి తిని గణపతి యా దినమున వాని నొక దెబ్బయైన గొట్టలేదు. ఆ పరమ రహస్యము వెంటనే 
బాలకు లందబు గ్రహించి గురువు దైవసమానుడు గనుక దైవమున కర్పించినట్టే మరునాటినుండి 
గురువు గారికి కట్నములు కానుకలు ముడుపులు సమర్పణము జేయంజొచ్చిరి. వైశ్యబాలకులు 
బెల్లము పటికబెల్లము పంచదార వక్కలు లవంగములు మొదలయినవి సమర్పింపంజొచ్చిరి. పంట 
కాపుల బిడ్డలు పొగచుట్టలు, వీలైనప్పుడు శనగలు కందులు కూరలు మొదలగునవి తెచ్చి 
యియ్యందోడగిరి. బ్రాహ్మణ బాలకులు తలిదండ్రుల నడిగియు, వారీయనప్పుడు గూళ్ళలోను 


దూలములమిద గదుల పెట్టెలలొను దాంచికొన్నవి దొంగిలించయు డబ్బులు తెచ్చి యియ్యదొడగిరి. 
సన్‌ల వస్తువు నివేదింప€ బడిననాండు విద్యార్థులకు దెబ్బలు తప్పిపోవుటచే, బాలకులు బదులు 
తెచ్చియొ దొంగిలించియొ తలిదండ్రుల నడీగి తెచ్చియొ యేదో యొకటి పంతులుగారికి 
సమర్పించి దండనము తప్పించుకొనుచు వచ్చిరి. ఈ పద్ధతి యవలంబించిన తరువాత గ్రామస్తుల 
యిండ్లలో పెద్దవాండ్రు దాచికొన్న పొగచుట్టలు డబ్బులు కనపడకపోయెను. ఎవరో దొంగలు 
వచ్చినారని గోల బయలుదేటెను. ఇంటిదొంగ నీశ్వరుండైన బట్టుకొన లేడుకదా! ఇట్లగుటచేట 
మ బొత్తిగా పని తప్పిపోయిన దని మీరనుకొనవద్దు. ముడుపులు తెచ్చుటకు శక్తిలేని 
గ్యులగు బాలకులమీంద దండము దిగుణముగం బ్రయోగింపబడుచు వచ్చెను. 
0 మొదలగు మాహావీరులు బాహువుల తీట తీరుటకయి లేనిపోని కయ్యములు 
కల్పించిన విధమున గణపతి తన చేతుల తీట తీరుటకు గొట్టవలయు నను ముచ్చట తీరుటకు 
నెన్న వంకలు కల్పించి కానుకలు తేజాలని పేదబాలకులను చిత్రవధ చేయ నారంభించెను. ఆ పీడ 
తప్పించు కొనుటకయి వారు గూడ బహు విధోపాయముల నన్వేషించి గురు ప్రీత్యర్థ్ధము 
కానుకలు తెచ్చుటకయి చిన్న చిన్న దొంగతనములు చేయ నారంభించిరి. వీథిలో నెండబోసిన 
వడ్డు దొంగిలించిన వారు కొందజు, దుకాణములో గూర్చుండినట్లె గూర్చుండి డబ్బులో సరకులో 
దొంగిలించెడు బాలురు కొందరు ,అప్పుడప్పుడీ బాలకు లలవాటు లేని న బట్టువడ 
పంతులువారి చేతినుండి తప్పించుకొనదలచిన శిక్ష, వస్తువుగల యజమానుల చేత పడజొచ్చిరి. 


గణపతియొక్క చిత్రచేష్టలు విని యింతకు మున్ను చదువుకొనుట కిష్టము లేనివారయ్యు 
విద్యాభ్యాసమునం దెక్కడ లేని తమకము గలవారై మొట్టమొదట వినయ వినమితగాత్రులయి 
తమ్ము శిష్యులుగ6 బరిగ్రహింప వలసినదని గణపతిని వేడీ యతని యనుగ్రహపాత్రులై యతని 
శిష్యగణములో చేరిరి. చేరి వీలైనప్పుడు తా మల్లరిచేయుచు, వీలుకానప్పు వేదో చెరుపు 
చేయుమని తమకంటె మ వారు చేయునట్టి యల్లరి జూచి మహానందము 
నొందుచుండిరి. పెద్ద పిల్లలు చేరిన తరువాత చిన్నపిల్లలకు మునుపటికన్న ధైర్యసాహసములు 
హెచ్చెను. ఒకనాడు గణపతి శిష్యులకు తాను చిన్నప్పుడు నేర్చిన 'ఎవరయా మీరు చక్కనిరాజు 
లిద్ద ' జను పద్య ముక్తలేఖనము జెప్పదొడగెను. పదుగురుబాలకులది వ్రాయుచుండిరి. 
'నేనన్నమాట మీరు మరల ననవద్ద 'ని గణపతి వారి కాజ్ఞ యొసగెను. ఆ యాజ్ఞ చెవి నిడక 
మొదటనున్న బాలకులు 'ఎవరయా మీవరని' గణపతి చెప్పగా 'యెవరయా మీరని' మరల 
ననజొచ్చిరి. గణపతి కోపావిష్టుడై యాబాలకుల తలలు గోడనుబెట్టి కొట్టి దండించుచుండగా 
జిట్టచివర నున్న బాలకులు మరల 'ఎవరయా మీరని ' పలికిరి. మొదటి వారిని వదలి గణపతి 
చివరివారిని దండించుటకయి రాయగా మధ్య బాలకు లా విధముగ నరవజొచ్చెను. తాడనము 
చేయుటకయి వారి కడ కతండు పోగా మొదటి | పిల్లలు జివరపిల్లలు గూడ నొక్క పెట్టున నజచిరి. 
అప్పుడు గణపతి కోపావేశమున నిజముగ నొడలు మజచిపోయి యా బాలకులలొ నొక్క 
బక్కవానిని బట్టుకొని చేయి నొచ్చువరకు చజపులు చబచి క్రింద బడవైచి కాలితో త్రొక్కి 
"నాబడిలో నుండీ లేచిపో వెధవా!" యని యరుంగు మీదనుండి రెండుకాళ్ళు పట్టుకొని క్రిందికి 
లాగెను. ఆ పిల్లవాడు సహజముగ దుర్పలుం డయ్యు. చిరకాలమునుండి దెబ్బల “కలవాటుపడి 
యుండుటచే నాటి దినమున నా తెబ్బింకంత ట్రుక్కకుయునను గణపతి  నేడిపింపవలయు న నని 


యో ~ A) స్ట ఎట్లు = అ= 


సంకల్పించి గొలపెట్టే యెడ్చ చచ్చిపోవు వానివలె వగర్చుచు నాయాసపడ జొచ్చెను. ఆ కొంటెతన 
మెబిగియు గణపతిని వంచింపం దలచి తక్కిన బాలురు 'అయ్యో! అయ్యో! మన మందయ్యను 
పంతులుగారు చంపివేసినారోయి! చచ్చినాండోయి, చచ్చినాండోయి!' యని పెద్దపెట్టున న 
కేకలు వేయజొచ్చిరి. అందులో నొకడు చెవులు మూసెను. రెండవవాండు మొగమున చన్నీళ్ళు 
గొట్టెను. మూండవవాడు ముక్కు దగ్గర వేలుపెట్టి చూడజొచ్చెను. చుట్టుప్రక్కల నున్న 
మనుష్యులు పరుగు పరుగున రాజొచ్చిరి. పశులవాడు పశువులను గొట్టినట్లు గణపతి 
యుపాధ్యాయుడైన నాటగోలె యిచ్చవచ్చి నటుల బాలకుల దండించెను. ఇటువంటి దురవస్థ 
యెన్నడు గలుగలేదు. ఆ పిల్లవాని యవస్థ జూడగానే గణపతి కమిత భయముకలిగెను. మేనెల్ల 
చెమటలు గ్రమ్మెను. కాళ్లు 'గుడ్డపేలికలై “శరీరమును భరింపజాలక పోయెను. గ్రామస్తులువచ్చీ 
తన్ను ముక్కముక్కలుగ నరికివేయుదురనియు, లేనియెడల నరహత్య _ చేసినందుకు 
దొరతనమువా రురి తీయుదురనియు నతనికి దోంచెను. ఆ యాపద దప్పించుకొనుట 
కప్పుడువాని కే యుపాయము దోంచలేదు. ఎందుకైనను మంచిదని యాతం డటనుండి మెల్ల 
మెల్లన నెవ్వరికి గనణుడకుండ బారిపోయెను. అక్కడ చేరినవా రందరు బాలునకు భయములేదని 
చెప్పి కొంచెము మంచినీళ్లు త్రావ నిచ్చి మెల్లగా నింటికి బంపిరి. ఆ బాలుని తండ్రి 
మహాదేవశాస్తిగారి యింటికి వచ్చి గణపతితో మాటలాడగోరెను. కాని యెక్కడ వెదకినను గణపతి 
కానణుడడయ్యెను. గణపతి పొరబాటుచేత నట్టుచేసి యుండ వచ్చును. కాని మరియొక 
క్రోధముచేత నతడు కొట్టియుండ డని మహాదేవశాస్త్రీ యతనికి జెప్పి యొడంబరిచి పంపెను. అతి 
భయముచేత గణపతి నూతిలోనో గోతిలోనో "దిగి యాత్మహత్య చేసికొన్నాడేమో యని 
మహాదేవశాస్తియు, వాని యింటి యాడువాండ్రును శంకించిరి. సాయంకాలమువరకు గణపతి 
కనబడనే లేదు. అతని తల్లి కొడు కెందులోనో దిగి చచ్చియుండు నని నిశ్చయించి "అయ్యో! 
కొడుకా! అయ్యో కొడుకా! యీ దిక్కుమాలిన యూరికి నిన్ను బలి యిచ్చినానురా నాయనా! నా 
వరహాలచేట్టు కూలిపోయినదోయి, దేవుడా! నా చిట్టిబాబును చూడండి, నాయనా!" యని 
వినువారి గుండె లవియునటు రోదనము చేయజొచ్చెను. రాత్రి నాలుగు గడియల ప్రొద్దు 
సోయినప్పటికి గణపతి రాలేదు. మహాదేవశాస్తిగారి భార్య యా సమయమున నావకాయ 
తీసికొనుటకై యటుక యెక్కి కుండదగ్గర చేయిబెట్టెను. చేతికి మెత్తనియొడలు తగిలెను. దీపము 
దీసికొనకయె వెళ్సుటచేత నది యేమో యెరుంగక్‌ యీ గ్రామములో మర్కటబాధ యెక్కువగ 
నుండుటచే తన చేతికి తగిలిన దేదో యా జాతి జంతు వనుకొని "కొండముచ్చు నాయనోయి ! 
కొండముచ్చ" ని గట్టిగా నరచి యాకళవళ పాటులో నిచ్చెన యొకచోట నుండగా 
మరియొకచోట దిగబోయి గుభాలున నేలబడెను. ఇంటిల్లిపాది పరుగెత్తుకొని వచ్చిరి. దైవవశమున 
నామె కాలుమాత్రమె బెణికెను కాని దెబ్బ మాత్రము విశేషముగం దగులలేదు; ఆ గొడవ విని 
యిరుగు పొరుగువా రందరు జేరిరి. ఏమి టేమి టని యెల్లవా రడిగిరి. కొండమ్రు చ్చటుకమీ6ద 
గూర్చుండినదని యామె చెప్పెను. అప్పు డందులో ధైర్యవంతు. డొకడు దీపము వెలిగించుకొని 
యటుకమీ(ద ౩క్కను. ఎక్కి చూచుచునప్పటికి కది కోంతిగాదు, కొండముచ్చుగాదు కాని 
యాకార చేష్టలయందు నిజముగ కొండముచ్చని చెప్పదగిన మన గణపతియే! 


అత డావకాయగూనకు6 జెరయుడి గుర్రుపట్టి నిద్రపోయెను. ఇంత గొడవ జరుగుచున్న 
నతనికి మెలంకువయే రాలేదు! అటుక యెక్కిన యతండు మొదట నది కొండముచ్చే యనుకొని 
మీందపడి కజచునొ యను భయమున జాగ్రత్తగ సమీపించెను. కాని దీపపు వెలుగున గణపతి 
మూర్తి కనంబడగానే "భయపడకండి భయపడకండి! కొండ ముచ్చుగాదు, కోతిగాదు! మన 
పంతులుగా" రని క్రింద నిలిచియున్నవారి కందరకు వినబడునట్లు బిగ్గజగ నరిచెను. అచ్చటనే 
యున్న గణపతి తల్లి యప్పలుకులు చెవినిబడగానే "యేయి యేయష ?నా నాయన యేడీ? నా 
బంగారు తండ్రి యేయి? బ్రతికియున్నాడా? నాయనా! మూండు తవ్వ లావు నేతితో 
వెంకటేశ్వర్లువారికి దీపారాధన చేసుకుంటాను. క్రిందికి రమ్మను, నయనా!" యని సంతోషించి 
యిష్టదైవతమునకు మొక్కికొనెను; కుండలదగ్గర గణపతి కూర్చుండి నాండని వినిన తోడనే 
మహాదేవశాస్తి తల్లి మిక్కిలి కవలి "అయ్యో అయ్యో! మన యావకాయ తగులుబడిపోయినదిరా, 
నాయనా! వీండమ్మకడుపుకాలా! కుండలు మైలపరిచినాండు. ఆ పాడుగుడ్డలతో ముట్టుకొన్నాడు 
కాబోలు. ఈ దిక్కుమాలిన పంతులుకు బస యియ్యవద్దని నేను మొత్తుకొన్నాను. కాని 
మావాడు నామాట విన్నాడు కాండు. ఈ యే డావకాయ లేకుండా గొడ్డన్నము 
తినవలసివచ్చినది. వాడి మొగముమండా, ఆవకాయ కుండదగ్గర కూర్చుండవలెనని యెలా 
తోచిందమ్సా, వీడికి? ఇంకా నయము నూతిలోం గూర్చుండినాడ కాండు. నూతెడు నీళ్ళు 
మైలపడిపోను! ఈపాటికి దింపండి, చచ్చుపీనుగును!" అని కేకలు వేయజొచ్చెను. ఆ కఠినోక్తులు 
తల్లి కెంతో మనస్సంకటము కలిగింప నామె యిట్లనియె "అమ్మా ! నాకొడుకు గనయిడక నేనెంతో 
దుఃఖపడుచుండగా నాపుణ్యముచే కనంబడినాండని సంతోషపడుచున్నాను. అలాటి తిట్లు 
తిట్టకమ్మ. ఒక్క బిడ్డ. వాని నాధారము చేసికొని బ్రతకదలంచుకున్నాను. మీ దిక్కుమాలిన 
కొంపలో నుండబట్టి నాకిన్ని పాట్లు కలిగినవి. అనవుడు మహాదేవశాస్తి తల్లి "కొడు కా వరసని 
కుండలు మైలపరచినాడు; తల్లి దిక్కుమాలిన కొంప యని తిట్టుచున్నది. ఇద్ద రిద్దరే. వీళ్ళ కేమి 
వినాశకాలమో కాని పొండి, మా యింట్లో నుండి లేచిపొండి" యని పలికెను. 


పదిహేడవ ప్రకరణము 


నిద్ర పరమసుఖప్రద మనియు నా రోగ్య ప్రదాయిని యనియు సవ 
నపేక్షనీయ మనియు మన మందర మెరుగుదుము. మరియు నిద్రవచ్చినప్పు డీ స్థల మా స్థల 
మనక మెట్టయనక పల్లమనక పాను పనక వట్టినేల యనక తలగడలు మొదలగున వున్నవనీక 
లేవనక మనుష్యుండు మైమణచి గాఢ సుషుప్తీ నొందుననియు మన మెరుగుదుము. కాని, 
వ్యాధియు మనోవ్యాధియు భయము మున్నగునవి పీడించు నప్పుడు మనుష్యునకు 
సాధారణముగా నిదురరాదు. మానవు. డట్టివానికి లోనగునప్పుడు నిశాసమయ మతిదీర్షమై 
చట్రాతివలెం గదల నట్టులుండి, నిద్రను మనుజుని సన్నిధికిని రానీయ త్రోసి వేయును. ప్రకృతిధర్మ 
మిట్లుండగా బడిలోని పిల్లవానిని జావ గొట్టినందుకు6 దన్నా బాలుని తండ్రి చరపివెయు: నని 
యతిభయ భ్రాంతుడై విహ్యలచిత్తుడై యటకమీంద కెక్కిన గణపతికి నావకాయగూనకు జేరంబడి 
కూరుచున్న యవస్థలోనే తన్ను గూర్చి జరుగుచున్న గొడవ వినంబడకుండ నంత గాఢనిద్ర యెట్లు 
వచ్చెనని మీకు. దోచవచ్చును. గణపతియొక్క నిద్రాసుఖము6€ గూర్చి మీరు సంపూర్ణముగ 
నెబుగరు. కాన మీ కట్టి శంకలు పొడముచుండును. నిద్రావిషయమున గణపతికీ గల 
యసాధారణ శక్తి వర్లనాతీతమై యుండును. అతడు నడచుచు నిద్రపోగలండనుట 
యతిశయోక్తి కాదు. కూరుచుండి నిద్రింప€ గలడనుట కవి చాతుర్యము గాదు. భోజనము 
సేయుచు సుషుప్త్యవస్థయం దుండ౯గల డనుట వర్ణనా చమత్కృతి గాదు. లక్షలు, కోట్లు నల్లులు 
గల మంచము మీందోనే విధమయిన పరుపు గానీ. దుప్పటి గాని లేకుండ నతనిం బండుకొన 
బెట్టుడు. ఆ నల్లు లన్నియు నతని శరీరమందంతట స! దెప్పునంనదేలి చెరలాడు 
చేపలవలె నిట్టటు బరుగులెత్తుచు నతనిం గరచుచు, నెత్తురు పీల్చుచున్నను నతడు కదలండు 
మెదల. డొత్తిగిల్లండు. ఇట్టే నిద్రాసుఖము ప్రపంచమునం దెవరికి. గలదు? ఒక నల్లి 
మంచముమీంద 'నున్నంత మాత్రమున నిద్రపట్టదని దీపము చేతపుచ్చుకొని యానల్లిం బొడిచి 
కడతేర్చినదాక మంచముపై మజల బండుకొనని మహాత్ము లనేకులు గలరు. నల్లులే కాదు. 
జుమ్మని దోమలు ముసరి, తమ విపరీత గానముచేత నిద్రా దేవతకు భయము గల్పించి యా 
గదిలోని కామెను రాకుండ జేసినప్పుడు సయితము గణపతికి నిద్రాదేవికి నెట్టి మైత్రి కలదో గాని 
యతనికి. మాత్ర మామె ప్రసన్నురాలగును. దోమల సేనయు నల్లుల సేనయు6 గలసి యాతని 
శరీరముపై పడినను మూసిన కన్ను దెబువకుండ నతడు నిద్రీంప6 గలడు. మహాకవియైన 
వాల్మీకి, రామాయణ మహాకావ్యము నందు రావణానుజు డయిన కుంభకర్ణుడు నిరంతరము 
నిద్రాసక్తుడై యుండి యాజునెలలు కొక్కసారి లేచు ననియు, లేచినప్పుడు వానిని వేల్పు లయిన 
గెలటవలే రనియు, మాస షట్క ము పల నతనిని మేల్కొలుపవలసివచ్చెనేని మసలంగాగిన 
చమురు మీంద బోయుట, హను తనువుపై. బోయించి యేనుగులచేత ద్రొక్కించుట 
మొదలగు భయంకర సాధనములు ప్రయొగింప వలె ననియు వ్రాసియున్నాడు. ఈ 
కలియుగంలోనే గణపతి వంటి దుర్వార నిద్రాపరాయణుడు జనించినప్పుడు మహాద్భుతముల 
కెల్ల నిలయమైన త్రేతాయుగమున కుంభకర్లునివంటి నిరంతర నిద్రాప్రియుండు పుట్టియుండుట 
యాశ్చర్యము కాదని హేతువాదము సలుపునట్టి యీనాటి నవనాగరికులు నమ్ముట కవకాశము 


~ మ oO 


యున్నది. కాని కుంభకర్ణునకు మన గణపతికి నొక్క భెదము కలదు. కుంభకర్ణుడు బ్రహ్మదత్త 
వరప్రసాదమున షణ్మాస "పరిమిత మయిన నిద్రం జెంద గలిగె. గణపతి యే దేవతాప్రసాదము 
లేకయె నిద్రావిషయమున నింత ప్రజ్ఞానవంతుండయ్యె. కావున నిరువురలో గణపతియె యొకవాసి 
గొప్పవాండని మనము నిశ్చయింప వచ్చును. నిదానుభవమున గణపతి కంత నిరుపమాన ప్రజ్ఞ 
కలదో లోకమునకు దెలియుటకు సాాళీపులాక న్యాయముగా రెం డుదాహరణము లిచ్చుట 
మంచిది. ఆ యుదాహరణం బట్టీ యతని నిద్రానైపుణ్యమును మీరు కొంతవణకు 
గ్రహింపవచ్చును. గణపతి వేసవికాలములో రాత్రులు విశేషమైన యుక్క యుండుటచే నింటిలోం 
బండుకొనక మహాదేవశాస్తిగారి వీథి యజుగులమీ6ద బండుకొను చుండును. దీపములు పెట్టిన 
తరువాత నత డొంటిగా6 బండుకొనలేడు. కదలలేడన్న మాట చదువరుల కీవజకే విశదము. 
అందుచేత6 దనకు విధేయులయి semen జేయునట్టి పెద్దశిష్యులను నలుగు 
రైదుగురను బ్రతిదినము రావించి యిరుపుర నీప్రక్కను నిరువుర నాప్రక్కను బండుకొనంబెట్టి 
నడుమ దా బండుకొనుచుండును. అట్టు పండుకొనుచుండ నొకనాండు గణపతి నిద్రించిన 
పిదప నలువురు శిష్యులు రెండవ యజుగుమీంద కరిగి యా రాత్రి యేదయిన చమత్కారము 
చేయవలె నని సంకల్పించిరి. ఆ చమత్కృతికి. దమ పంతులుగారినే విషయముగా బేయందలచు 
కొనిరి. ఆ చమత్కృతి యే రూసముగ నుండవలయునని ప్రశ్న రాగాల. గడుసుదనంబునకు 
దావకం బైన యొక శిష్యుడు తక్కినవారి కిట్టనియె. "ఓరీ! అన్నిటి కన్న మిక్కిలి యందమైన 
విధము నేను చెపెద వినండి. ఏడుకట్ల సవారి కట్టి పంతులవారిని దానిమీద పండుకొన బెట్టి వల్ల 
కాళ్ల దగ్గరకు కు పెట్టెదము. పంతులవారి నిద్రసంగతి మీకు దెలియునుదగదా! 
ఆయనకు మెలకువరాదు, ఉదయమున దారింబోవు వారందజు. మహానందభరితు లగుదురు. 
ఈ వృత్తాంతము విన్న వారందణు గడుపు చెక్కలగు నట్లు నవ్వి వహవ్వా! యీ పని నెవరు 
చేసినారో గాని మిక్కిలి చమత్కారముగా జేసినారురా యని మెమ్చుకొందురు. మేమే యీపని 
చేసినా మని మన మెప్పుకొని యామెప్పును బొందుటకు వీలులేక పోయినను గ్రామవాసుల 
కింతటి యానందము గల్సించితిమి గదా యని మన మనంబులలో మనమే గర్వించవచ్చును. ఇదె 
రహస్యముగ గట్టవలయునుగదా! ఎక్కడ గట్టుద మని మీరడుగుదురేమో, ఆ విషయమై 
విచారింప నక్కటలేదు. మా దొడ్డిలో వెదుళ్ళున్నవి. వెదురు బద్దలున్నవి. మాదొడ్డిలో గోడ 
యొకమూల పడిపోయినది. ఆ దారిని వెళ్ళి మనము రెండు వెదుళ్ళు, రెండు బద్దలు తెచ్చి 
యీప్రక్క నున్న బోడిగోడల దొడ్డిలో కటుకు కట్టవచ్చును. తాటినార కూడ మా దొడ్డిలోనే 
యున్నది. తీసుకు వచ్చెదను. ఆయనకు మన “మేమియు హాని చెయ్యవద్దు. ఇది “మీకు 
సమ్మతముగా నున్నదా! లేని పక్షమున మీకు దోచిన విధము లెణీగింపుడు." అతని పలుకులు 
తక్కిన మువ్వురకు శ్రవణానందకరములై మనఃప్రమోదావహములై యుండినందున వారు భళీ 
యని యాతని aes మెచ్చి తక్షణమే ప్రయత్నము జేయుమనిరి. వెంటనే యతడు 
తన దొడ్డిలో నుండి వెదుళ్ళు, నార మొదలైనవి దెచ్చెను. నలుగురు గలిసి కష్టపడి పొట్టి కటుకు 
నొకదానిం గట్టిరి. అనంతర మా శిష్య చతుష్టయము గురువు పండు కొన్న చోటికి వచ్చి 
కాల్ళిద్దరు చేతు లిద్దరు పట్టుకొని యాదొడ్డిలోనికి. దీసికొనిపోయి యక్‌ టుకు మీంద 
బండుకొనబెట్టి యతని యుత్తరీయమె మేనిమీంద గప్పి జాజీపోకుండ నారతోం గట్టి యా 
దారుణకర్మమున_ కపరిచితులయ్యు నలుగురు నాల్గు కొమ్ము లెత్తి భుజములపై. బెట్టికొని 


మోసికొని సృశానభూమి కరిగిరి. అరిగిన తరువాత నెమి చెయవలెనొ వారికి. దొచలెదు. నిద్ర 
మేల్కొలుపుద మని యొకడు, కాదు కాదు మరల నీ విధముగానే గృహమునకు 
క క యొకడు చెప్పిరి. వారి యాలోచనలు ద్రోసిపుచ్చి మొట్టమొదట నీ 
చమత్కృతి సలుపు మని యుపదేశించిన యత డిట్లనియె "ఓరీ! మనము మొట్టమొద 
టేమనుకొన్నాము? తెల్లవారినదాక నిచట నునిచి, యీదారిన బోవు జనులకు వేడుక 
గలిగింపవలయు ననిగదా మన సంకల్పము! దానికి భిన్నముగా మన మిప్పు డేల యాచరింప 
వలయు? గావున నిది యీవిధముగానే యిక్కడనుంచి మన మిండ్లకు వెళ్లుదము. కాని 
పంతులుగారికి మిక్కిలి భయము గదా! మెలకువ వచ్చినప్పుడు వల్లకాడు చూచి భయపడి 
చచ్చిపోవు నేమో? యని మీకు సందేహము కలుగవచ్చును. కాని యట్టిసందేహమున కవకాశము 
లేదు. ఏలయన మనపంతుల వారికి సూర్యోదయ మగువటకు మెలకువరాదు. ue 
చూచుట లేదా? ఇంటిలో బండుకొన్నపుడు తల్లియు, మహాదేవశాస్తి గారు ప్రొద్దెక్కినది లే 
లెమ్మని పెద్ద పెట్టున నజచి, చేతులతో జజచి లేపీన గాని లేచెడి వాడు కాడు. బర! బండు 
కొన్నపుడు 'సూర్యకేరణములు మొగము మీద బడి కన్నులలో దూరి తాళముచేతులు తలుపులను 
దెజిచినట్లు టెప్పలు విప్పిన గాని లేచుటలేదు. మనఘక్కడ గొంతసేపుండి తెల్లవారుజామున 
నింటికి వెళ్ళుదము. " అనవుడు నతని మాటలు తమ ప్రారంభమున కనుకూలముగా నున్న వని 
వారందటజు నిశ్చయించి, పంతులవారి యాకారము చక్కదనము నాకారమునకు6 దగిన ప్రజ్ఞలు 
గుణగణములు చెప్పుకొని కడుపులు పగులునట్లు నవ్వి కాలక్షే పముజేసిరి. అటకమీద గూనేకు 
జేరబడి పండుకొన ప్పుడు గణపతి కంత సుఖముగా నీద్రపట్టెనో కటుకుమీద బండుకొన్నప్పుడు 
నంత నిద్రపట్టెను. నిద్రపోయినవారును జచ్చినవారును సమాన మన్న సామెత 
యొకటి యున్నదిగదా! ఆ సామెత గణపతికడ నిజమయ్యెను. ఎన్నడో చచ్చిన యట్తతండు 
మైమజచియుండెను. కడపటిజాము కోడి కూయు వణకు శిష్యులు గురువుం 
గని పెట్టుకొనియుండి, కాపులు మొదలగువారు పొలముల కా దారినే దెల్లవారుజామున 
బోవుదుదు గనుక దా మచ్చట నిక యుండగూడ దని లేచి గ్రామమునకుం బోయి యెవరి 
యింటికి వారరిగిరి. కాకులు గూసెను. తూర్పుదెస తెల్లవాజిను. ఆడవాండ్రు ముందుగ లేచి 
ముంగలివాకిళ్లు వీథియరుగులు గుమ్మములు తుడుచుకొనం జొచ్చిరి. కనుచీకటి యుండగానే 
యొక కాపువాడు వల్లకాటి మీదుగా దన పొలమునకు కరుగుచు నచ్చట కటుకుపై నున్న 
శవముం జూచి "హా! యేమిది చిత్రముగ నున్నది. శవము కనయిడుచున్నది. చుట్టుప్రక్కల 
జుట్టములు పక్కములు లేరు. నరసంచారమే లేదు. నిప్పు లేదు. కుండలు లవు. మోసినవారు 
లేరు. కాడు పేర్చలేదు. పుల్లలు లేవు. పిడకలు లేవు. కూని యైన శవమేమో యనుకొందమన్న 
నట్టి శవమును నే తుంగలోనో త్రొక్కి పారవేయుదురు. గాని యింత జాగ్రత్తగా నొక కటుకుC 
గట్ట మోసికొని తీసికొనివత్తురా! ఇది యేమో మాయగా నున్నది. ఈ విషయమై నేను పోయి 
మునసబు, కరణాలతోం జెప్పి దీసికొనివచ్చెదను." అని పరుగున బోయి మునసబు కరణాలని 
లేపెను. ఈ లోపున మరికొంద జా మార్గమునం బోవుచు, నప్పటికి మొగ మానవాలు పట్టుటకు 
దగినంత వెలుతురు వచ్చినందున దగ్గటకు. బోయి కటుక మీందనున్న విగ్రహముం జూచి 
పంతులుగారి నెవరో చంపి జకనైష రని కలంతజెందిన స వెనుకకు బోయి 
గామవాసులతోC చెప్పిరి. ఆ వార్త గ్రామమంతయు గుప్పుమనెను. స్త్రీలు మిక్కిలి యక్కజముతో 


జాలి పెంపున గన్నిరు విడుచుచు "అయ్యో! తల్లి కొక్క బిడ్డమ్మ, ఆ ముసలిముండ స 
గడపకుండ బోయినా డమ్మ! ఇంత పని చేయుటకు వాళ్ళళ లేలా గొచ్చెనో యమ్మా! 

అయ్యో ! బెత్తము పుచ్చుకొని పిల్లలను కొట్టుచున్నట్లే నా "కన్నుల ముందర మెలంగుచున్నాడీ 
అమ్మా!' యని చెప్పుకొనజొచ్చిరి. పురుషుం లందరు నీ వార్త చెవిని6 బడగానే యితరకృత్యములు 
విడచి స్మశానభూమికే పరుగిడిరి. ఎవరో మహాదేవశాస్తిగారి గుమ్మము ముందరకుబోయి 
"శాస్త్రులు గారు! పంతులుగారి నెవరో చంపి వల్లకాటిలో ెచిపోయినారయ్యా!" యని కేకవేసి 
పోయిరి. 


ఆమాట సింగమ్మ చెవిని బడగానే చేతిలో నున్న పనిని విడిచిపెట్టి "అయ్యో ! కొడుకా! 
అయ్యో కొడుకా, నీ వుసురెవరు పోసుకున్నారురా, కొడుకా! అయ్యో! అయ్యో శాస్తులుగారు! నా 
వరహాలచెట్టు నెవరో పడగొట్టినారట రండి నాయనా! రండి నాయనా, రండి" "అని గుండె 
బాదుకొనుచు మొత్తుకొనుచు వీధిలో. బడెను. "అయ్యయ్యో! ఎంత పని, ఎంతపని! యింత 
పాపమున ౩వడు వడిగట్టినారయా!" యని మహాదేవశాస్తిగారు, శ స్త్రలు జాలిపడిరి. శాస్త్రి యామెం 
దోడ్కొని రుద్రభూమికరిగెను. సింగమ్మ త్రోవలో దుఃఖావేశము చేతల దన "కుమారుని 
గుణగణములు మెచ్చుచు గ్రామవాసులం దిట్టుచు శపించుచు నరిగిను. వా రిరువురు 
వెళ్ళకముందే గ్రామవాసు లనేకు లచ్చట జేరి గణపతి చచ్చిపోయినాండని యొకరు, చావలేదు 
ప్రాణము గుడుగుడు లాడుచున్నదని యొకరు, ముక్కుదగ్గర వ్రేలుపెట్టి శ్వాస యాడుచున్నదో 
లేదో యని చూచువా రొకరు. శ్వాస యున్నది కాని యది కొనయూపిరి యని యొకరు, 
చచ్చిపోలేదు నిద్రపోవుచున్నాడు, అదిగో గుట్లిని యొకరు, గుజట్టు కాదయా గురక, గొంతు పిసికి 
చంపినారు అని యొకరు, గొంతు పిసికితే కంఠము వాచి యుండదా? గొంతు పిసకలేదు, 
కత్తితో. బొడిచి చంపినారేమో యని యొకరు, పొడిచిన పక్షమున నెత్తురు, గాయములు 
కనంబడవా? యని యొకరు, పలు తెరంగుల నెవరికి దోచినట్లు వారు పలనించిరి. మొత్తముమీద 
గణపతి సంపూర్ణముగం జావలేదనియు, నవసానలక్షణమయిన గురక బెలుదేరిన' దనియు 
క్షణములోనో నరక్షణములోనో కడతేరు ననియు. నచటివారు నిశ్చయించిరి. అంతలో 
మహాదేవశాస్తితో సింగమ్మ వచ్చెను. వచ్చి కొడుకు పైయిడి "నా తండ్రీ! నా కొడుకా! నన్నొంటి 
దాన్ని జేసి లేచిపోయినావురా! నాకింక దిక్కెవరురా, నాయనా! నన్ను. గూడ నీతో 
దీసికొనిపోరా! తండ్రీ! నా వరహాలచెట్టూ ! నా కాసులపేరూ! నిన్న రాత్రి కడసారి నీకు6 
గడుపునిండా అన్నము పెట్టినానురా, నాయనా! తెల్లవా రే పాడుమొగం చూచినానో గాని యింత 
దుర్వార్త వినవలసి వచ్చిందిరా, నాయనా! నాముప్పు కడతేర్చి నన్నింత మట్టిచేసి పోదువని 
అనుకున్నాను గాని యింత పని జరుగునని కలలోనూ నే ననుకో లేదుర నాయనా! నిన్నింత పని 
చేయుటకు యెవరికి చేతులు వచ్చినవిరా, నాయనా! వాళ్ళ చేతులు పడిపోనూ, వాళ్ళ వంశము 
నాశనంగానూ! నాలాగే వాళ్ళ తల్లులుగూడ కొడుకా! కొడుకా! అని యెప్పు డేడ్చి 
మొత్తుకొందురో, నాయనా! నానోట్లో. మట్టిపోసి పోయినావురా నాయనా! నా కడుపులో 
చిచ్చుపెట్టి పోయినావురా, నాయనా! నా కొంప తీసినావురా, నాయనా! ఈ చావు దేవుండు నా 
కెందుకు పెట్టినాడు కాదురా, నాయనా! నీకు పెండ్లిచేసి నీ వొక యింటివాండవై యుండగా నా 
క్‌ చల్లగా చూడవలె కొన ల, నాయనా! ర చచ్చిపోవలసి న. 


a రి క రి ఇ ~~ — 


తండ్ర! ని పెరుగా చూచుకొనెందుకు ని కడుపున నొక పిల్లవాండైన లెకపోయెరా, నాయనా! ని 
వెవరిజోలికి వెళ్ళనివాడవురా, నాయనా! నీ మీ6దింత కోపము మెవరికి న నాయనా! 
ప్రాణము పొయ్యేటప్పుడు నన్ను దలయకొని యెంత దుఃఖపడ్తావో, తండ్రి! నీ ప్రాణమెంత 
కొట్టుకున్నదో, నాయనా! దిక్కిమాలినముండను నేను లోపల పడుకొన్నాను గాని వీథిలో 
పడుకున్నానుకానురా, నాయనా! నీ కిన్ని పాట్లుండబట్టి భగవంతు(డు నాకటువంటి 
పాడుబుద్దులు తోపించాడురా, నాయనా! ఆ నాగన్న వెధవ, ఆ గంగము ముండ యీ వార్త విని 
సంతోషముతో పరమాన్నము వండుకొని తింటారురా, నాయనా! నేనేలాగున బ్రతకనురా, 

బాబూ! నిన్ను రాజులాగు పెంచుకొన్నానురా, బాబు! అవతారమూర్తి అనుకున్నానురా, నాయనా! 
ఎవరు దగ్గరవుంటే నీ దగ్గరున్న ట్లుంటుందిరా, నాయనా! దాహం తాగితే మానెడు తరవాణి 
త్రాగేవాడవురా, నాయనా! నీవు చద్ది అన్నము తినేవేళైనది లేరా, నాయనా!" అని పరి పరి 
విధముల దుఃఖించెను. తల్లి పెద్ద గొంతుకతో నెల్లవారి గుండెలు నీరగున టేడ్చుచున్నను, 
గామవాసులు చేరి కంఠము లెత్తి" మాటలాడుచున్నను గణపతికి మెలకువ రాలేదు. అంతలో 
సూర్యోదయ మయ్యెను. గణపతి మొగముమీద సూార్ప రకముల వెలుగు పడెను. అప్పుడు 
గణపతికి నించుక మెలకువరాంగా నతండు "ఉండవే లేస్తాను. ఏమి తొందర వచ్చినది?" అని 
కన్నులు తెరవకయే చేతితో. దల్లిని గెంటెను. అప్పుడందరు 'పంతులుగారు బతికి యున్నారు, 
బ్రతికి యున్నారు, చావలే' దని కేకలువేసి చప్పటలు కొట్టిరి. సింగమ్మ "నా తండ్రీ! 
బ్రతికున్నావురా, నాయనా ! ఈ గండము గడిచినది గనుక నిన్ను దీసికొని తిరుపతి వెళ్ళెదనురా, 
నాయనా ! వెంకటేశ్వర్లువారికి కుంచె డావునేతితో దీపారాధన చేసెదనురా, నాయనా ! యని 
మనస్సులో వెంకటేశ్సిర్డ వారిని దలచుకొని చేతులు జోడించి నమస్కరించి 'నాయనా ! 
దెబ్బలెక్కడ తగిలినవి? నిన్నెవరు చంపవచ్చిరో యెరుగుదువా? యని గట్టిగా నడిగెను. అంతలో 
మొగము మీదకి. నెండ బాగుగా వచ్చుటచేతను గ్రామవాసులు చప్పటుల చేతను మొగము, 
చేతులు, తల్లి మాటి మాటికి పట్టుకొని కదుపుట చేతను గణపతికి మెలంకువ సంపూర్తిగ వచ్చెను. 
అంతలో గ్రామవాసులలో నొకడు వచ్చి కట్టు విప్పెను. అంత గణపతి కన్నులు దెరచి చీకు 
చాపలు, కుండపెంకులు, కచ్చికలు, పంచయనము చేసిన చోటులు, వెదురుముక్కలు మొదలగు 
వానింజూచి, గుంపులు గుంపులుగా నుండు జనముం జూచి, గుభాలున కటుకుమీ6దనుండి లేచి 
భయమునకు నాశ్చర్యమునకు లోనై "ఇదేమిటి! మహాదేవశాస్త్రిగారి యరుగుమీంద పడుకున్న 
వాడను నేనిక్కడ కేల వచ్చితిని. నారాయణ! నారాయణ! నన్నీ కటుకుమీంద 
పండుకోబెట్టినవాంరెవరు! ఇదేమిటి నన్ను వల్లకాటికి దీసికొని వచ్చినారు. ఏరీ ! రాత్రి నా ప్రక్కను 
బండుకొన్న “పిల్లవెధవలు! నన్నెవరో యీలాగున తీసుకువచ్చుచుండంగా నా ప్రక్కను పండుకున్న 
కుజ్జవెధవలు భయపడి పారిపోయినారు గాంయబోలు?" అని లేచి నిలిచెను. పంతులుగారి నెవరు 
చంప దలంచుకో లేదనియు నెవరో కోపముచేతనో, కొంటెతనముచేతనో నీ విధముగా జేసినారని 
నచ్చటం జేరిన గ్రామవాసు లందరు నిశ్చయించిరి. పదిమంది పెద్దమనుష్యులను బోగుచేసి 
పోలీసువారికి వర్తమాన మంపించి, భోజనములు లేకుండ మూడు జాములదాక గూర్చుండి 
పంచాయితీ చేయనక్కరలేకుండ వ్యవహారము చులకనగా తేలినదని మునసబు కరణములు 
సంతోషించుచు నింటికి. బోయిరి. "తమ మరణాంతరము బంధువులు తమ నిమిత్త మెట్లు 
విలపింతురో చెవులార వినియెడిభాగ్య మెవ్వరి కబ్బదు! గణపతి కట్టి మహోత్సవము తీరిన" దని 


నవ్వుకొనుచు, గ్రామవాసుల నందర నచ్చటికి జెర్పం గలిగిన యీ పన్నాగము పన్నినవారి 
బుద్ధికుశలత మెచ్చుకొనుచు, గ్రామీణులు "వహవా ! యేమి పంతులయ్యా ! ఎందరనో 
పంతుళ్ళను చూచినాము గాని యింత విపరీతపు పంతులును చూచినాము కాము. మన 
యదృష్టము కొద్ది దొరికినాండుగాని' యని పరిహాసాస్పదమగు పలుకులు పలుకు కొనుచు 
జోయురి. అప్పుడు సింగమ్మ కొందరు పెద్దమనుష్యులం గనుంగొని "చూచినారా, నాయనా! 
కిట్టకపోతే కిట్టనట్లుండవలెను గాని యింత దుర్మార్గపుపని చేయవచ్చునా ? పోనీ కొంటెతనము 
కోసము చేసినారంటారా, వేళాకోళపు మాటలాడుకోవచ్చును, హాస్యములు చేసికోవచ్చును. 
సరసాలాడుకొనవచ్చును. గాని యింత కొంటెతనమున్నదా? ఒక్క బిడ్డ, నాకు. నా కెంతో 
వోగాయిత్యముగా నున్నది. ఈలాటి మోటసరసాలా. ఈ పని జేసిన దెవరో తెలిసినపక్షమున 
దుమ్మెత్తిపోసెదను. మునసబు గారితో. జెప్పి బొండ వేయించెదను. వాళమృ కడుపు గాలా, 
యీలాటి పనిచేసినవాళ్ళ వంశాలుండవురా, నాయనా! మీకు తెలిసెనా వాళ్ళ ముఖాలు చీకి 
తాటాకులతో తగులబెట్టి, నోట్లో గడ్డి పెట్టండి! అర్జాయుస్సు ముండాకొడుకులకు6 గాని యిట్టి 
బుద్దులు పుట్టవు. నా మున స్పెంత క్ల కోధపడిందో వొళ్ళ తల్లులు గూడ యంత క్లోభపడవలెను. 
చూడు, నేనన్నాను. ఉత్తమ యిల్లాలను!" అని తా జెప్పవలసిన దంతయు? జెప్పి "రా నాయనా! 
యింటికి ! యీ కటుకుమీంద నిన్ను మోసికొని వచ్చినవాళ్ళనే మోసికొని పోవుదురులే. నీవు 
చిరంజీవివై నూరేళ్ళు బ్రతుక గలవు. ఆ దుర్మార్గపు ముండకొడుకులే రాళ్లు పగిలిపోయినట్లు 
తలలు పగిలి చచ్చిపోంగలరు!' అని కుమారుని "చేయి బట్టుకొని యింటికీ దీసికొనిపోయొ, 
దృష్టి( దీసి, వేడి నీళ్ళతో స్నానము చేయించెను. స్మశానవాసదోషము దొలలి పోవునట్లు, 
పిశాచాది పీడాపరిహార మగునట్లు మహాదేవశాస్తి విభూతి మంత్రించి గణపతి మొగమునిండ 
బొజ్జనిండ భుజముల నిండ. బెట్టి శతగాయగ్రీజపము జేసికొమ్మనెను. గణపతికి గాయత్రీ 
మంత్రము రాదన్న మాట మహాదేవశాస్తి యెరుంగడు. అయినను గణపతి యా జపము చేసినట్లే 
యభినయించెను. ఆనా౭డు మహాదేవశాస్తిగారి యిల్లు కోటిపల్లె తీర్థమువలె నుండెను 
స్మశానభూమికి గ్రామమునం గల మగవారే వెళ్ళిరి గాని స్త్రీలు “శిశువులు మొదలగువారు 
వెళ్ళకపోవుటంజేసి వారందరు గణపతిం జూడవచ్చిరి. వీభూతి పెండెకట్లు పెట్టుకొని 
జంగముదేవరవలె గూర్చున్న గణపతిం జూచి వారందరు నవ్వి ' 'అదృష్టవంతురాలవమ్మా" యని 
యతని తల్లిని బరామర్శ చేసి వెళ్ళిరి. నాంటిరేయి మొదలు గణపతికి “స్వప్షుములలో స్మశానము 
కాష్టములు' కటుకులు న గుడ్డ పేలికలు చాపలు మొదలైనవి కనంబడ జొచ్చిను. 
స్వప్ప్నదృష్టములైన యా వస్తువులం జూచి యతండు పెద్ద పెట్టున నేడ్చుచుండును. 'నే చావలేదు! 
నన్ను దహనము చేయకండోయి! యని కేకలు వేయుచుండును. తల్లి యతనిం గట్టిగ 
గాగిలించుకొని పండుకొనవలసి వచ్చెను. ఆ పని యెవరు చేసిరని గణపలీ తన ప్రక్కను రాత్రి 
పండుకొన్న బడిపిల్లలనుబిలిచి యడిగెను. ఆ శిష్యు లిట్లనిరి - పంతులుగారు, రెండు జాముల 
రాత్రివేళ కాగడాలతో నెవరో కొందరు వచ్చిరి. ఎవరో మనుష్యులనుకొని మేము లేచి యెవరువా 
రని యడిగితిమి. వారు మా కుత్తరము చెప్పలేదు. వాళ్ళ నోళ్ళు చిన్నవి. కడుపులు బానకడుపులు. 
మడమలు ముందరికి పాదములు se నున్నవి. చిన్నప్పుడు మా తాత మా నాయనమ్మ 
దయ్యము లాలాగుండునని చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చెను. అవి కొరవిదయ్యము లని మే 
మప్పుడనుకొంటిమి. కేకలు వేసిన పక్షమున నోర్లు నొక్కునని మేము కిక్కురు మనకుండ మా 


ప్రాణము లరచెతిలొం బెట్టుకుని పారిపోయితిమి. మిమ్ము లెపుటకయిన వ్యవధానము 
లేకపోయినది. ఆ కొరవి దయ్యములే యింతపని చేసినవి!" గణపతి కా మాటలు సత్యములని 
తో చెను; ఎవరో కొంటెపిల్లవాండ్రా పని చేసి యుందురని చూడవచ్చిన గ్రామవాసు లందరు 
నేకగ్రీవముగా6 జెప్పినను గణపతి వారి మాటయందు లేశమైన విశ్వాసముంచక తన విద్యార్థుల 
మాట యందె నిండు నమ్మిక యుంచి పిశాచ మాంత్రికుని కడకు బోయి వానికి గొంత ద్రవ్య 
మిచ్చి మంత్రించిన విభూతి పుచ్చుకొని మేన బాముకొని రెండు రక్షరేకులు పుచ్చుకొని రెండు 
భుజములకుం గట్టికొని వీథులలో నెన్నషడు బండుకొనం గూడ దని లోపలనె 
బండుకొనుచుండెను. శిష్యుల కొంటెతన మెరుంగడూ గనుక వారినే నమ్మి తన ప్రక్కను వారిని 
బండుకోబెట్టుకొను చుండెను. ఒకనాం డొకం శిష్యుడు చేదత్రాడు దెచ్చి వాని జుట్టుకు ముడివైచి 
యాత్రాడు దూలమునకు6 గట్టెను. ఆ నాయడు గణపతికి నిద్రలో దాహము విశేషముగ నైనందున 
రెండు జాముల రాత్రివేళ నతనికి మెలకువ వచ్చి దాహము త్రాగుటకయి లేవబోంగా, దన జుట్టు 
పట్టుకొని యెవరో లాగినట్లయ్యెను. అప్పు డతండు మహాభయభ్రాంతుండై "చచ్చిపోయినానోయి, 
నాయనా ! దయ్యములు నా జుట్టు పట్టుకొని లాగుచున్నవిరోయి ! ఓ అమ్మా ? ఓ శాస్త్రిగారు ! 
చచ్చిపోయినాను, చచ్చిపోయినాను! రండోయి, రండోయి! రండోయి!" యని యుచ్చెస్వరముతో 
నరచెను. కొంటెతనము చేసిన విద్యార్థియు వానితోంబాటు 'దయ్యాలు బాబో! దయ్యాలు ' అని 
యేడువంజొచ్చెను. తక్కిన విద్యార్థులుగూడ నాంటి కుట్రలో. జేరినవారె యుగుటంచేసి 
చకితస్వాంతులైన ట్లభినయించి గోల" పెట్టె యేడ్చిరి. 'అయ్య కొడుకో! కొడుకో!' యని సింగమ 
లోపలనుండి వచ్చెను. ఇంటిలో దీపము లారిపోయినందున సింగమ్మ నిద్రలోనుంచి యకస్మాత్తుగ 
లేచి గుమ్మ మెక్కడున్నదో యెరుంగక గోడమీద బడి మొగమునకు దెబ్బ తగిలించుకొని 
దయ్యములే పడవేయుచున్న వని కొడుకు గతి యేమైనదో యని యేడ్వంజొచ్చెను. ఇంతలో 
మహాదేవశాస్తి తన యడప సంచిదీసి చెకుముకిరాతితో నిప్పు చేసి దీపము వెలిగించి 
చూచునప్పటేకి గణపతి జుట్టుకు ద్రాడుపోసి దూలమునకు6€ గట్టి యుండుట కనంబడెను. అపు 
డాయన నిజస్టితి చెప్పి గణపలీ భయ మడిసి యది యా శిష్యులలో నెవ్వరో చేసిన కొంటెతనమని 
గట్టిగా జెపె పెను. అది దయ్యములు సిన వని గాని మము ఇసిన. పని: గాదని విద్యార్థులు 
గురువుగారిమీద నొటు పెట్టుకొని చెప్పిరి. గణపతి కా మాటలే విశ్వాసపాత్రములైనేను 
మహాదేవశాస్తి నాంటంగోలె విద్యార్థులను లోపలికి రానియ్యగూడ దని నొక్కి వక్కాణించెను. మణి 
యొకనాడు *మహాదేవశాస్తి సకుటుంబముగా బంధుగృహమున జరుగు వివాహము నిమిత్తము 
పలివెల వెళ్ళెను. ఇంటిలో గణపతియుం దల్లియు మాత్రముండిరి. దల్పులన్నియు వైచుకొని రాత్రి 
తల్లికొడుకులు నిద్రపోవుచుండగా దొడ్డిలో నున్న తాటియాకుల పాక యంటుకొనెను. 
చుట్టుప్రక్కల నున్న జను లందరు లేచి కుండలతోను; బిందెలతోను నీళ్ళు తెచ్చి యది యార్వం 
బ్రయత్మంచిరి. పెద్ద గోల యయ్యెను. తలుపులు తీయుమని సింహద్వారము. వొద్ద 
దొడ్డిగుమ్మమువొద్ద 'నాకసము మాణుమోగునట్లు గ్రామవాసులు పెద్దపెట్టున నజచిరి. కాని 
గణపతికి గాని తల్తికిగాని మెలకువ రాలేదు. గ్రామీణులలో. గొందజు గోడ దూకియు దొడ్డిగోడ 
దూకియు గొందటు నిచ్చెనలు వైచుకొని లోనికి దిగియు దొడ్డి తలుపులు దీసికొని యంటుకొన్న 
పాక చల్లార్చిరి. కాని గణపతికి మెలకువ రానందున సాహసులు కొంద జుతకలెత్తి తలుపులు తీసి 
గణపతిని లేపబూనిరి. గాని యంతకు నతనికి మెలకువ రానందున నతని చెవిలో? జల్లని నీరు 


పోసిరి. అప్పు డతడు మెల్కొనియెను. మజీయొకసారి గణపతి మహాదెవశాస్తిగారితొం గలిసి 
రాత్రి బండిమీద బయనమై వెళ్ళు చుండెను. అది చీకటిరాత్రి. బండి పొలములోనుండి వెళ్లుచు 
నొకదో బోల్తపడెను. అదివరకు బండిలో బండుకొని నిద్రపోవుచున్న గణపతి బండి బోల్తపడినప్పు 
డెగిరి దూరముగా బడెను. కునికిపాట్లు పడుచున్న మహాదేవశాస్తి మణియొక వైపున 
గూలంబడియెను. శాస్త్రిగారికి జేయి మడతబడి నొపి పట్టెను. బండివాడు గుమ్మడికాయవలె 
నేలంబడ వాని చట్ట 'విజిగెను. 'చట్టవిజీగినది, బా యి!' యని వాడేడఃజొచ్చెను. 'నాచేయి 
విజీగినదిరా!' యని శాస్త్రి బెంగగొని “గణపతీ ! గణపతీ! యని పదిసారులు పిలిచెను. అతండు 
పలుకలేదు. ఎద్దులు గ్రౌక్కిచంపినవో, బండి చక్రముక్రిందం బడి చచ్చెనో యని శాస్త్రి 
"భగవంతుడా ! యీ ప్రయాణ మెందుకు దెచ్చిపెట్టితివి ! వాప వ్‌ కుల్టివాని జంపుటకా" యని 
వేదపడుచుండ నంతలో నెవరో మార్గస్తులు చిన్నలాంతరు పుచ్చుకొని యాదారినె వెళ్ళుచుండిరి. 
మహాదేవశాస్తి దూరమునం బోవుచున్న యా బాటసారులను గేకవైచి పిలిచెను. వారా కేక విని 
రాగా శాస్త్రి వారితో "మా బండి బోలా పడినది. నిద్రించుచున్న పిల్లవాం డెక్క జనో 
బడిపోయిరనాడు. చచ్చిపోయినాడేమో యని భయపడుచున్నాము. ' కొంచెము వెదకండి, 
నాయనా!" యని చెప్పెను. వారు నలు దెసలు కలయం గనుంగొనంగా గణపతి యొకచోం 
బడియుండెను. 'ఆ పిల్లవాడు స్మారకము లేక పడియున్నాడండి' యని శాస్త్రితోం జెప్పిరి. బ్రతికి 
యున్నాడో లేదో నాడీ చూచి, ముక్కదగర వ్రేళ్లు పెట్టి చూడండి యన్‌ ప్రత్యుత్తర మిచ్చి 
చేతినొప్పితో మెల్లగా నచ్చటి కరిగెను. వారట్లు చూచి "బ్రతికి యున్నాండు. తలకు మోపైనదెబ్బ 
తగిలియుండంబట్టి తల దిమ్మెత్తి పడియుండంబోలు" నని చెప్పి చేతితో నిట్టటు గదలించి 
చెవిదగ్గణ గణపతీ! గణపతీ ! యని గట్టిగా నజచిరి. అప్పు డతండు న యని పలికెను. మరియు 
నట్టివిధముగానె నిద్దణు రెండుచెవులదగ్గర జేరి కంఠము లెత్తి పిలువ నతడు మేల్కొని 'బండి 
యాపినారేమి? యని యడిగెను. అపుడు జరిగిన వృత్తాంత మంతయు శాస్తి వానితో6 జెప్పెను. 
క్రొత్త బాటసారులు గణపతి యొక్క యఖండనిద్రను దెలిసికొని 'కలియుగ కుంభకర్లుడురా, యీ 
గణపతి!" యని మహాశ్చర్యమనస్కులై తమ దారిం జనిరి. మన కథానాయకుని నిద్రాతశయమును 
గూర్చి వ్రాయందలచుకొన్న పక్షమున నింకను ననేకోదాహరణము లున్నవి. గాని గ్రంథ 
విస్తరభీతిచేత నింతటితో విరమింపవలసి వచ్చెను. 


పదునెనిమిదవ ప్రకరణము 


గణపతియొక్క బ్రతుకంతయు నల్లరి బ్రతు కగుటచేతను నతని తెలివితేటలు బాలకుల 
తలిదండ్రులకే గాక బాల కులకు గూడ విస్పష్టముగ దెలియుటచేతను బడి క్రమక్రమముగం 
క్షీణించెను. గణపతి చేష్టలు జూచి నవ్వ దలచినవారును, వినోదముగం గాలక్షే పము సేయం 
దలంచిన వారు మాత్రమే యతని చుట్టు. జేరజొచ్చిరి. బాలకుల సంఖ్య క్షీ క్షీణీంచినను బెద్దవా 
రనేకులు సయితము తమ కేదియు దోచనప్పుడు బడిలేనప్పుడు నతని బడికింటోయి కూర్చుండి 
యాతని మరుటచేషలు నసందర్భప్రలాపములు విని యానందించుచు వచ్చిరి. బడి నిండుగా 
నున్నప్పుడు వ బాలకుల దలిదండ్రులు ధాన్యము, కందులు, కూరలు మొదలగు 
వస్తువులు పంపుటచేత నతని యింట నిబ్బంది యంత విశేషముగ లేకపోయెను. అంతియెగాక 
దెబ్బలు తినలేక బాలకులు తెచ్చి యిచ్చు లంచములచేత గూడ కొంతకాల మతనికి దారిద్ర్యము 
లేకపోయెను. కాని ముగ్గభావము దాచిపెట్టిన దాగునది గాదు. కనుక క్రమముగ బయలుపడి 
యాతనియందించు కేనియు గౌరవము లేకుండునట్లు చేసెను. గ్రామవాసులలో6€ గొందరు తమ 
బిడ్డలకు విద్యాభ్యాసము జేయించునట్టి మంచి యుపాధ్యాయుండు లేనందున విచారించి 
క్రొత్తశే పేట వెళ్ళి యచ్చటినుండి యొక 'యుపాధ్యాయునిం దీసికొనివచ్చి మణి యొక యబుగు 
మీంద బడి పెట్టించి, తమ బిడ్డల నచ్చటికి. బంపదొడంగిరి. గణపతియం దే కారణముచేతనో 
యభిమానమున్న వారు కొందజు మాత్రము తమ పిల్లల నితని బడికే యెప్పటియట్ల 
బంపుచుండిరి. క్రొత్తగా వచ్చిన పంతులు యుక్తాయుక్త వివేకజ్ఞానము గలవా6 డగుట చేతను, 
వికృతచేష్టలు గాని విపరీత లక్షణములు గాని యతనికడ లేకపోవుట చేతను, మంచి బోధన శక్తి 
గలవా డగుటచేతను, విశేషించి వినయాది సద్గుణములు గలవా6 డగుటచేతను, గ్రామవాసుల 
కతని యెడం గ్రమక్రమముగ నభిమాన ముదయించెను. తమ బిడ్డల నతని పాఠశాలకంపి వారా 
యభిమానము స్థిరముజేసిరి. వ్‌. గణపతి బడి వట్టిదయ్యెను. అందుచేత నతండు 
జీవనాధారము లేక మణీయొక వృత్తి నేదైన స్వీకరింపవలె నని యాలోచించుచుండగా శివరాత్రి కా 
యూరికి భాగవతులు వచ్చి భాగవత మాడిరీ. పలివెల నుండి యెండమూరి గరుడాచల మను 
వేశ్యాంగన, యా భాగవతములో సత్యభామ వేషము గట్టెను. ఆ భాగవతము గణపతి చూచి 
మిక్కిలి సంతసించి మజునాడు వేశ్య లున్న బసకు బోయెను. అతం డచ్చటం గూర్చున్న 
సమయమున మేళనాయకురాలైన గరుడాచలము, దాని తల్లియగు పాపాచలము, మద్దెలవాండు 
సారంగు వాయించువా(ండు హాస్యగాడు మున్నగువాండ్రందబు కృష్ణ వేష గాడు తగీనవాండు 
దొరకలేదనియు, స్థిరముగా దమవద్ద నుండునట్టి కృష్ణవేషగాడు దొరకిన పక్షమున దమ 
మేళము మిక్కిలి "బాగుండు ననియు జెప్పుకొనిరి. అది విని గణపతి గరుడాచలమువంటి 
సరసురాలు సత్యభామ వేషము వేయుచున్నప్పుడు తనవంటివాండు కృష్ణవేషము వేసిన 
పక్షమున దన జన్మము ధన్య మగు ననియు జన్మము ధన్యమగుటయే గాక తన 
పితృమాతృవంశములు గూడ జరితార్హము లగుననియు6 దలంచి "కృష్ణవేషగాడు దొరికిన 
పక్షమున మీరేమి జీత మిత్తు" రని యడీగెను. "ఆటకు రెండు రూపాయలు చొప్పున నిత్తు" మని 
గరుడాచల ముత్తరము చెపె ప్పెను. "నెల కెన్ని యాట లుండు' నని యతడు మరల నడిగెను. 'అది 


మన హు బట్ట యుండును. ఇన్నని వక్కాణించి చెప్పజాల ' నని యా వెలయాలు 
బదులు అ "నీకు శూద్రుడు కావలెనా? బ్రాహ్మణుడు కావలెనా? యని గణపతి వెండియుం 
బ్రశ్నింప "ఏమింత తరచి తరచి యడుగుచున్నారు. మీ కాపని గావలెనని యున్నదా!" యని 
వేశ్యమాతయైన వృద్దాంగన యడిగెను. "బాను, | మైన పక్షమున నేనే కృష్ణవేషము 
వేయవలెనని యున్నదీ." యని యతండు త్తరము జెప్పెను. అతని వాలకము మాట తీరు చూచి 
యత డాపని కక్కరకు రాడని పాపాచలము తలంచెను. గాని తమ మేళములో నతండుండుట 
వినోదకరముగా నుండి తమకు బ్రొద్దుపుచ్చుననియు నవసరమై నప్పుడు నతనిచేం 
గృష్టవేషము6 గూడ వేయించవచ్చు ననియు గరుడాచల మాలోచించి సరే ! మీరు మా 
మేళములో నుండవచ్చును. మీ బటలు మూంటగట్టి తెచ్చి మాతో రండి" యని చెప్పెను. ఆ 
పలుకులు నిజముగా నతని మనస్సు మీంద నమృతవర్షము గురిసినట్లయ్యెను. తాను కృష్ణవేషము 
ధరించుట గరుడాచలము సత్యభామవేషము ధరించుట దలంచుకొని గణపతి నిజముగా దానా 
మేళనాయకురాలికి. బ్రాణనాయకుండె యనుకొని యపారమైన సంతోషము నొందెను. 
సత్యభామ తన్ను వరించునని తెలిసినప్పుడు శ్రీకృష్ణు డంత యానందము నొందెనో లేదో మనము 
జెప్పజాలము. ఆ దినమున నతని మనంబునం గలిగిన గర్వము వర్లనాతీతమై యుండును. 
గరుడాచలము బసనుండి యింటికి వచ్చి ప్రాతశిష్యులను గొందరిని గ్రోమవాసులలోం గొందరిని 
గలిసికొని మీసము మీ6ద6 జేయివైచి రెండు, మూడు సారులు సకిలించి కోరచూపు చూచుచు 
నిట్లనియె!" చూడుడి నా తమాషా! మీ యూరివారు నా తెలివి, నా తేట, నా మంచితనము, నా 
యోగ్యత విచారించకుండ6 దమ పిల్లలకు నేను విద్యాబుద్దులు చెప్పి బాగుచేసినందకు విశా సమైన 
లేకుండ నిష్కారణముగా మరియొక పంతులును బిలుచుకొనివచ్చీ పోటీగా బడి పెట్టించినారు. 
వెధవబడి ! వెధవబడి! నా బడిపోతే యెంత, ఉంటే యెంత? ఇంతకంటె నెక్కువ ప్‌ 
సంపాదించినాను. గరుడాచలము తన భాగవతములో శ్రీకృష్ణవేషము వేయుమని నన్ను 
బ్రతిమాలినది. దాని మాట తీసివేయలేక నేను సరే యని వప్పుకొంటిని. చూడండి! యెటువంటి 
గౌరవమైన పని సంపాదించినానో, గరుడాచలమంటే యేమనుకొన్నారు? దేశదేశాల పేరు మోగిన 
యాటకత్తె. అది భామవేషం కట్టితే చూచినవారు మూర్చపోవలెను. అది పాడితే ఆదిశేషు 
డాలకించవలెను. దాని భాగవతంలో కృష్ణవేషం కటడమంటే తహసిల్‌ దారీపని చేయడ 
మన్నమాట. ఈ బడిపోగానే మరేపని సంపాదించుకొనలేకుండుటకు నేనంత వెధవననుకొన్నారా? 
గణపతంటే సామాన్యుడు గాడు, వీడు మైరావణుండని మీకు యిప్పుడైనా తెలిసిందా? దాని 
భాగవతములో కృష్ణవేషము వేయంగల యదృష్ట్ణ మెంతవానికి. బట్టును? వేదం జదువుకొన్న 
వెట్టినాగన్నలకు, శాస్త్రాలు నేర్చుకొన్న సన్యాసులకు, పెద్దవాళ్ళమని తెగనీల్లే పెద్దన్నయ్యలకు ఈ 
యోగము పట్టునా? నా యదృష్షముచేత నాకు పట్టినది. "అని త్రైలోక్య సొమ్రాజ్య పదవి తనకుం 
జేకురినట్లు సంతసిల్లుచు నతండు పలికిన యా వెంగలి పలుకులు విని వారు ముసిముసినవ్వులు 
నవ్వు కొని "నిజముగా నీ యదృష్టము చేతనే దాని సేవ లభించినది. ఈ గ్రామములో 
సించమందియున్నారు. వారి కవరికైన లభించినదా? అందొక్కొక్కరి పూర్వజన్మ పుణ్యమువల్ల 
వచ్చుచుండును. 'ముఖేముఖే సరస్వతీ' అన్నారు. నీ ముఖము చూడలానే గోరుడాచలము నీచేత 
శ్రీకృష్ణమూర్తి వేషము వేయించి, తాను భామవేషము కట్టి "రారా నందకుమారా రారా 
నవనీతచోర!" యని నీ బుగ్గమీంద చేయివైచి ధన్యురాలు కాదలంయకొన్నది. ఇంతకు దాని 


యదృష్టము మంచిది. కానియెడల నివంటి బ్రాహ ణొాత్తముండు దానికి వెయి జన్మములు తపస్సు 
చేసినను దొరకునా? మమ్మది చేర్చుకొన్న పక్షమున నాల్గు వరాల సొమ్ము దాని కిచ్చికొందుము. 
లంచ మిచ్చినను మమ్ములను జేరనియ్యదు. "సీ ముఖారవీందము చూడంగానే యది నీ వలలోం 
బడినది" యని వారెగతాళి చేయుచు. బలికిరి. వారు తన్ను బరిహాసముచేయుచున్న వారైనను నా 
బాలిశుండు గ్రహింపలేక దేశ మందరు తన్ను గౌరవించునట్టి మహాపదవిలోనికి వచ్చినట్లు 
సంతసించి యా వార్త తల్లికి జెప్పెను. అది విని యామె తన కొడు కేనుంగు నెక్కినట్లు సంతసించి 
"నాయనా! మంచిపని సంపాదించినావు. నీ కింత గొప్పతనము పట్టినందుకు ఈ 
యూరివారందరు కన్నులలో నిప్పులు పోసికొంటారు. దిక్కుమాలిన బడి పోతేపోయిందిలే, దాని 
తాత వంటి పని వచ్చినది. నే నిక్కడనే సోలెడు బియ్యము కాచుకొని కాలక్షేపము 
చేయుచుండెదను, నీవు వెళ్ళిరా!" యని యన్నము పెట్టిపంపెను. గణపతి తన గుడ్డలు నాలుగు 
మూటగటుకొని తన స్నేహితులం బిలిచి "యీ చుట్టుప్రక్కల గరుడాచలం భాగవతం కట్టిందంటె 
నేను కృష్ణవేషము వేసినా నన్నమాటె. మీరందణు నా కోసమైనా భాగవతం చూచుటకు రండి! నా 
వేషమెంత దర్గాగా యెంత రీవిగా నుంటుందో మీరు చూతురు గాని! అలరి చిలరి వెధవలు 
వేషము కట్టినట్లు కడతా ననుకున్నారా యేమిటి? ఎంత చమత్కారముగా నుండునో నా వేషము 
చూచిన తరువాత మీకే తెలియంగలదు. తప్పక రండి." యని ప్రత్యేకముగ నొక్కరొక్కరితో జెప్పి 
గరుడాచలముతో బయలుదేరి పలివెల వెళ్ళెను. 


ఆ యూరు వెళ్ళిన తరువాత గణపతి గర్వము మేఖమీటెను. 'మీ రెవ్వరండీ!' యని యతని 
నెవ్వరైన క్రొత్తవా రడిగినప్పుడు 'గరుడాచలము మంగడ ' నని యుత్తరము చెప్పు చుండును. ఆ 
పణ్యాంగన భామవేషము కట్టినప్పుడు తాను కృష్ణమూర్తి వేషము కట్టదలచుకొనుటచే నది 
యొక్కసారియైనను గట్టకమునుపే తా నామె మగండైనట్లు భావించుకొని యట్లే లోకమున జెప్పం 
దొడంగెను. వెలవెలందుల నిజముగ నుంచు కొన్నవారు సయిత మావిధముగ నెన్నండు జెప్పుకొన 
రని మన మందజ మెబు6గుదుము. అయినను గణపతి సంబంధ మారోపించుకొని, యది తనకు 
గొప్పతనమే గలిగించునని, తానట్టి యుత్తరము వ. కవకాశము కలిగినందుకు మిక్కిలి 
సంతసించుచుండును. గణపతి 'బ్రాహ్మణయింట జనము బేసి, తక్కిన కాలమంతయు 
గరుడాచలముయొక్క గృహమందె గడుపుచుండును. అంత కొన్నాళ్ళకు కొత్త పట డిప్యూటి 
తహసీలుదారు గారు గరుడాచలమును పిలిపించి భామ వేషము గట్టుమని యాజ్ఞాపించిరి. ఆ 
తహసీలుదారువారి యాజ్ఞ తిరస్కరించుట కొంచెము గొప్పస్టితిలో నున్నవారికే యపాయకరమై 
యుండ నాదినములలో వేలయాలునకు గొజవితో దల గోకీకోనుట యనీ వేర చెప్ప నక్కరలేదు. 
అందుచేత నామె యచ్చటకు వెళ్ళి భాగవతము గట్టెను. హాస్యగాడు మద్దూరి మహాదేవం డను 
లు అతడు హాస్యమున మిక్కిలి గట్టివాండని పేరు” వడసెను. అతని 

హాస్యప్రసంగమును విని సభాసదులు కడుపు చెక్క లగు నట్టు నవ్విరి. సత్యభామ తెరమీద 
జడవైచి దానిని మిక్కిలి సొగసుగా వర్షించుచుండ, తహసీలుదారు జరుగుచున్న యాలస్య 
మోర్వక "యేమిటది, గేదెతోక లాగున జడ తెరమీందవైచి లోపల కూర్చుండి యేదో 
గింజుకొనుచున్న దేమిటి? ఎవరోయి బంట్రోతు! జడ బట్టుకొని లాగి యీవల కీడ్చుకొని 
రావోయి!" యని కేక వైచెను. గరుడాచలము సహజముగ గర్వోన్మత్తురాలు. ప్రశస్తమైన 


వు ల్‌ eo 4 వి జ్జ వం 


కంఠమును భామవెషధారణ ప్రవణతయు గర్వమును హెచబ్బంచెను. తహసిలుదారుగా రాడన 
పలుకుములుకు లామెకు దుస్పహములై ప్రత్యుత్తర మీదలచినను నటువంటి మహాధికారిని 
యెదిరించుట స్వనాశనముకు దారి జేసికొనుట యని గుర్తెజీంగి బంట్రోతీడ్చికొని 
రానక్కజలేకయె జడవర్లనము ముగించి తెజవెడలి వచ్చెను. గరుడాచలము తన్నుంచుకొన్న 
రసికుల ప్రేరణముననో వారికి గుతూహలము గల్పింపవలె నను సంతసము చేతనో చిన్న నాండు 
తల్లి చేసిన యలవాటు చేతనో మనస్సున కుత్సాహము గలుగునను తలంపు చేతనో 
వేసవికాలమందు కల్లును, తక్కిన కాలములందు సారాయియు6 ద్రాగుచుండును. భామవేషము 
కట్టినప్పుడు చాకచక్యము హెచ్చుటకై యామె తప్పక కొంచెము పుచ్చుకొని వచ్చును. ఆనాడు 
మోతాదు కొంచె మెక్కు వయ్యెను. సగము కలాపము వినిపించు నప్పటికి మత్తు సంపూర్ణముగ 
నెక్కుటచే నామె తప్ప తప్ప మాటలాడుచు నేలమీంద బడెను. హాస్య గాడు, మద్దెలగాడు, 
శ్రుతిగాండు, గరుడాచలము నేలబడుటకు6 గారణ మెణుగుదురు. కాని గుట్టు బయటబెట్టుట 
వారి కిష్టము లేదు. కావున హాస్యగాడు ముందుకువచ్చి గుండె బాదుకుని "మహాప్రభూ! 
దుర్మార్లు లెంత పని జేసినారో, చిత్తగించండి ! గరుడాచలముయొక్క చక్కదనము, సంగీతము, 
భామవేషము లోని ప్రజ్ఞ చూచి యోరళేక యెవండో పాపాత్ముడు ప్రయోగము చేసినాండు. 
నేలబడిపోయినది. మేము దేశద్రిమ్మరులము గనుక మా దగ్గర వీనికి బ్రతిక్రియలున్నవి. ఇంత 
మాత్రముచేత భయము లేదు. కాని యింక నీ రాత్రికి భాగవతము సమాప్తము. పాప మది రేపు 
మధ్యాహ్నమువటకు లేవలేదు. మహాప్రభూ, ఈ వేళకు సెలవిప్పించండి. రేపు రాత్రి యిటువంటి 
దొంగదెబ్బ తీయునట్టి దుర్మార్గులకు దొరకకుండ జాగ్రత్తపడి, తిరిగి భాగవతము గట్టెదము." అని 
వ. గరుడాచలమును తీసికొని పోయెను. వాని పలుకులు సత్యంబు గాదలచి యెవండో 
నిజముగ6 బ్రయోగము చేసినాడని నమ్మి ప్రేక్షకులు వానిని నోటికి వచ్చినట్లు తిట్టిపోయిరి. 
మరునాడు మరల భాగవతము జరిగెను. కొత్తపేటలో జరుగబోవు భాగవతమునకు రమ్మని 
యదివరకె గణపతి తన స్నేహితులకు వర్తమాన మంపెను. అందుచే హాయిగా భాగవతము 
జూచుటకు గణపతియొక్క కోర: నెజవేర్చుటకును మందపల్లి వాసులలో బనిపాటులు లేని 
సడుచువాండ్రి పదిమంది వెళ్ళిరి. చదువురాని యాడు వాండ్రు పాటలు చెప్పుకొన్నట్లు గణపతి 
తన కలాపభాగము నొకరిచేత చెప్పించుకొని వల్లించెను. ఇప్పుడు కొన్ని రాగము లతండు 
నేర్చుకొనెను. కాని చిన్ననాడు తల్లి కొట్టినప్పుడు, “పంతులు బాదినప్పుడు పెట్టు రాగాలకు, నీ 
రాగాలకు నంతగా భేదము కనబడలేదు. ఆ నాడు సత్యభామ నిర్విఘ్నముగా దన కలాపము 
నినిపించెను. హాస్యగాని వేషము కంటె కృష్ణవేషమే సభ్యుల కక్కువ యానందము గలిగించెను. 
అనగా నతడు చక్కగా కథాకలాపము వినిపించుటవల్ల నని తలంపవలదు. వామనావతారమున 
దలపించు నతని మూర్తియే మొదట నానంద కారణ మయ్యెను. తరువాత నానందకారణ మిది. 
తాను జగద్రంజకముగం దన కథాభాగము వినిపింపగల నని గంపంతయాసతో నుండగా 
సభాసదులం జూడగానే యతనికి మేన ముచ్చెమటలు బోసెను. నోట మాట వెడలలేదు. తన 
స్నేహితుల యెదుర తన కవమానము గలుగు నని యాత. డెంతో వగచి జ్ఞాపకము జేసికోవలెనని 
కడు ప్రయత్నము చేసెను. కాని తాళము పోయిన పెట్టెలో నున్న వస్తువువలెనే కథా భాగము 
దుర్లభ మయ్యెను. సభాసదు లందజు జప్పటలు, "గొట్టి నమిరి. అంతలో హాస్యగాడు 
కృష్ణవేషగానిని కొంచెము కదిపి మాటలాడించవలె నని 'మాధవా! మన దే యూర ' ని యడిగెను. 


కృష్ణవెషములొ నుండుటచె ద్యారకకాపుర మని గణపతి యుత్తరము జెప్పుటకు మారుగా 'మనది 
మరిద పల్లి గాదట్రా! ఎజుగనివానివలె నడిగెదవే?' మని ప్రత్యుత్తరము చెప్పెను. అప్పుడు 
సభాసదుల యానంద మేమి చెప్పుదును? చప్పట్లతో దెసలు మారుమోగను. హాస్యగాడు 
కడచిన రాత్రి పన్నిన పన్నుగడయె మరల పన్నదలచి 'యెవరో మరల దెబ్బ గొట్టినారు. 
మహాప్రభో! యని చెప్పెను. కాని యా పలుకులు ప్రేక్షకులకు నమ్మదగి యుండలేదు. 
నిషమ్కారణముగ భాగవతము చెడిపోయిన దని సభాసదులు విచారించిరి. గరుడాచలము 
సిగ్గుపడియెను. అందరు గృహముల కరిగిరి. గరుడాచలమునకు గణపతి యొక్క వేషభాషలు 
కొంతకాలమునుండి యేవ గలిగించుచు వచ్చినను గథాకలాపము వం. నతని 
కేమయిన ప్రజ్ఞయుండునేమో యని యామె యాసపడెను. కాన యదిగూడ వట్టిదైనతోడనే తన 
కొలువులోనురిడి లేచిపొమ్మని గణపతితో జెప్పెను. ఇకమీద మిక్కిలి జాగ్రత్తతో బని చేయుదునని 
గణపతి యామెను బహువిధముల బ్రతిమాలెను. కాని వాని కోరిక నామె నిరాకరించెను. అటమీద 
నే వృత్తి యవలంబింపవలయు నని గణపతి తన మిత్రులతో నాలోచింప నెక్కడయినను 
వంటబ్రాహ్మణుండుగ గుదిరినపక్షమున చక్కగా జీవనము జరుగునని కొందరు మిత్రు 
లుపదేశించిరి. ఆ వృత్తి యతని కంతగా నిష్టము లేకపోయినను విధిలేక యత డొడంబడ వలసి 
వచ్చెను. గరుడాచలము దగ్గర నున్నపుడు తల కగరు నూనె సంపెంగనూనె రాచికొనుచు నది తీసి 
పాజవైచిన పూలదండలు 'వేతులకు మెడకు తగిలించుకొని యానందించుచు దాని మగడ నని 
చెప్పికొనుచు గడపిన దినములే తన జన్మమధ్యమున శ్రేష్టమైన దినములుగా6 దలంచి పూర్వజన్మ 
దుష్కుత విశేషమున నట్టి యఖండయోగము తనకు దప్పిపోయిన దని విచారించుచు నొక 
లోకలఫండు యిన స్పెక్టరు “గారి యింట వంట బ్రాహ్మణుడుంగ గుదిరెను. అన్నము పెట్టి నెలకు 
నాలుగు రూపాయలిచ్చుటకు వారొడంబడిరి. కాని పదునైదు దినములు ముందుగా దన 
యాడువాండ్రదగ్గణ వంట నేర్చికొమ్మని యా యధికారి గణపతితో జెప్పెను. అట్లే యని గణపతి 
యాయన తల్లియు బార్యయు వంట చేయునపుడు దగ్గజ కూర్చుండి వంట చేయువిధము 
కనిపెట్ట జొచ్చెను. ఇటొక మాసము గతించిన తరువాత యజమానుడు గణపతిని దీసికొని యొక 
గ్రామము వెళ్ళి యుద్యోగస్టుల నిమిత్త మేర్పడిన యొక బంగాళాలో దిగెను. వంట కుపయోగించు 
పాత్రములను దెచ్చుకొమని యజమానుడు పలుమాణు జెప్పెను. కాని మందమతులలో 
నగ్రగణ్యుండైన గణపతి గరిటెలు మజీచిపోయెను. ఒక్కొక్క మనుష్యున కన్ని బియ్యము 
పోయవలెనో యత డెజుంగడు. ఏ గిన్నె యెంత యుడుకునో తెలియక మానెడు బియ్య 
ముడుకు గిన్నెలో, భోజనము చేయవలసినవారు తమ రిద్దజైనప్పటికి వదెడు బియ్యముబోసి పాక 
మారంభించెను. అన్నము గిన్నెలో నొక్కటే ముద్దయైపోయెను. 'కలియబెట్టుటకు గరిటె 
లేకపోవుటచే గణపతి చుట్టుప్రక్కల కరిగి యొక పుల్ల దెచ్చి దానితో గలియబెట్టెను. దెవవశమున 
నది వేపపుల్లయయ్యెను. పప్పులో నుప్పెక్కువ యయ్యెను. పైగా నది యెనుపక పోవుటచే బద్దలు 
బద్దలుగా నుండెను. చారు కాచెను. కాని యది కంసాలులు వెండి వస్తువులు మొదలగు వానికి 
వన్నేదెచ్చుటకై యుడుకబెటైడు చింతపండు పులుసు వలె రుచిలేక చూడ నసహ్యమై యుండెను. 
యజమానుడు స్నానముచేసి వడ్డించుమని కూర్చుండ, గణపతి గిన్నె దెచ్చి యా వేపపుల్లతోనే 
వడ్డించుటకు బ్రయత్నము చేసెను. కాని విస్తరిలో నన్న మూడిపడదయ్యెను. గిన్నె నేలబెట్టి కొట్టి 
వేపపుల్లతో బొడిచి పొడిచి నానా బాధలు _పడునప్పటికి పారణపు ముద్దవలె రెండుండ 


లూడిపడెను. ఆ తరువాత గణపతి పప్పు వడ్తించెను. అన్నము చిదుపుటకు యజమానుని 
తరము గాకపోయెను. చేయి వై చునప్పటికీ నిప్పుమీద చేయి వైచిన ట్లంటుకొనెను. విసనకజ్దం 
దెచ్చి కొంతసేపు విసరిన తరువాత నన్నము చల్లబడెను. కాని యజమానుండు ప్రాణాహుతులు 
పుచ్చుకొను నప్పటిక యన్నము యొక్క రుచి తేలిసెను. వేపగింజలు వండి పెట్టి నట్లుండెను. కాని 
యన్నము వండిపెట్టినట్లు లేదు. తరువాత యజమానుండు పప్పు నోటబెట్టెను. ఉప్పులో నాలుగు 
పప్పుబద్ద లడ్డమువేసి యతండు వండని, పప్పులో చెరిసగ ముప్పువేసి వండి కనిపెట్టుట 
బ్రహ్మదేవుని తరముకాదు. అన్నము, సూపము రుచి చూచిన తరువాత యజమానునకు 
దుః ప కోపము నొక్కసారిగా రాయగా నిట్లనియెను. 'హా! హా! హా! నీ వంట యమృతమువలె 
నున్నదిరా! నలపాక భీమపాకము లన యీ వజకు లోకమున నున్నవి. కాని మా కర్మపాకము 
చేతనో దైవ దుర్విపాకముచేతనో గణపతిపాకమని మూడవ పాకము వచ్చినది. విరోధముచేత 
నెవండైన మరియొకని జంప దలచు కొన్నపుడు నాభి పాషాణము మొదలయిన విషములు 
పెట్టనక్కబలేదు. నీ చేత నొక్కసారి యన్నము వండి పెట్టించిన జాలు ఏబది సంవత్సరములు 
బ్రతుకదలంచిన వాండా పూట జచ్చును. ఉదయమున నే నేమియుం దినకుండ గుబ్దమెక్కి 
యెంతో దూరము తిరిగి బడలి మిక్కిలి యాకంలిగొని యింత మృష్టాన్నము నీవు వండి సిద్దముగా 
నుంచుదు వని గంపంత యాసతో వచ్చినందుకు అన్నము పెట్టుటకు మారు నీవు సున్నము 
పెట్టితివి. నీ వంట మండిపోనూ. ఇక చాలు! నన్ను చంపక సీ దారీని నీవు వెళ్ళు, నాయనా ! స్‌ 
పెద్దలకు వేయి నమస్కారములు! అనవుడు గణపతి చిన్న వోయి 'వంటెందుకు బాగులేదో 
నేనేరుగను. ఇది మీ వాళ్ళు నేర్పిన వంటే. నా వల్ల వచ్చిన లోప మెక్కటి. గరిటె మరచిపోయినాను 
అన్నమీ పుల్లతో గలియబెట్టినాను. ఇది వేపపుల్ల యేమో తెలియదు. అయితేమాత్రమేమి? 
వేపపుల్లతో మొగము కడిగికొనమా? వేపపువ్వు తనమా ? అన్నము చేదైన మాత్రమున నింత 
యల్లరి )' చేయవలెనా? మీ యాడవాళ్ళు చేసినప్పుడు మాత్రము వంట యెపుడైన చెడిపోదా ? 
మీకీంత యోపిక లేదన్నమాట మొదటే తెలిసిన పక్షమున మీ దగరకు నేను రాకపోదును. 
పోనియ్యండి. యేలుట కూళ్ళు లేవు గాని ముష్టి 'యెత్తుకొని తినుట కూళ్ళు లేవా? మీ 
వంటివారు నాకు వేయిమంది; వంటివాళ్ళు మీకు వేయిమంది. నీ మీ దగ్గర న ఆ 
పనిచేసినాను. నా జీతమీయండి. మీ దగ్గర పనిచేయడము నాకే యప్రతిష్ష' యని చివాలున లేచి 
తన గుడ్డలు నాలుగు మూట గట్టుకొని పయనమయ్యెను. ఆ యజమానుడు వాని మాటల 
కలుగక వాండొక యున్మత్తు. డనుకొని రెండు రూపాయాలు వాని చేతిలో బెట్టి " నీకు నెలకు 
నాలుగురూపాయ లియ్య దలంయకొన్నాను. కాని నీ తెలివికి రెండు రూపాయలు చాలును. పో!" 
యని చెప్పెను. "పోనీయండి. నా సొమ్మెంత మంది తినలేదు, అందులో మీరొకరు!' యని యా 
రెండురూపాయలు బుచ్చుకొని విసవిస నడచి పోయెను. ఆ యుద్యోగస్థు. డాపూట భోజనము 
లభింపమి యరటిపండ్లు తెప్పించుకొని తిని యొక విధముగా క్షుద్భాద తీర్చికొని సాయంకాల 
మాయూరు కరణముగారి యింటికిబోయి తన యవస స్ట జెప్పుకొని యక్కడ భోజనము చేసెను 


పందొమ్మిదవ ప్రకరణము 


వానపల్లెలో గణపతి స్థానమందు. బ్రవేశించిన యుపాధ్యాయుండు కాలవశమున విశూచి 
జాడ్యముచేత మృతినొందెను: అందుచేత నా యూరులో బడి చెప్పువారు లేకపోయిరి. అంతలో 
గణపతి కృష్ణవేషధారణమును, పాచకత్వము నను రెండుద్యోగములు మానిం యా గ్రామము 
బోవ తటస్టించెను. గణపతిచర్య లెన్నటికి మరపురానివైనను కొంద రా చర్యలు మరచి బడి పెట్టు 
మని యతీని నడగరి. కొందరు గణపతి యెంతమాత్ర మా పనికి బనికిరాండని వాదించిరి. 
అభిమాన మున్నవారి యాదరముచేత నతండు మునుపటి చోట గాక మరియొక చోట పాఠశాల 
స్థాపించెను. బసయు మునుపటి చోట చేయక యా యూరివా రొకరు స్వగృహము విడిచి బిడ్డల 
కిరిగ్లీషు చెప్పించుకొనుటకు అమలాపురము వెళ్ళుచుండంగా వారి నడిగి యా యిల్లు తన 
కాపురము నిమిత్తము గణపతి పుచ్చుకొని యందు బ్రవేశించెను. ఇల్లు పెద్దదగుటచే 
పిశాచములు వచ్చి  పీడించునని యాతడు విద్యార్థుల నెప్పటి యట్లు కొందరిని దనకు సాయముగ 
చిలుచుచుండును. ఆ యింటి దొడ్డిలో నాలుగ్లేదు కొబ్బరిచెట్లుండెను. ఎలుక లప్పుడప్పుడు 
చెట్టెక్కి లేక పుచ్చెలు కొట్టి క్రింద పాఠరవేయజొచ్చెను. ఎలుకలు రాయిడి తొలగించుటకై గణపతి 
యనేక యుపాయములు 'బన్నెను. ఆ యుపాయములలో నొకటియు నతనికి నచ్చలేదు. ఎట్టకేల 
కతనికి గొప్పయాలోచన యొకటి పొడకట్టెను. అది యమోఘ మని యతడు తలంచెను. 
ఒకనాడు సకల గృహవర్తియగు మార్గాలచక్రవర్తిని బట్టుకొని దాని నొక బుట్టలో బెట్టి శిష్యు 
నొకనిం బిలిచి చెట్టెక్కించి మరియొక శీష్యునిచేత పై నున్న వాని కా పిల్లి నందియ్యమని చెప్పెను. 
అత6డ ట్లందిచ్చెను. పై వాడు పిల్లి నందుకొనిన తరువాత దాని మెడ కొక త్రాడు బోసి యా 
త్రాడు కొమ్మకు కట్టివేయ మని గణపతి చెపె ప్పెను. శిష్యుండు గురుని యాజ్ఞ ప్రకారము గావించి 
క్రిందికి దిగెను. అప్పుడు గణపతి శిష్యులతో నిట్లనియె. 'ఈ సారి యెలుకలు 'చచ్చిపోయినవి. వీటి 
మొగం మండ! కొబ్బరికాయ యొక్క టైన 'దక్కకుండ వాటిపొట్టం బెట్టుకొనుచున్నవి. ఈ 
గ్రామములోని వారందరు నావలెనే యెలుకలబాధ పడుచున్నారు. కాని 
మందమతిముండాకొడుకులు నావలెనొక్కండైన యాలోచన చేయలేక పోయినాడు తెలివితేట 
లుండవలెను. కాని యేళ్ళుండలానే సరా. డబ్బుండంగానే సరా! ఆ కోతలు విని 
శిష్యులానందించిరి. అప్పటికి సాయంకాలమయ్యెను. గణపతి భోజనముచేసి నిద్రించెను. తన 
బిడాల మెన్ని యెలుకలనుబట్టి రాత్రి చంపెనో చూడగోరి గణపతి చెట్టుదగ్గరకుC బోయి 
మెడయెత్తి చూచునప్పటికి పిల్తీ మెడకా త్రాడు యురిపడ చచ్చి యురి స్తంభముల వ్రేలాడు 
నేరస్తుని వలె వ్రేలుచుండెను. అది యేమైనదో చూచుటకై శిష్యులు చేరి యా బిడాలము యొక్క 
దుర్దశ జూచి జాలి నొందిరి. ఆ వార్త యప్పుడె గ్రామమున బొక్కను. సూర్యోదయ మగు నప్పటి౩ 
గ్రామమునందలి పిన్న పెద్దలు నా వింత జూచుటకై యచ్చోటికిం జనిరి. నవ్వినవారు నవ్విరి. 
వెక్కిరించినవారు వెక్కిరించిరి. పరిహాసగర్భమున నతని బుద్ది మెచ్చినవారు మెచ్చిరి. అంద రన్ని 
విధములు ననుచుండ మహాదేవశాస్త్రి గణపతి తల్లితో నిట్లనియేను. "సింగమ్మప్పా! నీ కొడుకు పిల్లి 
బ్రహ్మహత్య రేహినాండు, కుక్కను చంపిన పాపము గుడికట్టి నప్పటికి బోదు. పిలిని చంపిన 
పాపము బంగారు పిల్లిని చేసి ల సు మిచ్చిన గాని హ్‌ అట్లు చేయకపోతే 


యాః 6 2 


వంశనాశన మని జటలు చెప్పుచున్నారు. ఆనక ని యిష్టము. ని మెలు కొరినవాడను గనుక నిజ 
స్టితి జెప్పినాను. "అనవుడు సింగమ గుండె బాదుకొని "అయ్యో! నాయనా! ఎంతపని 
జరిగిందిరా! నీ కొబ్బరిచెట్లు కూలిపోను. మీ కాయలు గంగపాలు గాను. ఈ మాయపిల్లలు మా 
వాడి మతి విజీచి యీ పని చేయించినారమ్మా. అయ్యకొడుకా! నీవు బ్రతకవు కాబోలునురా, 
నాయనా!" యని కొడుకును గౌగిలించుకొని యేడ్చెను. అందులో గొందజు "అవ;గారూ! 
భయపడకండి. మే మందరమూ చందా వేసికొని బంగారుపిల్లి చేయించి మీ యబ్బాయిచేత 
దానము చేయించెదమని ధైర్యము జెప్పిరి. అంతటితో గణపతి మనస్సు, తల్లి మనస్సు 
స్థిమితపడెను. మహాదేవశాస్త్రి యా రాత్రి మరల గణపతి గృహమున కరిగి తల్లి కొడుకులతో 
సీట్టనియెను. "బంగారు పిల్లిని చేయించుటకు గ్రామసులు చందా లిచ్చెద మని చెప్పినారు కదా. 
ఆ చందాలు మీరు పుచ్చుకొన్న పక్షమున నప్పటి కప్పు దే పులుసులో పడిపోవును. అవి ప్రోగుచేసి 
నా చేతి కివ్వండి. శాస్త్రప్రకారము "చచ్చిపోయన పిల్లి యెంత యున్నదో అంత పిల్లిని చేయించి 
దాన మీయవలెను. మన మనమంతవబకు శక్తులము గాము గనుక చందాల సొమ్ము 
పెద్దకాసువబికు జేరిన తోడనే శాస్త్ర సంతృప్తికొజకేదో విధముగా నొక చిన్నపిల్లిని చేయించి యొక 
బ్రాహ్మణుని చేతిలో బెట్టుదము. " పిల్లిదానము తిలదానముకంటేె చెడ్డది. అది యెవరు బట్టరు. 
ఏదో విధముగ నేనే యేర్చాటు చేయుదును లెండి, మీరు భయపడకండీ" అని చెప్పిపోయెను." 


మహాదేవశాస్తి ఉదయమున జేసిన ప్రథమోపన్యాసమును బట్టియు రాత్రి గావించిన 
ద్వితీయోపన్యాసమును బట్టియు నతం డేలాగైన గణపతిని దోష విముక్తుని జేసి, పిల్లిదాన మెవరు 
బట్టకపోయినను దానైనను యా దానమును బట్టి యాతని నొకదరికి జేర్స వలయు ననియు 
సంకల్పించి నటులు స్పష్ణముగ దెలియుచున్నదికదా. ప్రాణభయముచేత న ప్రతిదినము 
నిద్ర మేల్కొనగానే నలుగురునో యైదురుగునో గృహస్థులను జూచి చందా నడిగి తన 
చుట్టముక్కల కందులో గొంత మిగుల్చుకొని తక్కినవి మహోదేవశాస్తిగారి చేతి కిచ్చుచుండును. 
అట్లొక మాసములో నొక కాసు పోగుచేసి యతండు శాస్త్రి కిచ్చి, " పెడిపిలిం జేయించు మని 
కోరేను. కాని కా సాగ్రామమున దొరకలేదని కొంతకాలము, కంసాలి చేయలేదని కొంతకాలము, 
తూనిక వేయ లేదని కొంత కాలము జరిగి గణపతి యా గ్రామమున నుండగా సువర్ల మార్లాలము 
నతనికి జూపలేదు. గణపతి చందావలన దెచ్చిన Se వెండి బేడకాసులు, పావులా 
కాసులు చేతబడవైచి నప్పు డే యనియె రాగిపిల్లు, వెండి పిల్లులు నని మహాదేవశాస్తి మనస్సులో 
దలంచుకొని యాపిల్లుల నెప్పటికప్పుడ 'భక్షించుచు వచ్చెను. కాని 'బంగారుపిల్తిని 
జేయించదలంచుకొననే లేదు. 


బంగారుపిల్లి గొడవతో నిట్లు కొంతకాలము గడచిన పిమ్మట నొకనాడు గణపతి, అతని 
యింటికి రాత్రులు పండుకొన వచ్చు పెద్దవిద్యార్థులు కొందబును గలిసి కాలువదగ్గజకు షికారు 
బోయి, యయ్యది వేసవికాల మగుటచేం దెల్లవాణు జామున లేచి ప్రతిదినము స్నానము 
చేయవలయు నని నిశ్చయించుకొనిరి. కాని దీని కొక్కచిక్కు గనబడెను. గణపతికి మెలకువ 
వచ్చుట యసంభవము, ప్రతిదినము జాము ప్రొద్దెక్కిన తరువాత లేచు గణపతి జాము 
తెల్లవారగట్ల లేచుట యన యర్ధ ల సూర్యోదయ మగుటయె. ఎత ముందె ney 


ఎట్‌ న వ డా a 


పిదప గురువును లెపవచ్చునని వారిలొ నొక్క డాలొచన చెప్పెను. తెల్ల వారుజామున శిష్యులకు 
ముందు మెలకువ వచ్చుట యెట్లని వారిలో నొకనికి సందేహము తోంచెను. గురువుగారి 
దగ్గరునున్న ప్రజ్ఞలన్నియు శిష్యులకు లేకపోయినను నిద్రావిషయమున మాత్ర మతని శిష్యులే 
యని యనిపించుకొనుటచేత నట్టి సందేహమున కవకాశము గలిగెను. పట్టణములో గొప్పవారి 
యిండ్ల నుండు నట్టి గడియారమొక్కటి యున్నపక్షమున ముందుగా దక్కిన వారికి మెలకువ 
వచ్చుటకు వీలుగా నుండునని యొకడు చెప్పెను. అది విని కాపుల కుజ్బవా౭ డొక డిట్లనియెను. 
"గడియారములు మన దేశములో లేవు. నూటనాట నొకటి యున్నదో లేదో! అదిగాక 
గడియారము లేకపోయిన నేమి? మంచి కోడిపెట్ట నొక దానిని మనము పెంచుకొన్నపక్ష మున నది 
నాలుగుజాములకు కూయును. కడపటిసారి కూసినతోడనే ముందుగా మనకు మెలకువ 
వచ్చును. ఆ తరువాత మనము గురువుగారిమీద నెక్కి త్రొక్కియొ రక్కియొ గిల్లియొ కజిచియొ 
లేపవచ్చును. ఇదిగాక కోడిని పెంచుటవల్ల గురువుగారికి మణీ రెండు లాభము “లుండును. కోడి 
గ్రుడ్డమ్మినందువలన కొంత డబ్బు చేరును. పైగా దాని కడుపున రండుమూడు పుంజులు మంచివి 
పుట్టినయెడల మన యమ్మవారి ఫ్రేర్మములోను మజీ యితర తీర్థములలోను వాటిచేత పందెములు 
కట్టించి కావలసినంత డబ్బు సంపొదించవచ్చును. కాబట్టి నాయుపాయము విని యొక కోడిని 
పెంచుట మంచిది. " అనవుడు వెట్టివాలకముగా నున్న యొక బ్రాహ్మణబాలుడు అని! 
కాలమానము దెలియుటకు బ్రాహ ణు లెవరైన కోడిని పెంచుదురా? ఇది చాల తప్పు. అది 
మనము చేయవలసినది కా" దని హితోపదేశము చేసెను. ఆ యుపదేశము తక్కిన బ్రాహ్మణ 
బాలకులకును సహేకమై సమ్మతమై తోచినను నదివజకె హాస్యాస్సదముగ నున్న గురువుగారి 
చరిత్రము మణింత పరిహాసపాత్రముగం జచేయందలంచిన యా శూద్రకుమారుని యాలోచనము 
మిక్కిలి బాగున్నదని ప్రశంసించి యతని మాట కడ్డము చెప్పిన బ్రహ్మణబాలుని వారు చీవాట్లు 
పెట్టిరి. పందెముల వలనను గ్రుడ్లవలనను విశేషలాభము గలుగునని వినినతోడనే గణపతి 
కుక్కుట స్వీకారమునకు సమ్మతించి యొక కోడిని దనకు దెమ్మని కాపుల కుజ్జవాని నడిగెను. 
వాడు తన యింటనున్న యొక పెట్టను దెచ్చి మరునాం డుదయమున గురువుగారికి గొప్ప 
కానుకగా సమర్పించెను. ఆ యుతుపా' గ్రహించి గణపతి పరమ సంతోష భరితు౯డై దాని కొక 
గది యేర్పరచి కన్నబిడ్డవలె దాని నాదరింప6 జొచ్చెను. బడిలో చదువుకొను పిల్ల లందరు వంతుల 
ప్రకారము దినమున కొక్క పిల్లవాండు దాని నిమిత్తమై తఫుడు తేవలె నని యతం డాజ్ఞాపించెను. 
ఆ ప్రకార మందరు. దే దొడగీరి. తవుడు తేలేనివారు గురువుగారియొక్క బెత్తము దెబ్బలకు గురి 
కావలసినదే. దాని కూతవలన శిష్యులకును గురువునకును మెలుకువ వచ్చుటయు దెల్లవారు 
జామున వారు కాలువకు స్నానమునకు. బోవుటయు మూండునాళ్ళ ముచ్చటయ్యెను. 
పిన్ననాటినుండియుం బెంచిన బద్ధకము వారి శ్రద్ధను కబలింప వారా ప్రయత్నము మానుకొనిరి. 
కోడిమాత్రమె యింట మిగిలెను. గణపతి బడిపిల్ల" లందరు జూచుచుండగను, వారు లేనప్పుడును 
కోడిని యొడిలో బెట్టుకొని చేతితో జోకొట్టుచు ' నా బుల్లికోడి రావే! నా బుచ్చికోడి రావ! నా 

వెట్టికోడి రావే! యని ముద్దులాడుచుండును. తల్లి సింగమ్మ కుమారుడు చేయు 
కుక్కుటసంరక్షణ మెంతమాత్రము సహింపక 'కొంప మాలపల్లి చేసనావుక్తాయాయనా!:.ఏ కోడి 
మండీపోను! దీని యీకెలు రెట్టలు యెత్తిపోయలేక చచ్చిపోవు చున్నాను. బ్రాహ్మణులకు కోడి 
యెందుకురా? నీముద్దు ముక్కలైపోనూ!'" యని పలుమారు మందలించుచుండెను. అవి 


యెంతమాత్రము వాని తల కెక్కలెదు. మహారాజుల యతఃపురాంగనలు చిలుకలను 
రాయంచలను మిక్కిలి గారాబమునం బెంచుచు నెత్తుకొని ముద్దాడుచు నానందించునట్లె 
గణపతియు నెందు చెప్పినను వినక యా కోడి తన కారవప్రాణ మనియు దనపాలిటి లక్ష్మీ 
యనియు నమ్మి దానికే వెలితి రాకుండ వేవిధముల గనిపెట్టుచుండును. గ్రామ వాసులలో ననేకు 
లతండు.. కోడినెత్తుకొని ముద్దాడు సమయమున నక్కడకు బోయి, వాని మాటలు 
ముఖవైఖరులును బరీక్షించి వినోదముతో బ్రొద్దుపుచ్చు చుందురు. అప్పు డప్పుడా కోడై గ్రుడ్డు 
పోవుచుండును. దొంగిలించిన బాలుని గనుగొన లేక గణపతి బడిపిల్ల లందణే వీపులమీంద 
నీతబెత్తములతో బాజాలు వాయించుచుండును. రామాయణ భారత భాగవతా దులలో కథలు 
చెప్పుకొనినట్లు యాగ్రామవాసులు, సమీప గ్రామవాసులును వాని చరిత్రము జెపుకొని కడుపులు 
పగులునట్టు నవ్వుచుందురు. ఎప్పటి గ్రుడ్లప్పుడు గణపతి ఖర్చు నిమిత్త మమ్మివెయుచుండును. 
కాని కోడి" నం వాటిని పిల్లలు జేయువటుకు నోపిక పట్టలేకపోయెను. we నొకనా 
డాకుక్కుటము మిక్కుటమైన సంతోషముతో దొడ్డిలో దిరుగుచు నక్కడక్కడ. రాలిన గింజలు 
చెదపురుగులు మొదలైనవాని నేరుకొని తినుచు 'దెరుగు చుండగా౭ నేమూలనుండియొ నొక 
గండుపిల్లి వచ్చి దానిం బట్టుకొని గొంతుకొరికి చంపెను. చంపిన తరువాత లోపలినుండి 
గణపతియు బడిపిల్లలు వచ్చిరి. కార్యము మించి పోయిన తరువాత వచ్చి యేమి చేయగలరు? 
అప్పుడు గణపతి పడిన దుఃఖపు వర్ణన దుస్పాధ్యమైనను గొన్ని మాటలైన వ్రాయక పోవుట 
చరిత్రమునకు వెలితి యగును. కావున నించుక వెప్పదలంచితిమి. 'అయ్యో! నాకోడీ! నానల్లకోడీ! 
నా పాలిటి బంగారు గని ననుకొన్నానే, నిన్ను! నీ కడుపున పుట్టిన పుంజుల చేత పందెములు 
వేయించి నాలుగైదు వందలు సంపాదించి పెండ్డి చేసుకుందా మనుకున్నా నే ! నీవంటి బంగారు 
బొజ్జగల కోడి “నావంటి నిర్భాగ్యునకు దక్కునటే! నీకెంత ముద్దుగా “తాడు పెట్లుకొన్నానే! 
భుజముమీద ఎక్కించుకొని త్రిప్పేనానే, రాత్రులు నా ప్రక్కలో బండుకొనేదానవే, ఇక పేనాక్షడ 
నేలాగున పడుకోగలనే ఈమాయ పిల్లెక్కడ వచ్చిందే నీ ప్రాణమునకు." అని దుఃఖించుచుండ 
సింగమ్మ యతని కడకు బోయి "యయ్యో నాయనా! అది చుట్టమా? పక్కమా? కోడికోసమల్లా 
యేడువవచ్చునట్రా?" యని మందలించెను. ఆ పలుకులు 'వినగనే యతం డాగ్రహావిష్ణుడై 
తాటియాకుల మంటవలె లేచి "దిక్కుమాలిన ముండా! నా కోడికి నీ దృష్టే తగిలిందే ముండా! 
దానిని చూచినప్పు డెల్ల నీ కన్నులలో నిప్పులు పోసికొన్నావు. నీ మూలమున నిక్షేపమువంటి 
కోడపెట్టె పోయినదే ముండా! నా యిల్లు చీన్నబోయి వల్ల కాడు లాగున్నదే ముండా! నీ కన్ను 
లిప్పుడు చల్లగా నున్నాయటే, ముండా! యని కోప మాపుకొనలేక యామెకడకుం బోయి 
బుబ్దవంగదీసీ పదిచజపులు వైచెను. "నీ కేమి చేటుకాలము వచ్చినదిరా? నే నేమి జేసినానని నన్ను 
కొట్టుచున్నా" వని యామె యేడ్చుచు లోపలికి బోయెను. ఆ రాత్రి యతడు దుఃఖముచేత సరిగా 
నన్నమే తినలేదు. జన్మమధ్యమున నతనికి సరిగా నిద్రపట్లని రాత్రి యద్దియె. తెల్లవారుజామున 
నన్నడులేని దతనికి మెలకువ రాగా "యీ పాటికి లేచి కూసేదానవే. నీ కూతలు నాకు 
సంగితములా గుండేవి. నేనెంత దిక్కుమాలినవాడనైతినే! నీవు లేకపోవుటచేత యిల్లు బావురుమని 
పోయిందే! నీవు చచ్చిపోయినావు కాని మా తల్లి ముండైనా చచ్చిపోయినదికాదే!' అని పరిపరి 
విధముల దుఃించెను. ఆ మరునాటినుండీయు మజియొక కోడికొజకు ప్రయత్నము 
చేయదొడగెను, కాని యది లభించినదికాదు. 


ఇరువదియవ ప్రకరణము 


తనకు వివాహము కాలేదని, యందువలన సాటివారిలో దనకు చిన్నతనము గలుచున్న దని, 
కష్టపడి చేసుకొన్న పెండ్లి చెడిపోయిన దని, కొంతకాలమునుండి గణపతి మనస్సులో 
విచారించుచుండెను. అతడు కట్టిన పుస్తె త్రెంచివైచి బుచ్చమ్మకు దండ్రి మరల పెండ్డిచే సెను. ఆ 
వార్త విన్నది మొదలుకొని మరల కష్టపడి తా నెట్టయిన వివాహము చేసికొని మేనమామ 
యొద్దకుబోయి "యీ పాడుపిల్ల నాకు తప్పిపోయినంత మాత్రమున నాకు వివాహము 
కాదనుకున్నారా? దీ నబ్బవంటి పిల్లను చేసికొన్నాను, చూడండి!" యని వారిని దెప్పవలెనని 
గణపతి మనస్సులో నిశ్చయించుకొని పెండ్లికూతురు నిమిత్తమై వెదకజొచ్చెను. తల్లి సింగమ్మయు 
దన కొడుకు ఘోటకబ్రహ్మచారియై యుండినా డనియు, బ్రసిద్ధమైన పప్పుభొట్లవారి వంశము 
వానితో నంతమొందు ననియు€ దన మగనికి మామగారికి వారి పూర్వులకు సద్గతు 
లుండవనియు మిక్కిలి విచారించి, యిరుగు పొరుగు | స్త్రిలు కనంబడినపు డెల్ల నిట్లనుచుండును. ' 
అమ్మా! మీ రంద రభిమానించుకొని మా గణపతి నొక యింటివానిని జేయరుగద. వాని మెడలో 
సాలు పోగులు పడే దారి చూతురమ్మా! మీకు బహుపుణ్య ముంటుంది. ఎంతమందో వంట 
హృణులకు, నీళ్ళ బ్రాహ్మణులకు, దెలివి తేటలు లేనివాళ్ళకు యిట్టె పెండ్డం డ్లగుచున్నవి. నా 
మో కాని మావాడికి పిల్లనిచ్చుట కెవ్వరు రారు. కులము తక్కువా? గోత్రము తక్కువా? 
మి కుక్కను దిన్నామా? నా బిడ్డ పదిమందిలో తిరుగలేనివాడా? డబ్బు తెచ్చుకోలేనివాడా? 
న్‌ రందరు క పదిరూపాయలు చందా వేసి మా వాడికి పెండ్లి చేయండమ్మా. మా కిన్ని 
యేండ్ల * పిల్ల కావలెను, అన్ని యేండ్ల పిల్ల కావలెను, అని పట్టింపులేదు. ఎన్ని యేండ్ల పిల్లయినను 
సరే. చివరకు రెండు మూడు నెలల పిలయినా సరే. అ అమ్మా! వానికి పాతిగేండ్ల కంటె నెక్కువ 
లేవు. ఇదొక వయస్సా? మావాడి కిప్పటికి కట్టు తప్పిపోలేదు." అని చెప్పుచుండ నామె పుత్ర 
స్నహమునకు, వెంగలీతనమునకు వారు మిక్కిలి విస్మిమెలై నవ్వుచు "సింగమ్మవ్వా! అలాగే పెండ్లి 
కుదర్భండి. మాకు తోచిన సహాయము మేము చేయుదు మని యుత్తరము చెప్పుచు వచ్చిరీ. 
ఆమె కొడుకుం గలసికొన్నను, చుట్టముల6 జూచినను, చుట్టుప్రక్కల "సుదతుల గనుగొనినను, 
బెండ్డిమాటయె కాని మజీయొక ప్రసంగము చేయుట మానెను. అన్యప్రసంగములు వచ్చినను 
నామె యెట్టకేల కీ ప్రసంగముననే se బడిపిల్లలతోను బాటసారులతోను బంధువులతోను 
గ్రామవాసులైన క కాపులతోను గణపతి తన వివాహప్రసంగమే చేయజొచ్చెను. తన 
శాఖలో నెవనియొద్ద నవివాహితయైన బాలిక యున్నదని విన్నను దన కామె నిచ్చి పెండ్లిసేయు 
మని స్వయముగానైన మాతాపితరుల నత. డడుగును. లేక యెవరిచేతనైన వర్తమాన మంపును. 
నీ కెంత యాస్సి రు యెవరైన నడిగిన పక్షమున నతని కెంతో కోపమువచ్చి యిట్లనును. 
ఆస్తి! ఆస్తి! తసి లేకపోతే బ్రతకలేరా యేమి? € ఆస్తి యున్నవారు బంగారము దినుచున్నారా? 
లేనివారు మన్ను దినుచున్నారా? ఎందు కాస్తి? చచ్చినప్పుడు కూడ తగులవేయుదురా యేమిటి? 
నేను భార్యకన్నము పెట్టగలనా, లేనా? యని కరర కోంరిరవరను మీ యందరి కంటె 
బాగానే భార్య కన్నము “పెట్టగలను. ఆస్తి కావాలట. ఆస్తి పాస్తి! చాలు చాలు! నోరుమూయండి, 
అధిక టా చేయక' ఆ పలుకులు విని పిల్ల తల్లిదండ్రులు మధ్యవర్తులు వాని 


oO 


బెలతనమునకు ముసిముసి నవ్వు లు నవ్వు చుందురు. ఒకనాడు తల్లి గణపతి కన్నము పెట్టుచు 
వివాహ ప్రసంగమురాంగా న పెట్టనియె "నాయనా! మన పల్లయ్యమామ భార్యకు 
నెలతప్పినదట. ఆ మాట విన్నప్పటినుండియు నాకెంతో సంతోషముగా నున్నది. " "అయితే 
మనకేమి లాభమే?" యని యతండు బదులుచెప్పెను. "దాని కడుపున ఆడపిల్ల పుట్టినట్లయితే 
వాడుకూడ నీకు మేనమామే గనుక ఆపిల్లను నీకియ్యగూడదా? యని నాయాశ!" యని యామె 
బదులుచెప్పెను. ఆ మాట వినబడగానే గణపతి మిక్తిలి కోపించి "ఓసి భ్రష్ట కారిముండా! 
అంత చిన్నీముండను నేను పెండ్లి చేసుకుంటానటే? అది యెన్నడెదుగును? ఎన్నడు 
కాపురమునకు వచ్చును? ఈ లాటీ వెధవమాట లాడకు!" మని యెడమ చేతితో రెండు 
మొట్టికాయలు మొట్టెను. పాప మా ముసలియవ; యూ రెండు మొట్టికాయలతో నెంతో సే 

తల తడుముకొనుచు నేడ్చి "నీకిదేమి వినాశకాలమురా? నీ పెండ్లి పెటాకులు చేయవలెనని వ 
మంచి యాలోచన చెప్పితే నీవు నన్ను కొట్టినావు? నీ పెళ్ళి మండిపోనూ, నా కెందుకు!" అని 
దూషణపూర;కముగా విలపించుచుండ "పిసి దొంగముండా! నన్ను తిట్టుచున్నావా! యని 
చెంబులో నున్న నీళ్లామె నెత్తిమీద పోసి యన్నము విడిచిపెట్టి లేచిపోయెను. అది యైన మరి 
నాలుగు దినముల కోకనాటి రేయి గణపతి భోజనము చేయుచుండ మరల సింగమ్మ యిట్లనియె. 
"నాయనా! మన రామావధానుల కూతురకు సంబంధము దొరకలేదుట. తగిన వరుండు దొరికితే 
యివ్వవలె నని యున్నాడట! ననన రచేతనైనా పిల్లను నీకివామని వర్తమాన మంపించరాదూ? 
నాయనా! నే బ్రతికియుండగా నొక యింటి వాండ్‌వైతే చూడ వలెనని యున్నది." అనుటయు 
గణపతి "వారెందుకు, వీరెందుకుకే? నీవే వెళ్ళి మా పిల్లవానికి మీపిల్ల నిముని యడుగు. 
రామావధానులు మన సంబంధముకంటె యెక్కువ సంబంధము తేగలండా యమిటి?"యని 
యుత్తరముచెప్పెను. అందు కామె వెండియు నిట్లనియె. "అది కాదు నాయనా! నేను వెళ్ళి యడిగి 
నా నంటే నీ కిల్లున్నదా? వాకిలియున్నదా? యనీ ప్రశ్నలు మొదలుపెట్టుదురు. ఆ ప్రశ్నలకు నెను 
జవాబు చెప్పలేను.” తన యాస్తిసంగతి యెవండైన నెత్తినపక్షమున నతని కమితాగ్రహము 
వచ్చునని యిదివరకే వ్రాసియుంటిమి. తల్లి పలుకులు "వినగానే నతం డతికోపము జెంది 
"శకునపక్షి ముండా! పెండ్డిమాటలకు వెళ్ళిరావే యంటే యిల్లున్నదా వాకిలియున్నదా యని 
వారడుగుతా రని లేనిపోని శంకలుపెట్టి పాడుమాట లాడుచున్నావు. బోడిముండా? నీ 
మూలముననే నాకు పెండ్డి కాలేదు. ఇల్లు an పుట్టగానే లోకు లందరు పట్టుకువచ్చారా 
యేమిటి? నీవే నాకేమియు లేదని ముందుగా ప్రేలుచుంటే 'పేల్లనిచ్చేవా రనరా యేమిటీ? పిశాచపు 
ముండా! కోడలు రానీ. నిన్ను వీథులోనికి కుక్క నీడీపించిన ట్రీడిపించక పోతానేమో 
చూతువుగాని?" యని కోపమాపుకొనలేక యా విస్తరి రెండుచేతులతో "నెత్తి తల్లి నెత్తిమీందపెట్టి 
రుద్ది, వీపుమీ6ద రెండు చరుపులు చరిచి లేచిపోయెను. "అయ్యో! నే నేమన్నానురా? న్స్‌ పెండ్రీ 
పేలాలు వేగిపోను! నా జోలికి రాకురా, ఇకమీద నీ పెండ్డిమాట నేనెత్తనురా, బాబూ! యని త 
తల యంటుపడెను. గావున నూతికడకు బోయి యామె స్నానము చేసెను. సింగమ్మకు మంచి 
పాటలు గాని పద్యములు గాని రావు. కాని అప్పుడప్పుడు యేవో కూని రాగములు 
తీయుచుండును. ఆమెకు రామదాసు చరిత్రము మిక్కిలి యిష్టము. అప్పుడప్పుడు బైరాగులు 
భిక్షాటనము నకు వచ్చి 'రామదాసు చరిత్రము బాడినపుడు చారెడు బియ్యము వారికి పెట్టి, 
రెండుమూడు కీర్తనలు వినుచుండును. ఆ కీర్తనలలో, 'యెందుకైనా యుంచినావు బందిఖానలో' 


నను నట్టి వామెకు మిక్కిలి యిష్టము. విద్యావిహినులైన బైరాగులు శబ్దములు స్వచ్చముగ 
నుచ్చరింపలేక, 'వైందుకైనా వుంచినావూ బ్రందిఖానలో' అని పాడుచుందురు" సింగమ్మ వారిదగ్గర 
నా పాట నేర్చికొని వారివలెనే "వైందుకైనా వుంచినా' వని తప్పుగా పాడుకొనుచుండును. 
ఒకనాండామె తన ప్రాత నులకమంచము మీ(ద వెన్నెలలో బండుకొని యా పాట 
పాడుకొనుచుండగా గణపతి వచ్చి, "ఓసి నీపాట తగలెయ్య! అదేమి పాటే? బ్రాహ్మణముండవు 
కావటే! పాడదలచుకుంటె ఎందుకైనా వుంచినావు బందిఖానాలో నని స్వచ్చముగ పాడు. లేదా 
నోరు మూసికొని యూరుకో" యనిపలికెను. నా పాటజోలి నీ కెందుకురా? నాకు వచ్చినట్లు 
నీ కిష్టమైతే విను. లేకపోతే యావలకు లేచిపో!' యని యామె బదులు 
చెప్పెను. "అ పస;రములు పొడి పాట తగుల పెట్టి నెనుక దిద్దితే పైగా నామీద కోపపడతావా? ఓసీ 
కోపిష్టిముండా! అపస్వరాల పాట యెప్పుడూ పాడవుగదా? పాడవుగదా?" యని నాలుగు 
చెంపకాయలు కొట్టెను. ఆమె కుమారుని మనసులో దూషించుచు, గోలు గోలున మనసులో 
సను ఉకనాడు “కొట్టినాడు గదా, మరల వానియొద్ద నిట్టి పాటలు పాడ గూడదని యామె 
యూరకుండదు. ఆడది, పెద్దది, విశేషించి తల్లి, యామె యెట్లు పాడుకొనిన మన కెందుకని 
గణపతి యూరకుండండు. ఈ విధముగ నామె పాడుచుండుట నామెకు బుత్రదండనము 
జరుగుచుండుట ప్రాయికమయ్యెను. శంకరుని కుమారుండైన గణపతి యొక్క పురాణము 
జనులు వినాయక చతుర్థినాడె విందురు గాని యా గణపతి పురాణమును ప్రతిదినము 
వినుచుండిరి. దినమున కోక క్రొత్తవింత బయలుదేరు చుండెను. రాత్రి భోజనము లైన తరువాత 
గ్రామవాసు లరుగుమీంద గూర్చున్నపుడు ప్రాతఃకాలమున దంతధావనార్థము నలుగురు చెరువు 
గట్టు చేరినప్పుడు "యేమిటోయి గణపతి విశేషము?" లని యుండోరుత నడుగు చుందురు. 
ఎవరో కొన్ని క్రొత్త వింతలు చెప్పుచుందురు. అక్కడ చేరినవారందరు మితిమీ నవ్వి "మన 
యదృష్టముచేత గణపతి మన గ్రామమనున నివసించె" నని పలుకుచుందురు. వివాహము మాట 
తలపెట్టినపుడు, పాట పాడుకొన్నప్పుడు, కొడుకేదో వంకబెట్టి తన్ను కొట్టుచుండుటచేత 
సింగమ్మ కొడుకున కెవరైన చేతపడి చేసిరో లేక పిచ్చి యెత్తెనో యని యిరుగు పొరుగు 
కాంతలతో నాలోచింప6 "బోయెను. కొందరు దయ్యమనిరి, కొందరు పిచ్చియనిరి. గణపతి 
తల్లితోనే గాక తన వివాహముమాట యెత్తి తన కాస్తి లేదన్న వారందరితోను తగవులాడు 
చుండుటచే గామవాసులలోం గొందరుకూడ  యతనికిం బెండ్డి పెచ్చేయెత్తినదని తలంచిరి. ఈతని 
వికృత చేష్టలు చూచి గడుసువాండ్రగు పాత విద్యార్థులు కొందరు గణపతిని తమ వినోదము 
నిమిత్త ముపయోగించుకొనవలెనని యాలోచించి తమలో తా మొక పన్నుగడ పన్నుకొని యొక 
నా డతనితో నిట్లనిరి. "పంతులుగారూ! మీకు వివాహము చేయవలెనని మాకందరకు గట్టిగా 
మనసులో నున్నది. కాని కొందరు గణపతిగారికి పిచ్చి యెత్తిన దనియు, మీరు తిన్నగా పల్లకీలో 
గూర్చుండ లేరనియు, మీకు బుద్ధినిలకడ లేదనియు మీమీద లేనిపోని వాడుకలు వైచినారు. 
ఆందుచేత మేమీ రాత్రి పల్లకీ భజంత్రీమేళము రెండుమూడు కాగడాలు తెప్పించెదము. మీరు 
పల్లకీలో కూర్చుండి, పెండ్లికొడుకు ఠీవి కనబరచవలెను. ఆలాగున మీరు చేసినపక్షమున మీరు 
వివాహమునకు దగిన వాదే యని, మీకు వెట్టిలేదని గ్రామవాసులు నమ్మి, చందాలువేసి మీకు 
వివాహము జేయుదురు. మీరు మాకు చదువు చెప్పి మమ్మెంతో బాగుచేసినారు గనుక 
విశ్వాసముచేత మిమ్మొక యింటివారిని జేయవలెనని మా కందణికు దోచినది. పల్లకిలో 


గూర్చుండుట మి కేష్టమెనా? పల్లకిపె పెరు చెప్పుగానె గణపతి పరవశుండయ్యెను. ఎనుక బుచ్చమ్మ 
పెండ్డి మిక్కిలి రహస్యముగ 'జరుగుటచే బహిరంగముగా బల్లకి యెక్కి యూరేగుట 
కతనీకవకాశము లేకపోయెను. వివాహమైనప్పుడు తీరవలసిన ముచ్చట వివాహము కానప్పుడు 
తీరుట తనకు శుభసూచక మని తప్పక యటమీ6ద నింక వివాహ మగునని యతండు 
నిశ్చయించి యిట్లనియె. "ఒరే అబ్బాయిలారా ! నేను కష్టపడి చదువు చెప్పినందుకు మీ కున్నది 
విశ్వాసము. తక్కినవాళ్ళలో నొక్క ముండాకొడుకు కయిన నున్నదా? ఒక్కరికీ లేదు సుమా. ఈ 
కలియుగములో విశ్వాస ముంటుదిట్రా! ఒక్క లమ్టీకొడుక్కెన లేదురా విశ్వాసము! యెంతకష్టపడి 
చదువు చెప్పినానురా మీకు? నా మూలముననె గౌదట్రా, మీరింతంతవా ల్ఫెనారు. న 
విశ్వాసమునకు నేను సంతోషించినానురా. మీ యాలోచన బాగున్నది. ముత్యాల్‌ కుచ్చులున్న 
పల్లకి తెప్పిచండి. బోయలు వోం వోం వోం వోమృని బాగా కేకలు వేయాలి. కాగడాలు రెండు 
చాలవు. నాలుగ దుండవలెను. డోలు వీరణము సన్నాయి తోనే కడతేర్చక రమడోలు మేళము 
తాషామర్సాలు. బాకాల జోడు కూడ తెప్పించండి. చూడు, వొరే వెంకటప్తా! మీ బాబయ్య 
చుట్టుకునే యెట్లతలగుడ్డ జరీది, తీసికొనివచ్చి జరీపట్టిలు పైకి బాగా కనబడునట్లుగా చుట్టి నా 
తలమీంద పెట్టండి. పట్టుకోటెక్కడైనా తెచ్చిపెట్టండి. జరీపంచి, జరీకండువా కావలెను. అవి 
యింకొకరు తీసికొనిరండీ. లేకపొతే చాకలి సరివీగాడికి నాలుగు డబు లిచ్చి తీసుకొనిరండి. ఇవి 
తెచ్చి సింగారం మస్‌ యాపైని నన్ను చూడండి. పల్లకిలో మహారాజు కొడుకులాగ ఎంత రీవిగా 
యెంత దర్జాగా కూర్చుందునో, కాగడాల వెలుతురున నా మొగమెంత ధగ ధగ మెటయునో, 
నేనేలాటి నవ్వు లు నవ్వుదునో, యేలాటి చూపులు చూతునో, చూడండి తమాషా నేనేమి వెట్టి 
వెంకటాయ వనుకొన్నారా యేమిటి? ఇరివరకిన్ని పెళ్ళిళ్ళెనవి గాని యీ గ్రామములో పల్లకిలో 
యింత డాబుగా కూర్చున్న పెండ్లికొడుకు లేడురా, వీడు కడుపుకాలా! వీ డసాధ్యుడురా! "యని 
లోకు లందరు చెప్పుకొనునట్లు. కూర్చుండ గలనో లేదో చూడండి. వెళ్ళండి. వక నిటికటీ 
మీరుండండి!" అని బడి కాదినము సెలవిచ్చెను. విద్యార్థులు వాని కడ సెలవుగ్రకొని తిన్నగా 
చాకలిపేటకు బోయి యొక పల్లకి గుదిర్చి రాత్రి యెనిమిదీ గంటలకు రమ్మని చాకలి వాండ్రతో 
జెప్పిరి. తాషాజోడు రమడోలు మేళము గుదిర్చి తక్కిన భజంత్రీల నేర్పరచిరి. ఒక డెట్టజరీ 
తలగుడ్డ తెచ్చిపట్టిలు పైకుండునట్లు చుట్టి యతని తలపై బెట్టి యది సర్‌పోవునో లేదో యని 
నాలుగైదుసారులు చూవిరి. గణపతి పెద్ద యద్ద మొకటి తెప్పించుకొని తనమొగ మందులో 
చూచుకొని సంతోషించెను. నాలుగైదు పట్టుకోట్లు తెచ్చిరి. గని యవి యన్నియు వాని బొజ్జకు 
సరిపోవయ్యెను. ఎన్ని కోకలు చుట్టినను "హనుమంతుని తోక మిగిలియున్నట్లే యెంతెంత 
పెద్దకోట్లు తెచ్చినను గణపది బొజ్జ మాత్రము మిగిలియే యుండెను. చిన్న సొణకతీ యాముదపు 
సిదేకో కోటు తొడిగినట్లుండెను. కాని మనుష్యునకు తొడిగినట్లు లేదు. సరివిగాని దయవల్ల 
జరీపంచయు నుత్తరీయము లభించెను. ఆ పంచ గట్టుకొని యాకోటుమీద నా యుత్తరీయము 
వెచికొని తలపాగ దాల్చి పల్లకి యెప్పుడు వచ్చు నెప్పుడువచ్చు నని యూరేగింపు టుత్సవమున 
కుబలాట పడుచుండగా నొక విద్యార్థి 'మెళనముమన గళ్యాణము బొట్టు, కన్నులకు గాటుక, కాళ్ళకు 

పసుపు పారాణి లేకపోయిన పక్ష మున పెండ్లి కొడుకున కుండవలసిన లక్షణము లుండవు గనుక 
తప్పక నవి యన్నియు నుండవలె" నని చెపే ప్పెను. అది గణపతికి స సహేతుకముగాం తోచినందున 
బాదములకు€ బారాణియు, నేత్రంబులకు గజ్జలంబును బెట్టుమని తల్లి నడిగెను. ఇంతమాత్రపు 


ముచ్చటయైన దాను బ్రతికయుండగా దన కన్నుల బడనదని సంతొపషించి యతడు 
మరచిపోయిన బుగ్గచుక్క గూడ బెట్టెను. ఊరేగింపైన తరువాతే భోజనము జేయుదు నని 
గణపతి యా పూట భోజనమే చేయలేదు. గణపతి యా దినమున నూరేగునను వార్త పొక్కుటచే 
గ్రామవాసులంద జా యుత్సవము గన్నులార జూచి యానందింపవలె నని తమ తమ పనులెల్ల 
పెందలకడ ముగించి దీపములు పెట్టినతోడనే భోజనములు చేసిరి. చిన్నపిల్లలు సైతము 
నిద్రపోవరైరి. మగవాండ్రందరు గణపతి “యింటిముందర రాత్రి నాలుగు ఘడియల ప్రొద్దుపోవు 
నప్పటికి తీర్ధప్రజలవలె జేరిరి. ఆడువాండ్రందరు గృహకృత్యములు పెందలకడ నిర రించుకొని 
యూరేగింపు చూచుటకు వీథులలో గూర్చుండిరి. రాత్రి జామగునప్పటికి యూరేగింపు 
ప్రారంభమయ్యెను. గణపతికి రెండు విచారములు మాత్రము పట్టుకొనియెను. భోగముమేళము 
లేకపోవుట యొకటి, బాణాసంచా లేకపోవుట యొకటి. ఆ విచారము పూర్వవిద్యార్థులకు 
తెలుపగా నిజమైన వివాహమున కా రెండు వెలితిలు బూర్తి చేయుదుమని చెప్పి గురువుగారికి 
దుఃఖోపశమనము చేసిరి. ఆ రాత్రి వానపల్లి గ్రామవాసులనుభవించిన యౌనంద మేమని 
వర్షింతును? ఉత్సవములో నెంత తిరిగినను “వారికి విసుగు జనింపలేదు. కాళ్ళు నొప్పులు 

పెట్టలేదు. ఆయాస మనిపించలేదు. ఎందుచేత ననగా మన గణపతి తనచేష్టలచేత, 
నాసనములచేత, చూపులచేత మణీ యితర చిహ్నములచేత, క్షణ క్షణము వారికీ క్రొత్త 
యానందము గల్పించుచు వచ్చెను. ఒకమాటు వెనుకనున్న బాలీసుకు జేరబడును. ఒక మాటు 
పండుకొనును. ఒకసారి ముందటికి వంగును. ఒకతూజి బాసెనపట్లు వేసికొనును. ఒకపరి కాళ్ళు 
జాపుకొనును. ఒకసారి రెడ్డికము వైచికొనును. ఒకసారి కన్నులు మూసికొనును. ఒకసారి 
పెద్దగ్రుడ్డు చేయును. మజీయుకతూటీ యోరచూపులం జూచును. ఒకసారి చప్పట్లు వాయించి 
తానే గానము చేయును. కాగడాలు పల్లకికి దూరమైనప్పుడు కాగడాలు పట్టువారిని గట్టిగా తిట్టి 
దగ్గజకు రమ్మనుచు, ఇంటింటి దగ పల్లకి యాపించును. వారే కారణము "చేతనైన 
నాగకపోయిన పక్షమున బిగ్గజగ నణివి యాపించును. ఒకసారి భజంత్రీలు సరిగా మేళము 
చేయకపోగా మేళము చేయిరిపు మని యత డొకరిద్దరితో జెప్పెను. వారా మాట వినిపించికొన 
నందున గుభాలున తానే పల్లకిలో నుండి క్రింది కురికి “భజంత్రీలను నాలుగు చెంపకాయలు కొట్టి 
మరల పల్లకి యెక్కెను. కూడనున్న జనులలో నవ్వని వారు లేరు. దేవతో తృవములకు గానీ 
జమ్మిసవారీకి గాని గురు స్వాములవారు వచ్చినప్పుడు కాని దేశోద్దారకులైన మహానుభావులు 
వచ్చినప్పుడు గాని యంతజిన మెన్నడును బయలు దేజీ యుండరు. తన స్నేహితుల 
యిండ్లముందటికి బల్లకి వెళ్ళినప్పుడు గణపతి చేసన్న చేసి పిలిచి "ఓరీ! యుత్సవ మేలాగున్నది? 
నేను 'జమాయించి గూర్చున్నానా? పెండ్లి కొడుకులా గున్నానా?" యని యడుగుచుండును. 
"పెండ్లికొడుకు బాబులా గున్నావురా! “నీలాటి పెండ్లికొడుకు లేడురా, లోకములో!" నని 
హాస్యాస్సదముగ వారు ప్రత్యుత్తర మీయ నతండు దానిభావము గ్రహింపలేక తనవంటి 
పెండ్లికొడుకులు లోకమున లేరని యానందించెను. తన యుత్సవ మగుటచేత గణపతి యా 
రాత్రీ నిదురపోవలేదు. ఏమియు దోంచనపుడు చుట్ట వెలిగించీ యీ ప్రక్క నా ప్రక్కనున్న 
కాగడావాండ్ర మీందను స్నేహితులమీందను నుమియ జొచ్చెను. ఆ మహోత్సవ పారవశ్యమున వా 
రా యవమానము సరకుగొనరైరి. ఆ సమయమున నతని తిట్లు దీవన పు ఉమ్ములు 
పుష్పవర్షము లయ్యెను. జాము తెల్లవారునప్పటికి ఉత్సవము సమాప్తమయ్యెను. గణపతి పల్లకి 


దిగి యింటిగుమ్మములోొ నడుగు పెట్టగానె సింగమ్మ గుప్పెడు మిరపకాయలు దిగదుడచి, 
తన్నిమిత్త మారిపోకుండ జాగ్రత్తపెట్టిన పొయినిప్పులో పడవైచి, కుమారునకు దృష్టిదోష 
పరిహారము చేసెను. పల్లకి దిగి గణపతి పండుకొని మరునాడు పగలంతయు నిద్రపోయి 
సంధ్యాకాలమున మేల్కొని యపుడు దంతధావనము చేసి భుజించి, కడచిన రాత్రి జరిగిన 
యూరెగింపునుగూర్చి విద్యార్థులతో గొంత ప్రసంగించి మరల పండుకొని మరునాడు జాము 
ప్రొద్దెకి ప్రాద్దకీన తరువాత లేచెను.” అది మొదలుకొని పది దినములవరకు కనబడిన వారితో తన 
యూరగింపు యుత్సవమునుగూర్చి మాటలాడుచు, బాగున్నదని యెల్లవారును బ్రశంసింప 
నమితానందమునొందుచు, తన్మయత్వము చెంది సుఖించుచుండెను. కాని తల్లి కుమారుడు 
భోజనము చేయునప్పుడు వాని వివాహ ప్రసంగము తలపెట్టుట మానలేదు. ఏదో తప్పుపట్టి 
గణపతి యామెను మొట్టుట కొట్టుట మానలేదు. ఆ బాధ పడలేక యామె యిరుగు పొరుగు 
నున్న మగవాండ్రతో మొట్ట పెట్టుకొనగా వారు గణపతికి పిచ్చి పట్టినదనియు. దలమీ6ద 
గత్తివాటులు వేయించి నిము పండ్ల పులుసుతో రుద్ది, వందబిందెల నీళ్ళు | పోసిన గాని యా పిచ్చి 
కుదుర దనియు జెప్పిరి. "బాధపడలేక పోవుచున్నాను, నాయనా! యాలాగే చేయుం" డని 
యామె బదులు చెప్పెను. మరునా6 డుదయమున గణపతి నిద్ర మేల్కొనక మునుపే వాని పూర్వ 
విద్యార్థులు ఆ మెరియలవంటివాండ్రనమండ్రు వచ్చి తల్లితో మాటలాడి, గణపతి మేలుకొనువరకు 
నక్కడ' కూర్చుండి యాతండు మేల్కొన్న పిదప "పంతులు గారూ! కాలువకు వెళ్ళి స్నానము 
చేయుదము, రండి!" యని యడిగిరి. . యని యతడు బయలుదేరెను. వారొక మంగలివానిని 
గూడవెంట దీసుకొని పోయిరి. అక్కడకు వెళ్ళిన తరువాత "పంతులు గారూ! మీరు పని 
చేయించుకొం" డని యందొకండు చెప్పెను, "తల మాయలేదు. నేను పనిచేయించుకొన" నని 
యత డుత్తరము చెప్పెను. అప్పుడిద్దరు శిష్యులు చెరియొక చేయి బట్టుకొనిరి. ఇద్దరు కాళ్ళు 
త్రొక్కిపెట్టీ పట్టుకొని మంగలివానిని “పనిచేయు మని జెప్పిరి. అంతట మంగలివాండు క్షురకర్మ 
నారంభించెను. “గణపతి మంగలివానిని, విద్యార్థులను దిట్టుచు దక్షిణ దేశపు గాయకుడు 
త్రిప్పినట్టు. తల యిట్టట్టు. బలుమారు త్రిప్పెను. మేంగలివాండు ప్రయత్న పూర్వకముగ నాటులు 
వేయకషోయినను గణపతి శిరము వేమారు త్రిప్పుటచే నాలుగైదు నాటులు పడెను. అంతలో మరి 
నలుగురు విద్యార్థులు నాలుగు బిందెలు తీసికొనివచ్చిరి. సింగమ్మకూడ వారితో వచ్చెను. ఆ వార్త 
గ్రామమున బ్రకాశీత మగుటచేత బనిపాటలు లేనివాండ్రు వినోదము చూచుటకై కాలవయొడ్డున 
చేరిరి. నిమ్మపళ్ళ పులుసుతో మంగలివానిచేత తల రుదించి విద్యార్థులు గురుభక్తి తత్ప్సరులై 
వందలకొలంది బిందెలనీరు వాని తలపై బోసి "యీ దెబ్బ తో మీ పిచ్చి వమీలునులెండి!' యనుచు 
నించుమించుగ సహస్ర ఘటాభిషేకమూ జేసిరి. వ నడుమ సింగమ్మ "నాయనా! పి పిచ్చి 
పూర్తిగ వదిలినదాక నీళ్ళు పోయండి!" యని వారిని హెచ్చరించుచు వచ్చెను. " నాకు పిచ్చి 
లేదురోయి! వదలండిరోయి!" యని గణపతి కేకలు వేయజొచ్చెను, "అదే పిచ్చిమాట, నాయనా! 
పిచ్చి లేదన్నమాటే పిచ్చ" యని సింగమ్మ విద్యార్థులతో బలికెను. గణపతి, తల్లిని 
పూర్వవిద్యార్దులను యా మహోత్పవసందర్శనార్హ మరుదెంచిన గ్రామీణులను నోటికి వచ్చిన ట్లెల్ల 
దిట్టి, కాలుచేతులు స్వాధీనము గాకపోవుటచే గొందరం గజుచి, కొందజం దలతో గ్రుమ్మి, 
గ్రామము నుండి యుత్సేవము జూచుటకై కాలువవరకు నడచివచ్చిన వారి శ్రమ వృథాగాకుండ 
గావలసినంత వినోదము గలిగించెను. పూర్వవిద్యార్థు లట్లు తన్ను బాధించుచుండ దనకా పీడ 


దొల6గింపు మని గణపతి తతా)_లపు విద్యార్థులతో త వాండ్రను గొందరను 
బిలిచిచెప్పెను. కాని వారేమియు6 చేయలేకపోయిరీ. ఈ యభిషేకమైన తరువాత వారు గణపతిని 
మెల్లగా నిల్లుజేర్చిరి. ఈ పని తల్లియె చేయించిన దని యతండు తెలిసికొని, యామె తనకంటికి 
కనయిడకూడదని చెప్తె ప్పెను. అతండేదైన దుష్కార్యము చేయునేమో యని యామెను మహాదేవ 
శాస్తులగారి యింటికి పంపిరి. గురువుగారికి శిష్యులే తమ తమ యిండ్లనుండి పూటకొక్కరుగ 
వంతులు వేసికొని యన్నము దెచ్చి పెట్టుచుండిరి. తల్లి తనకు గావించిన పరాభవము తాను తల్లికి 
గావింపవలె నని యతనికి దృఢసంకల్పము కలిగెను. కలుగుటయు దన కాప్తులైన పదుగురు 
విద్యార్థులను బిలిచి యొకనా డిట్లనియె. "ఓరీ! నా కొక్క పెద్దచిక్కు సంభవించినదిరా! మా తల్లి 
వట్టి పిచ్చిముండై పోయినది. దానిపిచ్చి కుదురుతేనే గాని నాకు సుఖము లేదు. చూడు తమాషా ! 
అనీ పచ్చిముండె యెదురు: నాకె .పిచ్పియని" లోకమున వెల్లడిచేసి యినపగుండ్లవంటి 
బండకుంకలను పదిమందిని పోగుచేసి కాలువరేవున నా బుట్ట గొరిగించి, నిమ్మపండ్ల పులుసుతో 
నా తల రుద్దించి, నీళ్ళు పోయించినది. ముందు దాని పేచ్చి మనము కుదుర్చవలెను. అది 
యిక్కడకు వచ్చుటలేదు. ఒరే! చిదంబరం నీవు వెళ్ళి మా యమ్మను సమాధాన పరచి కోపము 
దీర్చి మన యింటికి తీసికొనిరా, వచ్చిన తరువాత నాలుగురోజులు చూచి దాని పిచ్చి మనము 
కుదిర్చివేతుము" అని చెప్ప వెంటనే చిదంబరము తల్లికడకు బోయి సామవాక్యములతో నామె 
యలుక దీర్చి యింటికి దోడ్కొని వచ్చెను. నాలుగురోజులు జరిగిన తరువాత నొకనాడు 
తెల్లవారుజాముననే మంగలిని గణపతి పిలుచుకొని వచ్చి నిద్దుర లేవక మునుపే తల్లికి క్షౌరము 
చేయుమని చెప్పెను. మంగలి మొదట సందేహించెను. కాని "మా యమ్మ పిచ్చిది, మే మిప్పుడు 
ఆమెకు నీళ్ళు పోయవలెను. గనుక సందేహింపక పనిచేయరా!" యని యతండు హెచ్చరింప 
క్షురకు(డు వపన మారంభించెను. కత్తి తలకు తగలగానే యామె మేలుకొని కన్నులు తెరచి చూచి 
సీ క్రిదేమి వినాశ కాలమురా ' యని మంగలిని దిట్టి వానిచేయి బట్టుకొన బోవుచుండగా నంతలో 
గణపతియు విద్యార్థులు డగ్గరి కాలుచేతులు నొక్కి పెట్టిరి. ఆ నడుమ మంగలి ముండనము 
సమాప్తము చేసెను. ఆమెయు నిట్టటు గింజుకొనుటచే రెండుమూడు గంటులుపడెను. తరువాత 
గణపతియు శిష్యులును గలిసి శవమును దీసికొనిపోయి నట్లామెను వీధిలో నున్న పెద్దనూతికడకు 
దీసికొని పోయి బిందెలతో నీళ్ళుతోడి పోసిరి. ఆమెయు దనకు జ లేదని పలుమారులు 
మొట్టి పెట్టుకొన్నను నవి యెల్ల పిచ్చిమాటలేయని గణపతి 'సరకు సేయక పోయండి నీళ్లు 
పోయండి ' యని మాత్సాణము దీర్చికొనెను. అంతటితో గణపతికి దల్లిపై నున్న యక్కసు 
తీరిపోయెను. నాటంగోలె సింగమ్మ తనయుని గృహమువిడిచి గ్రామమున వారింటను వీరింట 
నేవో పనిపాటలు చేయుచు గాలక్షేపము సేయజొచ్చెను. కొడుకు నలుగురను పోగుచేసి తనకు 
బిచ్చి యని నీళ్ళుపోయించునని తల్లియు, దల్లి పదుగురను బోగుచేసి తన కున్మాదమని చెప్పి 
కాలువకడ స్నానము చేయించునని కొడుకును నొండొరులకు భయపడ జొచ్చిరి. పిమ్మట 
మాతాపుత్రు లెన్నడు గలుసుకొనలేదు. మహాదేవశాస్త్రిగారి తల్లియు మరికొందరు బ్రాహ్మణు 
వితంతువులు రామేశ్వరయాత్ర వెళ్ళదలచి తమ "శకేనైన 'పనిపాటులు చేయుచుండునని 
సింగమ్మను వెంట రమ్మనిరి. ఆమె భోజనము గడచుటయే గాక యాత్రాఫలముగూడ దక్కునని 
వారి వెంట బయలుదేరెను. ఆమె తిరుపతి శ్రీరంగము మథుర రామేశరము మొదలైన 
మహాక్షేత్రములు చూచి తిరిగి వచ్చునపుడు మార్గమధ్యమున శ్రీ కుంభకోణ క్షే త్రమునందు 


విషూచిజాడ్యముచె మృతినొందెను. ఆమె గొదావరితిరమునందె మృతినొందవల నని మొదటే 
నుండియు దలంచెను. కాని భగవంతుడు కావేరీతీరమె యామె నిమిత్తము విధించి యుండెను. 
ఇప్పటివలె నా కాలమున రైలు బండి లేకపోవుటచే రామేశ్వరయాత్ర నేటివలె సులభముగాక 
మిక్కిలి కష్టనాధ్యమై తురడుటవే సింగమ్మ మరణవార్త గణపతికి తెలియనే లెదు. 
మహాదేవశాస్తులుగారి తల్లి వచ్చి యావార్త చెప్పునప్పటికి గణపతి వానపల్లి విడిచిపోయెను. 
అందుచేత నతండు దల్లినిమిత్తము కన్నీరు గాని నువ్వులనీరు గాని విడువవలసిన యవసరము 
లేకపోయెను. బ్రతికియుండగా బెట్టిన పిండమే గాని ననిన తరువాత పిండము పెట్టనవసరము 
లేకపోయెను. మాతా పుత్రులు వియోగమైనది మొదలుకొని గణపతి కొంతకాలము విద్యార్థుల 
యిండ్లలో వారములు చేసికొనియు, గొన్నినాళ్ళు వంటచేసి కొనియు, బ్రాహ్మణార్థములకు 
బోయియు, సంతర్పణముల కరిగియు గాలక్షేపము సేయజొచ్చెను. గాని వివాహము" కాలేదని 
గొప్ప విషాద మతని మనస్సును విడిచిపెట్టలేదు. అంతకు ముందు చేసిన ప్రయత్నమువలన 
శుల్కము గ్రహింపకుండ దనకు కన్యాదానము చేయువా రెవ్వరు లేరని యతండు తెలిసికొని కొన్ని 
వందల రూపాయ లోలి దా నిచ్చి యైన వివాహ మాడవలయు నని నిశ్చయించుకొనెను. కాని 
ద్రవ్యము లేదు. అందునిమిత్తమై చందాలు సేయు మని గ్రామవాసులను బీడింప6 జొచ్చెను. ఆ 
గామవాసులనే గాక చుట్టు ప్రక్కల నున్న గ్రామముల కరిగి తద్రామీణులను గూడ 
యాచింపజొచ్చెను. యాచించి తెచ్చిన సొమ్ము తన దగ్గర నుంచుకొనక తనకు నమ్మకముగల 
యొక బ్రాహ్మణుని చేతికిచ్చి దాంచెను. రమారమి నూటయేబది రూపాయలు ప్రోగుపడెను. 
ఏడెనిమిది వందల రూపాయ లుండినగాని యతనికి వివాహము కాదు. ఎట్లయిన నంతసామ్ము 
ప్రోగుచేసి యతడు కృతకృత్యుండు కావలెనను యత్నము చేయజొచ్చెను. 


ఇట్టుండ నొకనాండు మహాదేవశాస్తి వర్తమాన మంపి గణపతిని మం తన యెదుట 
గడ్డము సెంచుకొని క) యొకానొక బ్రాహ్మణుని జూపి యిట్లనియె. "అబ్బాయీ గణపతీ! ఈ 
బ్రాహ్మణుండు నీకు పిల్ల నియ్యవలెనని వచ్చినాండు. ఈయన కాపుర మంతర్వేది. వీరింటిపేరు 
చింతావారు. ఈయన పేరు భైరవదీక్షితులుగారు. ఈయన స్వాధ్యాయమందు ప్ప యధికారి. 
ఈయనయే కాదు, ఈయన "తండ్రిగారు, తాతగారు గూడ నెనుబదిరెండు పన్నములు గట్టిగా 
వల్రించి ఘనాపాఠులైనారు. వారు నీ వంటి వానితో సంబంధము చేయుటే కష్టము. ఇలాటిది నీ 
పూర్వ పుణ్యముచేత నీకు వారితో సంబంధము గలుగుచున్నది. ఈయన వందలు వేలు 
పుచ్చుకునేవాండు కాండు. నలువది వరహాలు మాత్రము నీ విచ్చేపక్షమున పిల్ల నీ యధీనమగును. 
పిల్లను నేను చూచినాను. గజ్జెలగుజ్టములా గున్నది. ఆరు మాసములలోనే కాపురమునకు రాం 
గలదు. కాంబట్టి నీవో సొమ్మిచ్చె వీర పిల్లను చేసికో. పైగా వారు తమ పిల్ల నిక్కడికి తీసి సికొనివచ్చి 
మీ యింట్లోనే. వివాహము చేయుదురు. వారు పూర్వము గొప్ప సంసారులె కాని వారి పెద్దలు 
చ్చేసిన క్రతులవల్ల దానధర్మములవల్ల సంసారము చితికిపోయినది. అందుచేత నలువది వరాల 
సొమ్ము నీదగ్గణ పుచ్చుకొని మీ యింటికే వచ్చి పెండ్డిచేయవలసి వచ్చినది. కాని లేకపోతే వీథులు 
కట్టి విస్తళ్ళు చేసి సంతర్పణ చేసి కలియుగవైకుంఠముగ వారు వివాహము చేయగలవారె. సరే, ఆ 
మాటలెందుకు? ఇప్పుడు పెద్దమనుష్యుల నెవ్వరినైన తీసికొనిరా, తాంబూలములు 
పుచ్చుకుందము. ఏమండి దీక్షితులుగారు! పిల్ల వానిని మీరు చూచుకొన్నారుగదా' మీ 


లా!!! న హ్‌ చ అ. 


కెష్పమెనా? అనవుడు సగము తెల్లవెంట్రుకలు సగము నల్ల వెంట్రుకలు గల తన గడ్డము చెతితొ 
నొకసారి దువ్వు గోవింద! గోవింద! యని రెండుసారులు భగవన్నామస రణముచేసి దీక్షితు 
లిట్లనియె. "మూ పరువు ప్రతిష్టలు మా తండ్రితాతలతోనే పోయినవి. నేనిప్పుడు మా పెద్దలపేరు 
చెప్పుకొనక జీవచ్చవమునై యున్నాను. మా యాడుపిల్ల లందరిని ఇది వరకు నేను కన్యాదానము 
చేసినాను. ఇది కడగొట్టు పిల్ల. దీనిని గూడ నొక యయ్య చేతిలో బెట్టి నా భార్యను దీసికొని నేను 
కాశీ వెళ్ళి యక్కడ నివాసము లయ నా. ఆ యాత్ర బత్తెకర్చులకే యీ నలువది 
వరాలు పుచ్చుకొన్నాను. అంతేకాని పిల్ల నమ్ముకొని సుఖించుటకు కాదు. అమ్ముకో 
దలంచుకొంటే నలువది వరాలు పుచ్చుకో వలసిన కర్శమేమి? ఏడువందలు పుచ్చుకో, 
ఎనిమిదివందలు పుచ్చుకో, వేయిరూపాయలు పుచ్చుకో, యని నా యింటిచుట్టు కుక్కలవలె 
పెండ్దికొడుకులు తిరుగుచున్నారు. వారి కివ్వకపోయినానా? కుబ్లవాండు సాంప్రదాయకుండు 
బుద్ధిమంతుడు నైన వానిని జూచి కాశీయాత్ర కెంత సొమ్ము కావలెనో యంతే సొమ్ము పుచ్చుకొని 
యిప్బివేయవలె నని యేర్పాటు చేసికొన్నాను. ఈ పిల్లవాండు నా కన్ని విధముల నచ్చినాండు. 
కాంబట్టి తాంబూలము లిప్పించండి. ఐదారు దినములలో నేను వెళ్ళి మా వాళ్లను దీసికొనివచ్చి 
యిక్కడే వివాహము చేయగలను." 


వారిరువురి మాటలు గణపతి కమితానందము గలిగింప నతండు "మహాదేవశాస్తిగారూ! నే 
నిప్పుడే వెళ్ళి అచ్చంబొట్లుగారిని, పాపన్న సోమయాజులుగారిని దీసికొని వచ్చెద" నని లేచి వెళ్ళి 
పూర్వోదాహృతులగువారిని దీసికొని వెళ్ళెను. మహాదేవశాస్తి వారిద్దరిని గౌరవించి కూర్చుండబెట్టి, 
వారిని రావించిన పని తెలియజేసి, తాంబూలము లెప్పించి “పంచాంగము చూచి, తాను 
ముహూర్తము నిర్ణయము చేసెను. భైరవ దీక్షితులుగారు సకుటుంబముగ వచ్చిన తరువాత వారి 
కియ్యవలసిన నలువది వరహాలు నియ్య నిర్ణయము. అనంతరము భైరవ దీక్షితులు స్వగ్రామమున 
కరిగి తన కుటుంబము దీసికొని వచ్చెను. కుటుంబముగా దాను భార్యయు. బెండ్లికూతురు, 
తక్కిన కూతుళ్లను జామాతలు వివాహమునకు పంపనందున తాము మువ్వురు మాత్రమే 
ర దని యతండు గ్రామములో చెపె ప్పెను. బ్రాహ్మణునకు వివాహకార్యము వచ్చినపుడు 
పీటల మీంది పెండ్లి చెడగొట్టగూడదని గ్రామవాసు లదివర కిచ్చిన చందాగాక మరికొంత ద్రవ్యము 
సరకులు మొదలైనవి గణపతి కిచ్చిరి. ఒక వైశ్యుండు బియ్య మిచ్చెను. మరియొకండు నెయ్యి 
యిచ్చెను. ఒక పాత విద్యార్థి పల్లకి ఖర్చు పెట్టెను. ఒకడు భజంత్రీ కర్చు పెట్టెను. వివాహము 
రేసనగా గణపతి నలువది వరాలసొమ్ము భై భైరవశాస్తి చేతిలో బోసెను. గణపతి పక్ష మున రావలసిన 
చుట్టము లెవ్వరు లేనందున మహాదేవశాస్తియె మేటిచుట్టమై మగపెండ్డివారి పక్షమున 
చేయవలసిన విని యంతయు జేసెను. సుముహూర్తమున స ణపతికి యథావిధిగ వివాహ 
మయ్యెను. కన్నులార జూచి సంతోషించుటకు దల్లి సమయమునకు లేక రామేశ్వరము వెళ్ళినదని 
చూడవచ్చిన వారందరు విచారించిరి. పసుపులు నలుచుటకు, గౌరికల్యాణము పాటలు 
పాడుటకు, తగవులు నడపుటకు, మహాదేవశాస్తి భార్య మున్నగు పేరంటాండ్రు వచ్చి కార్యము 
కొనసాగించిరి. ఊరేగింపుటుత్సవ మిదివజకే వర్షింపయిడినది గావున నిప్పుడు వేరుగ వర్ణింప 
నక్కణలేదు. ఐదు దినములు సలక్షణముగ జరిగెను. అప్పగింతలు, దండాడింపులు 
మొదలయినవి జరిగను. గణపతి మహానందభరితుం డయ్యెను. పిల్ల పూర్వజన్మమున నిప్పులు 


వ a పా 6 


పూజచెసిన దని కొందజు, జిల్లెడు పువ్వులు పూజించినదని కొందజు, దాని కెమి యిది 
మహాలక్ష్మిలా గున్నదియని కొందరు, బలు తెజుంగుల భాషింపజొచ్చిరి. ఇట్లు వివాహానంతరమున 
నాలుగు దినములు గడిచిన తరువాత నొకడు ముప్పది సంవత్సరముల వయసు గల యొక 
పడుచు బ్రాహ్మణుడు పోలీసు కని స్టైబు నొకరిని వెంటబెట్టుకొని గణపతి యింటికి వచ్చి 'అతడే 
ముద్దాయి ' యని భైరవ దీక్షితులును జూపెను. కనిస్టేబులు భైరవదీక్షితులును బట్టుకొని 
"అయ్యా! నిన్నెజస్టు చేసినా" నని చెప్పెను. పోలీసువారు పల్లెటూరు వచ్చినప్పుడు వానివీంట 
పదుగురుబడి యతడు చేయదలంచిన కార్యము చూడబోదురు. అందుచేత నదివరకు కొందరు 
జనులక్కడ మూగిరి. వారిని జూచి మరి కొందరు జేరిరి. "నన్నెందులకు పట్టుకున్నా" రని 
దీక్షితులు రాజభటు నడిగెను. భటుండేమో చెప్పబోవుచుండగా వాని నూరకుండుమని 
నతినితోవచ్చిన పడుచు బ్రాహ్మణు డిట్లనియె. "అతడు కాదు నేను చెప్పుచున్నాను, విను. 
అయ్యా! పెద్దమనుష్యులు మీరందరు€ గూడ చిత్తగించండి. ఈయన బ్రాహ్మణుండండి. కాపుర 
మేయూరో తెలియదు. ఇప్పుడు పెండ్లియైన యీ పిల్ల తన కుమార్తె యని చెప్పి నా దగ్గర 
యైందువందల రూపాయలు పుచ్చుకొని యంతర్వే దిలో శ్రీనృసింహస్వామివారి యాలయములో 
ఆ పిల్లను నాకిచ్చి పెండ్లి చేసినాండు. వివాహమై కాలేదు. ఇప్పుడా పిల్లనే తిరిగి యీ 
పిల్లవానికి వివాహము వేసినాడు. అంతేకా దీయన ప్రభావము వినండి. ఈ పిల్ల యీయన 
కూతురుగాదు. ఆవిడ యీయన భార్య కాదు. ఆవిడ సాతానిది. ఆమెది వెంకటేశ్వర్లువారి 
వాడపల్లె కాపురము. సాతాని తిరువెంగళయ్య భార్య, ఈవిడ బర నాంచారమ్మ. ఈ దర్నారు 
డామెను పుత్రికాసహితముగా లేవదీసుకొని వచ్చి యిది తనభార్య యని, యాపిల్ల తన కూతురని 
చెప్పి మొదట నన్ను మోసపుచ్చి పిమ్మట మిమ్మును వంచించినాండు. అందుచేత నితనిమీందను 
నితని క్రొత్తయల్లుని మీదను నేను డెప్యూట తహసీలుదారుగారివద్ద క్రొత్తపీటలో ఛార్జీ 
యిచ్చినాను. క్రొత్తయల్లునికి మామకు వారంటు తెచ్చినాను." వారంటను శబ్దము వినగానే 
గణపతి దొడ్డిదారిని 'నెక్కడికో పాజిపొయెను. నాటికి నేటికి మరల కనంబడలేదు. 
భైరవదీక్షితులున కాటుమాసములు కారాగృహశిక్ష విధింపయబడెను. తిరువెంగళయ్య తన భార్యను 
బిడ్డను 'దీసికొనిపోయెను. శూద్రసంపర్క దోషమునకై వానపల్లి గ్రామవాసులు ప్రాయశ్చిత్తములు 
చేయించుకొనిరి. చదువరులారా! మీ యదృష్ట మంతవరకె యున్నది. తన కథ యింతవరకు 
మాత్రమె చెప్పి యదృశ్యుండయ్యెను. అతండు మరల నగుపడి యనంతర చరిత్రము చెప్పిన 
పక్షమున నది గూడ నిట్లె లిఖించి మీ కానందము గలిగించెదను. ప్రస్తుత మింతటితో 
దనివినొందుండు. అతడు కనబడక పోయిన పక్షమున నంతకంటె నొక యక్షరమైన లేదని 
నమ్ముండు. 


ఖై 


లలితా ప్రింటింగ్‌ వర్కు , మెయిన్‌ రోడ్‌, రాజమండ్రి -2. 


చిలకమర్తి లక్షీ నరసింహం 
(సెప్టెంబరు 26, 1867 - జూన్‌ 17, 1946) 


చిలకమర్తి లక్ష్మీనరసింహం కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, 
విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్దికి, 
తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మ లైన వారిలో చిలకమర్తి ఒకడు. మహాకవి, 
కళాప్రపూర్ణ ఈయన బిరుదులు. ఇరవైరెండేళ్ళ వయస సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం 


అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమ 
విషయం. 


ది తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన 


లక్ష్మీనరసింహం 1867 సెప్టెంబర్‌ 26 న పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలములోని 
ఖండవల్లి (గ్రామములో ఒక బ్రాహ్మణ కుటుంబములో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు 
జన్మించాడు. 


ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నరసాపురం పట్టణాలలో సాగింది. 1889లో 
రాజమండ్రి హైస్కూలులో పట్టం చేత పట్టుకొన్నాడు. 1889 లో రాజమండ్రి ఆర్య పాఠశాలలో 
తెలుగు ఉపాధ్యాయునిగా చేరాడు. తరువాత ఇన్నీసు పేట స్కూలులోనూ, మునిసిపల్‌ 
హైస్కూలులోనూ విద్యాబోధన సాగించాడు. తరువాత ఒక సంవత్సరం సరస్వతి పత్రిక 
సంపాదకునిగా పనిచేశాడు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్‌ సెకండరీ 
స్కూల్‌ స్తాపించి 9 సంవత్సరాలు నడిపాడు. తరువాత ఈ పాఠశాల వీరేశలింగం ఉన్నత 
పాఠశాల గా మార్చబడింది. 


ఉపా జ్‌ ణ్‌ ~ న ~ ~ 


3౦వ ఎటనుండ రెచికటే వ్యాధికి గురైనా ఆయన శ్రమించి తన కంటేచూపుకున్న 
అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించాడు. ఆయన రచనలు 10 సంపుటాలుగా 
ప్రచురింపబడ్డాయి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ పురస్కారంతో 
సత్కరించింది. 


పాఠశాలలో ఉన్నపుడే పద్యాలు వ్రాయడం ప్రారంభించిన లక్ష్మీ నరసింహం ఎన్నో రచనలు 
చేశాడు. కీచక వధ ఆయన మొదటి నాటకం. తరువాత ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, 
శ్రీరామ జననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం వంటి నాటికలు రచించాడు. 
గయీపాఖ్యానం నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేవాడు. ఆయన 
వ్రాసిన నవలలలో రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, సుధా శరచ్చంద్రము 
ముఖ్యమైనవి. సరస్వతి పత్రిక సంపాదకునిగా ఉన్నపుడు సౌందర్య తిలక, పార్వతీ పరిణయం 
వ్రాశాడు. ఇంకా అనెక రచనలు చేశాడు. 


1908లో ఒక ప్రెస్‌ స్థాపించాడు. 1916 లో మనోరమ, పత్రిక అనే పత్రిక స్థాపించాడు. 
దీని ద్వారా గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర (కాళిదాసు రచన రఘువంశానికి 
అనువాదం), సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించాడు. 


21 అధ్యాయాల్లో రాసిన స్వీయ చరిత్రములో, ఆయన జీవిత కృషి మొత్తం 
వివరించబడింది. బాల్యం, నర్సాపురంలో చదువు, రాజమండ్రిలో విద్యాభ్యాసం, ఉద్యోగం. 
గ్రంథంరచన, నాటకసమాజం, వివాహం, మండలసభల్లో పాల్గొనడం, రామమోహన పాఠశాల 
ఏర్పాటు, నిర్వహణ, ఉన్నతపాఠశాల ప్రారంభం, కుటుంబ సమస్యలు, కష్టాలు, టంగుటూరి 
ప్రకాశం ఇంగ్లండ్‌ యాత్ర, హితకారిణి సమాజన్హాపన, అచ్చు యంత్రాన్ని నెలకొల్పడం, భారత 
జాతీయ కాంగ్రెస్‌ సభకు హాజరవడం, పత్రికాసంపాదకత్వం, నిర్వహణ - యివన్నీ సవివరంగా 
రాశాడు. చిలకమర్తి ఏకసంధాగ్రాహి మాత్రమే కాదు, అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగి, 
స్వీయచరిత్రలో, తన జీవితకాలంలో జరిగిన ఘటనలను, సూక్ష్మాంశాలతో సహా చిత్రించాడు. 
చారిత్రక ఘటనలను సమతూకంతోనూ, వ్యక్తుల గూర్చి రాస్తున్నప్పుడు రాగద్వేషాల కతీతంగా, 
స్పష్టంగా, క్లుప్తంగా రాశాడు. నిత్యనైమిత్తకాల గూర్చి రాస్తున్నా, వాటినొక అంతర్‌దృష్టితో 
పరికించాడు. 


అవి 


వరాలకోసం ఒక పాఠశాల (రామమోహన పాఠశాల) స్థాపించారు. నిమ్నజాతుల వారి గురించి 
ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించిన ఘనత ఆంధ్రదేశంలో చిలకమర్తి వారికి దక్కుతుంది. 
ఎందుకంటే అంతకు మునుపు ప్రభుత్వంచే నడుపబడుతున్న ఒకటి రెండు పాఠశాలలు తప్ప 
దళితుల కోసం ప్రత్యేకమైన పాఠశాలలను ఎవరూ సాపించలేదు. కేవలం తన పుస్తకాలనుండి 
వచ్చిన రాబడితోనే, తన స్వంత ధనంతో ఆ రామమోహన పాఠశాలను 13 సంవత్సరాలు నడిపి 
హైయ్యర్‌ ఎలిమెంటరీ స్కూల్‌ గా చేసారు. అంథుడైనప్పటికి చిలకమర్తి వారి దళిత జనులకు 


లక్షీ నరసింహం మొదటి తరం సంఘ సంస్కర్త. 1909 లో సామాజికంగా వెనుకబడిన 


ete గ్‌ గి స జ ~ శ్‌ లా శి సైకో శా = త్‌ో ప న! అడ 


చెసిన సెవలను అప్పటి మద్రాస్‌ గవర్చరి లారి పెంట లాండ్‌ ఎంతగానొ ప్రశంసించారు. 
బహృసమాజం, హితకారిణీ సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాలలో 
పాలు పంచుకొన్నారు. దేశమాత అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు 
వ్రాశారు. 


చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన గణపతి నవల బహుళ ప్రచారం పొందింది. 
ఆకాశవాణిలో శ్రవ్యనాటికగా పలుమార్లు ప్రసారమైంది. చిలకమర్తి ఆశువుగా చెప్పిన 
భరతఖండంబు చక్కని పాడియావు పద్యం స్వాతంత్ర్య సమరంలో ప్రముఖ సానం పొందింది. 
గయోపాఖ్యానం నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడుపోయి ఆంధ్రదేశంలో అసంఖ్యాకమైన 
ప్రదర్శనలు పొందింది. ఆత్మకథలోని పలుభాగాలు విద్యార్థులకు తెలుగువాచకంలో పాఠంగా 
నిర్దేశించారు. 


